భారతీయతత్త్వశాస్త్ర ము 


పంచమ భాగము 


(డాక్టరు నర్వేనల్లి రాధాకృష్ణపండితుని 
ఇండియన్‌ ఫిలాసఫీ అను ఆంగ్ల గంథమునకు 
అం ధానువాదము] 


అమవాదకులు। 
విద్వాన్‌ బులుసు వేంఠటేశ్వరులు, ఎం నీఎ 





(వ చురణ: 
శార్యనిర్వవాణాధికారి, 
తిరునుల తిరువతి దేవస్థానములు, తిరువతి. 
1990 


BHARATIYA TATTVA SASTRAMU — Vol VY 
Original Text Dr S$ Radhakrishnan 

Translation 

Yidwan Buhkéur Voenkeatoswarulu, MA, 


Edited by 
Mudivarti Kondamacharyulu 


T.T D Roligious Pubiication Serie No 374 


August, 199 


Copiess 200 


Published by | 

Sn M. V.S Prasad, 1.48 
Ezxooutive Officer, 

LT perpen 
Tirupati 


Pant 
Tomer Tirpati Devasthanams Press, 
Tirupati - 517 507 


ముందు మాట 


డాక్టరు పశ్వేవల్లి రాధాకృష్ణ భారతి యత త్తినెశా ఫ్రై చె+క్టెలిలో అ| 
గణ్యుడు. ఈయన తన ముస్పయిమూడవ యేట రచించిన భొరతీర 
తత్త్వశాస్త్రం, విశ్వవిభ్యాతి పొందింది. ఆంగ్ల భాషలోళాన్న ఆ ఉగ్గ) 
థాన్ని పొళ్ళాత్యులూ, పలువురు (ప్రొచ్యవిద్యాందులూ, పొచీ 
భారతీయ నేదాంత దర్శవాలక్సూ ఆర్షసంన్కృతికీ సంబంధించిన (ప్రాన. 
జిక రచనగా |వశంపించారు. 


నృజవాత్మకంగా వివిధ భారతీయ దర్శన స్థానాల నివర 
చేస్తూ నాటీ వరన్పర తారతమ్యాలను ఎ శ్రిచూపీంఛి, ాటీనీ, పొశ్నాత 
దర్శనాలనూ తులనాత్మకంగా వివేచించి, విమర్శించి, గుణదోష (నదర్శ। 
పూర్వకంగా, విజ్ఞాన సర్యన్నం అనదగ్గ గ్రంథాన్ని డాక్టరు రాధాక్ళ 
వండితులు రచించారు వృదయంగమమైన ఆయన కృతులకు నవం? 
మంతటా స్వాగత సక్కారాలూ, గౌరవ (పనత్తులూ లభించాయి, 


ఆంగ్ల భానలో రాధాకృష్ణ వండికుడు (వాసిన ఆ మహో త్త 
గ్రంథాన్ని శెలుగులో అనువదించడానికి భగీరథ తవన్ను ఆవసరం 
అనువాదకుడికి ఆంగ్ల థాషొవై దుష్యం, తెలుగులో (వలిభావ్యుత్మ 
శ్తులా సనాతన భారతీయవేదాంతదర్శనాలకు సంబంధించి, 
సాంగోపాంగమూ, నర్యతోముఖమూ అయిన ఉవష్ఞ్థ ఉండాలి, పై 
మూడు | వజ్ఞలతోసొటు ఒక నుహో త్తమ | గంథాన్ని అనువదించి పాఠ! 
లోకానికి అందించాలనే ఆంతఃపేరణ ఉండాలి అన్ని అధికారాల 
ఉన్న (శీ బులుసు వేంకటేశ్వర్గుగారు భారతీయ తక్త్వశా స్రోన్నీ రెండ 
దశాబ్దాలకు పూర్వమే ఆకుంకితదిక్షతో బదు సంపుటాలలో అనువది! 


Lv 


చారు, ఈ ఆంగాను వాదానికి శేంద్రపాహిక్య అకాడమీవారి జాకీ? 
బహుమతి కూడ లభించింది ఇలాంటి (గ్రంథాన్ని మళ్ళీ |వచురి( 
శదవకొశం కేలగడం సంతోషదాయకం. ఈ అయిదవ సంపుటం 
వరీప్యూర్తి పొందుతున్న భారకీయశ శ్ర్వశాస్త్రం సర్వ జనాదరజీరు 
కాగలదని ఆశిస్తున్నాము, 


ఎం, వి, ఎన్‌, (ప్రసాద్‌, నవి 
తిరుసకి; కార్యనిర్వహ బాధికాధి, 
అగష్టు 20 1990 తిరుమల తిరుపతి దేవస్తానములు, తిరుసక్‌ 


విషయసూచిక 
అష్టేమూ ధ్యాయము 


అమభవజ్ఞానము 

అనుభవ తర్మ|థకిక్ఞానములు 
వరవిధ్య-అవరవిద్య 

శంకరాదై వితము-కొందజుపొళ్చాత విమర్శకుల భా వేము లు 
వై షయిక పరిశీలనము - దేశకాలనిమీ త్తములు 
అవ్మావదార్థేము 

ఈశ్వరుడు రేక సగుణబహ్మ 

ఈశ్వరుని మీధ్యాశ్వ లక్షణము 
జగన్మివ్యాశ్వము 

మాయాసీద్ధాంతము 

అవిద్య 

(శ్రవంచము మిథ్యయా? 

మాయ-అవిద్య 

(వళ్ళకి - జగత్తు 

జీవాత్మ 

సొక్షీ-జీవుండు 

అత్మజీవుండు 

ఈక్వరుఃడు-కీవుఃడు 

ఏళణీవవాదము, అనేకజీవవాదము 
ధర్మశాస్త్రము 

శంకర్మవలిపొదిత ధర్మనూ(_శముల కాక్షేనణానిచారము 
శర్మ 

మోక్షము 


భవివ్యజ్ఞన్మము 
మళము 


తుదివాక్యము 


Yeates Ee 
అదతగ నికర దిగ వ జక విజ ఇ నసజి జ ని నావ ఆన - = 


ఛా 


నవమాధ్యాయము 


రామానుజుని ఆ సికత తము 
న. అలి! 


[1 ఆంంభ వాక్యము 

కీ ఆగమములు 

4 పురాణములు 

4 రామానుజ జీవితము 
$ చరి, శ-సారస్వతము 
6 భాస్కరుండు 

7 యాదవ(వళథండు 

8 జ్ఞాన వమాణములు 

౪ కారణము దవ్యము 
0 ఆక్మ-జ్ఞానము 

11 ఈశ్వరుడు 

12 జీవాత్మ 

1d జడపదార్థము 

14 సృష్టి 

శ ధర్మ, మతజీవిశమ 
18 మోక్షము 

17 సామాన్య పరిశీలనము 


దశమా ధ్యాయము 


1 శైనసిద్ధాంతము 
2 సారన్వతము 

శి సిద్ధాంతములు 

4 (వత్యభిక్థాశాఖ 

క్‌ భా క్లేయము 

8 మధ్వాచార్యులు 


195 
198 
20 
20s 
ah 
£10 
211 
21d 
20 
జి! 


కహ కకక 


E80 


vil 


7 జీవిక సారన్యములు 
| క్ఞానసీద్ధాంతము 
$ భగవం౦ంకుండు 
10 జీవాత్మ 
11 వకృశి-జగత్తు 
12 ఈశ్వరుడు-జగళ్తు 
18 ధర్మము-మశము 
14 విమర్శ 
1) నింభార్కు.డు 
186వ ల్లి కొచార్యుండు 
17 వై ఈన్యమశము 


వికాదశాధ్యాయము 


1 తశ్ష్యక్థాన వికాసము 

క సర్యతశ్ర్యములలో దేకత్యము 
౪ శ శ్వళాస్త్రము-జీవికము 

4 మధ్యయుగ తత్త్వశాస్త్ర జీర్ణదశ 
(] |వస్తుతస్థీతి 


రష్‌ 
27 
a 
301 


లీ 
dW 
809 
dl4 
dl 


A 
820 
420 
dal 
క 


భారతీ యతత్వశొస్త్రవంం 
అష్టమాధ్యాయము 
శంకరౌ దై షత వేదాంతము 


21 అనుభవజ్ఞానము 


మన మసత్య మనుటవలనం గలిగిన ఫలితము అన్యోన్య విరుద్ధ 
ములు ననమంజనములు నయినప్పు డొకవిషయము నిజమనియు, 
నొకఖావము సత్యమనియు స్థాపిత మగును. లోవ భూయిష్టమగు 
మనబుద్ధి కిదియే వరమ ప్రమాణముగా గన్నట్టుచున్నది. తార్కిక 
ముగా నాత్మా స్తిశ్వమున కింతకంటె (శ్రేషృతరమైన వ్రమాణములేదు, 
ఆత్మ నిజమా కాదా యని యడుగుట వ్యర్థవం[వశ్న మే యగును. 
ఏలన సర్వజీవిత విజ్ఞానానుభవమ్కు హేత్యుకమాన్వితముగా నిర్వ 
చింవం బడకున్నను, నాత్మయే సత్యమను నదే నిత్యసాక్ష్యమై (ప్రకాశించు 
చున్నది. కొని మనఃవరి కల్పి తోపకరణములచే౭ బరమార్థమును (హిం 
జేయు యత్నము వరన్చర విరుద్ధభావారణ్యమునకుం దోడ్టానిపోవును. 
ఇట్టి విషాదపర్యవసానమును నిరోధింవణ గాంక్షించునెడల మనస్సు 
తన్ను (దా నజంచి వై చుటవలననే ఆవిద్యావరోధము తొలంగింపంబడును, 
మన తర్మ|వమాణముల వలన మనకు. గలుగు నసంతృ ప్తి, మనకు 
దెలిసిన దానికందె మన మధికుల మనియు, మన పరిమిత మనస్సీమా 
వధులను దాంటి సత్యసాామాజ్యమునం జేరంగల మనియు సూచించును. 
కాని మన బుద్ధికది యెల్లన్వుడు దుర్గమమే. తన కశీతమైన దాని 
నెంతవజకు సాధ్య మైన నంశవణకుం దెలిసికొందమని బుద్ధి యత్నించును 
గాని, దాని యత్నమెన్నటికిని ఫలించునది కాదు, బుద్ధి కే యవధులు 
దా౭టరానివై , యనివార్యము అని తోంచనో యవియే, మనలో? దార్కిక 
శక్రికంటె నతీతమగు నాధార మేదోయున్నదని న్ఫురింవంచేయుమ. 
మన విజ్ఞానము సత్యము నేకమునై, మానవుండు తన వృథగ్వ్య క్తిత్వ 


vil 


7 జీవిక సారన్యములు 
| క్ఞానసీద్ధాంతము 
$ భగవం౦ంకుండు 
10 జీవాత్మ 
11 వకృశి-జగత్తు 
12 ఈశ్వరుడు-జగళ్తు 
18 ధర్మము-మశము 
14 విమర్శ 
1) నింభార్కు.డు 
186వ ల్లి కొచార్యుండు 
17 వై ఈన్యమశము 


వికాదశాధ్యాయము 


1 తశ్ష్యక్థాన వికాసము 

క సర్యతశ్ర్యములలో దేకత్యము 
౪ శ శ్వళాస్త్రము-జీవికము 

4 మధ్యయుగ తత్త్వశాస్త్ర జీర్ణదశ 
(] |వస్తుతస్థీతి 


రష్‌ 
27 
a 
301 


లీ 
dW 
809 
dl4 
dl 


A 
820 
420 
dal 
క 


అప్పృమా ధ్యాయము: శంకరాద్ద్వైత వేదాంతము 3 


నశించినపుడు సత్యము సాక్షుత్కరించును, దీనినే సమ్యగ్జానమనియు]1 
సమ్యగ్దర్శనమనియుల. 1 జెవ్వుదురు. అట్టి యనుభవేమున కవసర 
మగు చి _కచద్ధిని సంసిద్ధతను సమ్యద్థానము కోరునది కాంగ్కా సమ్యగ్ణ 
ర్మనమనంగా పద్యస్నాదాక్యారము; “ఇందు పరమార్థము ప్రత్యక్షముగా 
నీక్షజధ్యాన వీషయమగును, * ఆ యథార్థ విషయముల వై ధ్యానము 
నిల్చుట కవకాశమున్నది కాని యనుభవసిద్ధి అభింపదనీ శంకరుండు 
చెప్పుటచే నాతండు చెప్పినయనుభవ మూహాకల్పిత వస్తుధ్యానముకాదు. 
యోగి యాశ్వరుని సంరాధనిస్థికి లోంజూచుమ, సంరాధన మనంగా నిశ్చల 
ధ్యానమగ్నుత. * ఇం్యదుండును, వామదేవుండును దేనివలన (బహ్మై 
క్యమును సాధించిరో యట్టి * ఆర్షజ్ఞాన” మును శంకరుం డంగీకరించి 
నాండు, 5 అది సత్యము నెట్టయెదుట దర్శించునట్టి దగుటబే (బ్రత్యక్ష 
స్వభావముగలదే. * కాని యీ(వ్రత్యక్ష విషయము దేశకాలగత మైనది 
కాదు. అనుభవజ్ఞానమనంగా నేదోయొక విషయమును దెలిసికొనుటకాదు; 
మనలో నిగూఢమై సర్వాధార మైసర్వజీవజీవమైయున్న సర్వశ క్తి నాత్మ 
స్వరూపముగా దర్శించుటయే. న్యాయదర్శనము చెవ్వనర్థములో 
బావ్యాజగత్తు నెజుంగుటకుం _బత్యక్షానుభవమొక్కటే సాధనము; కాని 
యిచట ననుభవసిద్ధి యనంగా నదె పతన్వరూవముయొక్క అత్యంత 
నిగూఢమగు నంతర్జర్శనము; అతీంద్రియ (వవంచమునుగూర్చి 

1) ¥ounఖh 1,2,8; 2)¥u భో 1,3, 18 

3) ¥cu కాక 1,383,183 

4) Youn 3,2,243 చూ, కథోవనిషర్తు, శ్మృ1 ఆట్టిర్యానమున విషయి 
విషయిభేదముకొలది కోదాయను నాక్షేనణకు శం క రు6డిట్లు మడివెనుః” కేజన్సు ౪ కౌళము 
రవియు నని పప్రకాశీంచు విషయములనుబట్టి భిన్నములై తో(యనుగావి వావియెకత్వ 
మెన్నండు చెడదు అఆదేరీశిగా నుపాధిఖేదమువలన నాత్మభిన్నత్వము చూవట్టును గాచి 
యాత్యయేకమగుట సహజము మూల భూతమునగు సత్యము" శం॥భా॥ 3,2, 2ర్‌* 


ర్స్‌ ఇదిరశ్న (వథలో నిట్లు వివరింవ(విడెన్తు “ పూర్వజన్మములలో శ్రవణ మన 
నాదులవలన్య వత్యసాడొ తార మవయత్నమై నిద్దించున్ను (ఆన్మాంఠతరకృత శ్రవణా 
దినో ఆన్మీన్‌ జన్మవి స్వత న్చిద్ధం దర్శన మార్గమ,") 

6 ళం1భాః 1,4,14,(1,1,30) చూఃళం।టా! కై !ఉ। 1,10. 


4 భారతీయతత్స (శ్మా స్త్రము 


మనకుందెలిసినదియు, మనము విశ్వపించునది యంతయు దీ! 
నాధారవడియున్నది. అనుభవజ్ఞాన విషయము వ్యక్తిగత థౌః 
గాని, జ్ఞాతయొక్క, బుద్ధి పరికల్పిత న్వరూపముగానికాదు, అదిరె 
యథార్థమగు విషయము, ! దానిని మన మెజుంగుటయు నెక 
కుండుటయు దానికెట్టి వికార హేశువునుగాదు. దేశకాలాను గతము 
నిత్యవరిణామవాహీనిలోం బరి భమించుచున్న వస్తుజాలమున 2 | 
మైన వస్తున్వరూపమది. సత్యసాక్షాత్కార సిద్ధిగల జీవి దృష్టికి £ 
దర్శనములు చూపు తార్కికవాద నై పుణ్యము అర్థహీనములు. “ 
ధారియయు్య్యుం దనకు (బహ్మాజ్ఞానసిద్ధి చేకూరినదని హృ ద్ధకతొనుభవ 
నిశ్చయించుచుండ నెన్వండు గాదనంగలండు?” 8 గ్రద్ధాభ ప్రలన్ని। 
ధ్యానసాధన లన్నియు నిట్టి యనుభవసిద్ధి గారం మ; 
గలుగంజేయుటకొఅకే యుద్దేశింంంబడియున్నవి. * పూర్ణజిజ్ఞా॥ 
వానికే నిజమగు నర్హతగలిగి యాత్మసాక్షాత్కారము లభించును. 

(వయత్నతాన్యముగా నాకనమునుండి వర్షించునది, కాదు. అది క 
వునియొక్క స్వచ్ళవివేకము (వఫుల్ల పువ్పరాజమై “వకాశించుటే. 

మానవుని (పజ్ఞకు సంతృ ప్రినాసంగంజాలని న్వవ్నదృశ్యము వంటిదికొ 
ఏది నిజమో యది (గహింపంగల సర్వజన బుద్ధులకు నిజమేయగు 
సూర్యుండు శాస్త్రము వ్య క్తిగతములు కానటులే, సత్యమునుగాదు. ష్‌ 
మునకు విశ్వజనీనత నై నర్గికలక్షణము; అది యేవ్యక్తి పై (గాని, ‘4 
కీశ్వరునిపై (గాని యాధారపడదు. సత్యసాక్షాత్మారవిధానము వ్య 





1) అనుభవా వసాన త్వాత్‌ భూత వస్తువిషయత్వాచ్చ,కం,భా, 1,1,2, 


2) పోల్చు. ప్లేటోత్నత్త్వము: వివేకమ్ము దేశ కొలాశీతమైనట్టియు వర్ణరూవస 
రహిత మైసిట్టియు నా క్మాదివతీయగు వజ్ఞకే గోతరమగునట్టియ వక్యిజగత్తను గోచరి 
జేయుము" 'అత్మప నానాళ్వమును ప్లే వెట్‌ చెవ్నంగా శంకటీం దేశ శ్వమును జెప్పెను, 


శ) కథం పా ఏకస్య న్వహృయ।|వప్రత యం దహ్మ వేదినం దేహధారణంచావ 
(వతికేస్తం శక్యతే? (41,1ర్క్‌ శం॥ఖా) 


(4) *ా 2,1,6. అనుభవసారం (బహ్మావిజ్ఞానం అనుభవారూఢమే 
వీద్యాఫలం। (3,4 ,165) g జానఫల మనుభప నిద్ధము, (కం।గీః। 2,21 బ్బ జ 
శీ 4, 19,) 


అవ్పమాధ్భాయము శంకరాద్దె త వేదాంతము ర్‌ 


గతము, విశిష్టమును గావచ్చును గాని నత్యముమా(త మట్టిదిగాదు. 
సత్య మొకచోట నొక కాలమునను సత్యముకాక, సర్వకాల సర్వదేశముల 
కును సత్యమే యగును. 


కార్కికవద్దతినలనం గాక వస్తువుల న్వస్వరూపమును గూర్చిన 
జ్ఞాన మొకవిధమగు బుద్ధి విలోకనరూవమైన చైతన్య వృ త్తివలన 
లభించునని క్యాంటుపలికినాండు. అట్టి బుద్ధివిలోకనము వలననే యాత్మ 
జ్ఞానము లభించునని ఫిక్టే వలికినాండు. ఇదియే యాతని త్త ములో 
జ్ఞానమున కంతకు మూలాధారము, విషయి విషమైక్య భావరూవముగు 
పూర్ణచై తన్యమును సూచించుట కిట్టి వదములనే షెల్లింగువాడినాండు* 
కాని శంకరు నమనరించి, యాతని యనుభవజ్ఞాన విషయము, క్యాంటు 
చెప్పిన మూలవస్తు నానాత్వముగాని, ఫిక్లేజెప్పిన యాత్మథావముగాని, 
షెల్లింగు నిర్వచించిన న్మిష్కియత్వముగాని కాదు; శంకరు ననుభవ 
విషయము విశై ్వకచై తన్యమగు నాత్మవదార్థము, _ ప్లొటినస్‌వలెనే 
శంకరునికి బధమార్థము విషయముగా నెన్నండు గోశరింనదు; జ్జానా 
తీతమైన సాక్షాత్మారమందే యది సిద్ధింపంగలదు, 1 అట్టి యనుభవ 
న మే యితర జ్ఞానముచేశ, నుపవహతముకానందున నదియే వరమ 
సత్యము, * ఏకవిషయా స్తిత్వము, దానినిగూర్చిన మన భావమును 
వేలుపేయంబడని నిర్వికల్చక వేదనారూప మనుభవజ్ఞానమని పొరవడ 
రాదు. అనుభవజ్ఞానమునకుం బజదృష్టికంచె వివేకవిలసిత మైన యంత 
రృష్టితోడనే విశేషసామ్యము గలదు. అది మననాత్మకమైన సవికల్బక 
జ్ఞానముకంటె నుత్క్మృష్టమైన (వత్యక్షష్థానము, మనవొ వ్యాజ్ఞానదృక్చ 
థము ననుసరించి పరమార్థము సంశయాస్పద మైనదే; దైవమును 
1) ఎన్నీడ్సు 69,4 

2} దాధక జ్ఞానాంతరా భావాచ్చ ($01 భాః 2114) శతట్లోకి యందిట్లు చెప్పం 
విడెను; 'కబహ్మత్తానమును |థుతి రెండువిధములుగా( జెన్సుచున్నది! ఒళటి ప్వానుభూతిః 
రె_డవది ఉపన త్తి; మొదటిది దేహానునింధమువలన$ గలుగుమ; రెండవది నర్వాత్మకత్వ 


థభానమువలిని( గలుగును “ నేను బ్రహ్మ" నను ననుభవము మొదట గలీగి తరువాత 
"* అంతయు (నిహ్మమే” యను ననుభవము నిద్ధించును, 


6 భారతీయతత్త శాస్త్రము 


గూర్చియు, మోక్షమునుగూర్చియుు జన్మరాహిత్యమును గూర్చియు 
మనభావము అత్యంత నిగూఢథమున మహవాశయములకు గుర్తులు, 
నామములునుమ్మాకమే; వానిని సాధించుటకు మనమెంత (నయత్నము 
చేసినను మనము మన మనఃవరికల్సితములైన వై రుద్ధ్యముల నతి[క్ర 
మించినప్పుడుగాని కృతార్గులము కాంజాలము,. అమభవాధ్యాసలు, 
పరమార్ధమునకును మనవరిచ్చిన్న మాననమునకు మధ్యమందు? గల 
యొక భఛిదమును సూచించును, 


సర్వజనుల కీ యనుభవసిద్ధి తెరచినద్వార మే యైయున్నను 
గొంందిమందియె యందు (బవేశింవ గలరని శంకరుం డంగీకరించి 
నాడు. ! కాని ముఖ్యవిషయ మేమనంగా నండటజకు దానికొజకై 
యత్నించుట కధికారమున్నది. వరమార్థము నిజమై నిత్యమై సాధింవం 
గృతనిశ్చయులై నవారి కెట్టయెదుటనున్న ది. ఏ కొలందిమంది జీవులకో 
స్వవ్నతుల్యావస్థలలో జ్యోతిర్మయ రూపమున గాని యంతర్వాణీ 
(వనంగముఠిద్వారమునంగాని యిట్టి యనుభవసిద్ధి అభించు నను వాద 
మునకు శంకరుండు విముఖు+డు. కొందజకు మాతమే దర్శనమిచ్చి, 
యితరుల కవకాశములేకుండం జేయు దైవము నిజముగా నూహా 
కల్పితుండే. పరమార్థానుభ వసీద్ధి, నిజముగాం గొలందిముందిశే సాధ్యము; 
కాని దానిని జేరుట కందణ కధికారమున్నది; తర్క్యస్రజ్ఞ మానవ 
జాతిలో నింక నధికసంథ్యాకుల కందుబొటులోనిదై యున్నది, అంద 
టలోం గొన్ని శక్తు అధికముగా వికసించినను, గొన్నిళ క్రులు కొందఅలో 
నిిదాణముల్లై యున్నవి. (వస్తుత యుగపరిణామదశలో ననుభవ 
జ్ఞానము వ్య కిగతమైయున్నది; అది హితుబుద్ది (వవృ క్తికనుగుణమై 
గొ. వరిసదినప్పుడే యథార్థమని విశ్వసించంబడుము. 


1) పోల్చు; డీన్‌ఇంద్‌. “4 నం పూర్ణజ్ఞాన మనగా సంవూర్ణమగు క్లాళ్ళక్లేయై 
తత్వమే; ఏలనందుదకు మన మెయ[గునది మసనంగతియే అందుశే డై వక్ణానవిడ్డతి 
యెట్టిదనంగ్భా ఫ్లాటినన్‌ చెన్సిసెరికిగా నందఅకునున్నమ గొల(దిమంది మాగ్రమే యవ 
యోగించు నొఠవిధమగు నంతళ్ళక్రిననంగ్సా కేం[బిడ్డి చ్లేబో వాదుల మాటలలో మానవు 
నంశరాళ్మలో నిసాతమైయున్న దై వదర్శన బీజము నావివ్మరింది బహిర్ముఖ వికాసము 

ర al 
నొందించుపే ప (వ్యాసములు రెండవసీరీన్‌ వృ 14, 


ఆవ్షమాధ్యాయము * శంకరాద్ద్వైత వేదాంతము 7 


22 అనుభవ, తర్క, (శుతిజ్ఞానములు 


అనుభవజ్ఞానమున కత్యంతనిశ్చయ ప్రామాణ్యమున్నను, భావనా 
దృష్టిలో దాని కత్యల్పమగు సృష్టతయే కలదు. అందుచే నర్థనిర్ణయము 
అవసరముల్సై నవి; కాని వీనికి నహజలోపము గలదు; అందుచే నవి 
నిత్యసంస్కారమును గోరును, పూర్తిగాంజెన్పుట కవకాశములేని విషయ 
ములను (శతి చెప్పయర్శించును. (విప్వువే త్తలు తర్మమునకు భాషకు 
నకీతములగు విషయము.లను బలుకుదురు. అనుభవజ్ఞానము లేనివారు 
పరమార్థ సమస్యావరిష్కారమున నఖండకృషి చేసిన లోకాకీ శపురుమల 
మహ త్తరామభవ (కోడీకరణ రూపములై న వేదవాక్యములను విశ్వసించి 
(సవ్నర్దింపవలసి యున్నది. సామాన్య మానవునకు పరమవై తన్య 
సత్యస్వరూవ మనుభవై కవేద్యమే కాని, (వత్యక్షానునూనాది మానవ 
కల్పిత వషాణములవభఖన నిశ్చయము కా౭జాలదు. ఈ [ప్రమాణములు 
వరమార్థమును సూచించునే కాని చూపంజాఅవు, సత్యము విజిజ్ఞాసితవ్య 
మని! శంకరుం డంగికరించి, పరపక్షసిద్ధాంతఖండనమున కవిరోధ 
నియతి నువయోగించును. ముఖ్యముగా బొద్ధాది తాత్త్విక భావములకు 
శంకరుని యాక్షేపణమునకు. (బధానకారణము తర్కపద్ధతి వఠనం బర 
మార్జనిర్ణయము చేయుట వ్యర్థమని నిరూపించుటశకే. తరి వమాణ 
మిందియజ్ఞానమునకును, హేతునిర్ణయములకు నతీత మైనదని యాతడు 
నిశ్చయించెను! కాని |పత్యక్షుమమాన (ప్రవ ర్హకరంగమున తతి 
(న్రమాణము ని[సృయోజనము. నివు చల్లగా మండునని కోట్మిగంథము 
లైనను నిరూపింపంజాలవు, * సామాన్యమానవ _పమాణముల కలభ్య 
మగు జ్ఞానము నువదేశించుటే (ప్రతులకు లక్ష్యము, 3 


1) సత్యం విజిజ్ఞానళవ్యం, (శం॥ఖా। 1,2,8) 

2) జ్ఞానంతు |నమాణఇన్యం యథాభూతవిషయంచ, నతన్నియోగనకేవావ్‌ కార 
యితుం శక్యతే న చ (ప్రతిషేధనళ తేనావ్‌ వారయితుం శక్య'ే, (ళం,భా 32,215 శం॥ 
గీకథా! 18,66) 

3) (వళ్యకెది ప్రమాణానునలబ్దే హ విషయే[క్రతిప్రామాణ్యం న |ప్రక్యక్షొదివిషయే 
(శ్రం॥గ్మీభా॥ 18,66.) ఆజ్ఞాతజ్ఞావనం హి శాస్త్రం, 


8 భారతీయతత్త ్వశ్యాస్త్రము 


వేదముల యుద్దేశ్య మాజ్టైైకత్వము నువదేశించుటే 1 అవిదా 
విముక్తికి వేదాంతజిజ్ఞాన కారణము కాదని శంకరుడు చెప్పినాండు; 
ఏలన జిజ్ఞానయు జ్ఞానము నంతయు, విషయివిషయ కల్పితదై కత 
రూపము గావున, (బహ్మో నుభవసిద్ధి కాటంకము, కాని యిది అవిద్యా 
నివృక్తికే కాని జ్ఞాన ప్రా పికి నిరువయోగము, 2  రజ్ఞుజ్ఞానము కలిగి 
నంతనే సర్పభాంఠి నశళించురీతిగా, నవిద్యానివృ క్తి యనగా సత్య 
దర్శనమే; ౩ _వేతాకనూతన సాధనకాని, జ్ఞానకార్యముకొని సత్య 
సందర్శనమున కవసరములేదు. * దై కతనాళనానంతరము జ్ఞాన 
(పా ప్తీకొక క్షణకాలమైన నంతరము౦డదు; ఉండునెడరి ననవస్థాదోషము 
కలిగి ద్యైతమెన్నంటికిని నశింపదు. అందుచే నవిద్యానిర్మూలనము, 
జ్ఞాన పా ప్రియు సమకాలికములే ” 5 అజ్ఞానము తొలంగినంతనేే నిజము 
(వకత్యక్షమగును, * అవిద్యనుండి విద్యాపా ప్తి యెట్లు సంభవించు 
నను ప్రశ్నకు దోషము పోయినంతనే స్వ(వకాశ శీలముగల సత్యము 
నేకొశీంచున దగుటజి నీ _వశ్న సముచిత మైనదికాదు - దై వానుుగ్రహము 
వలననే జరుగుననుటకంటె |శ్రేష్టతర మిన సమాధానములేదు. ? చిత్త 





1) అక్మైళల్వ విదా్యాపళవత్తయే నర్వే వేదాంతాః అరథ్యంతే ళంజభా॥ 
ఉపోద్దాంము 

2) అనిద్యాకల్చిత భేదనివృత్తి (Fonms1,1,4,)y Huon Aupn2 18, 
పోల్చు; ప్లాటినన్‌; “ఈశ్వరుని వాక్కుచేంగాన్సి లిఖితోవదేళము చే(గాన్ని చెవ్పుటకు 
వీబులేడుః కావి మనమాటలు, లివితోవదేళశ ములున్ను మార్గము తెలియనివారికి బో నలయు 
[కోవచూవునట్లు మన యాత్మి బుద్ధి వీకణమునుండి రదతీఠమగు నంతర్వీత్షణ మున కుం 
బోవలెనవి సూచించుట కువియోగించును: కని యన భవద్భష్టి స్వయంకృషి వలననే 
నీద్ధించును స్త (ఎవ్నీడ్సు 6,9,4: కెయిర్డు; టీక్‌థీయా అజ్మీ వాల్యుము 2ప్ప్కు237; 

3) శ ంగభాణమాంక4॥ 27 

4) శంధా౪ము 0॥ఉ॥ి 2,7, 

ర్‌) శం॥భా॥మాం॥డఉ॥ 2 7, 

6) ఆర్రై్మవ ఆద్ఞానహోనిః 

7) ¥onm 2,341; చూ॥ కలోవనివత్తు 2,22, ఈ భావమును మనను నం 
దుంచుకొనియే డ్యూవేన్‌ శంకరునికి మతపిడిపాశమున్నదని యాక్షేవించెను చూ! 
డ్యూ వేన్సునిస్టమ్‌ ఆఫ్‌ వేడాంత్మ వ॥86,87, 


ఆష్టమాధ్యాయము ; శంకరాదై కత వేదాంతము 9 


జద్ధిగల వాం డంధు. డనినచో వానికి ద్వైవొనుుగహవళశమున దృష్టి 
లాభము సిద్ధించినళ్లీ జ్ఞానసిద్ధి కలుగును. 


(శతి నంగికరించుట యనంగా, మహర్షులఅయొక్కయు సిద్ధపురు 
షులయొక్కయు సాక్ష్యము నంగీకరించుటి; (తిని విడిచిపెట్టుట మానవ 
జాతియొక్క, అత్యంతరసవంతమైన యనుభవమును విడిచిపెట్టుటే, 
భౌతికశా స్ర్రనిషయములో నా యా రంగములలో నత్యంత సువ్రసిద్ధులగు 
పరిశోధకులు వకిటించిన సత్యాంశములను మన మంగీకరింతుము గాన 
విద్యలో విఖ్యాత సంగితకర్తలరచనల నాలకించి, సంగితసొందర్యము 
నె ట్లుపాసింపవలెనో తెలిసికొనయశ్ని ంతుము, ఆధ్యాత్మికసత్యాంశముల 
విషయములో, భక్తి విశ్వానములచే మహ త్తరతా త్ర్వీకై శ్వర్యధుర్యు 
అయినట్టియు నమేయాధ్యాత్మిక (వజ్ఞావీణులయినట్టియు మహ 
నీయు లుపదేశించిన పలుకుల నతిగౌరవపురస్సరముగా మన మాలకింస 
వలెను. ఉత్తములభావముల నధముభ భావములతోం బోల్చి [పయో 
జనములేదు. *“పావనసం[పదాయముచే. దెలియనగు విషయములో 
మన యాలోచనల నుదాహరించినచో6 (బయో జసములేదు; ఏలన నం|వ 
దాయసిద్ధమగు జ్ఞానాధారములేని మనభావము లూహాజన్యములే యగు 
టచే ముక్తములు కాంజాలవు. ఊహాకల్చ్పనములు విశ్చంఖలములు, * 

మన విజ్ఞానము పై మనమాధారవడినచోం |బ్రపంచమును, మనయ స్తిత్వ 
మును, భవిష్యత్తునుగూడ నంశయించ్కి తుదకు మనము సంశయ 
ముతో నంత మొందనలయున్సు కాని, మనకుంజుట్టునున్న లోకమును 
(గ్రహించుటో, లేకున్న నందు నళించుటో తవ్బనిదగుటచే, మనజీవళశ క్రీ 
మనయాతను విశ్వానసీమశకే నడపును, తర్కము నెట్టివేయుట కసా 
ధ్యములై_న కొన్ని యాత్మజ్ఞాన సంస్థారములు మనలో నిమిడియున్నవి, 
ఆ భావము నాశ్రయించి యే యొకండును _్రతుకలేండు. ఒక నియత 
మైన తత్త్యశాస్త్రమును గల్చించుట నిరర్థక మనువిషయమును నీరూ 
పించుటకే, శంకరునిత త్త్వ ముద్దేశింవంబడినది. శంకరుననునరించి, 








1) ¥ougn 2,111 అందువలననే ను (స్రవిద్ధక త్త ఏజ్ఞాలగు కపిల కణాదుల 
థానము లన్యోన్యవిరుద్ధముల్లై యున్నవి పోల్చు; కునూరిలుండు; తార్మితు లళ్య౦త 
గద్దతో నిశ్చయించిన భావములను వారిక ఎకె నెక్కువ యు క్రీగలవారు ఖఇండీంతురు, 


10 భారకియత _క్త్వశా స్త్రము 


కేవల తర్మ[వజ్ఞ సందేహముతో నంత మొందును. (ప్రవంచము సహే 
శుకమ్మ్కు ధర్మసమ్మతము నని మనవిశ్వాసము, అందలి ముఖ్యవివర 
ముల నెజుంగకయే (పపంచ మొకపూర్ణతగలదని నమ్ముదుము. (ప్రత్యక్ష 
ముగా గోచరించుచున్న యవ్మకమాంతర్గత మై నిత్య(కమమెట్లున్న దో 
తెలిసికొనకుండ, నట్టి దున్నదని భావింతుము. ఈశ్వరా స్థిక్వము నిజ 
మని నమ్ముటవలన జీవితములు మనకు సారవంతములై, స్థిరనంరక్షిత 
ముల గుచున్నవి, 1 పుజియు నత్యము, * నిత్యసమానము. క 
ననిరాకృతము, *  విశ్వజనీనము కావలెను. కాని మనయాలోచన 
ముల కట్టిలక్షణములు లేవు కానీ జ్ఞాననిలయముగా వేదము శాశ్వత 
మైనది; దాని విషయము స్థిరమైనది; దానినుండి అభించు పూర్ణా 
జ్ఞానము భూతభవిష్యద్వ ర్త ర్హమానములలో నెట్టి భావముల వలన నువహ 
తము. కాదు. కేవల హేతుచర్చ నిస్సార్‌మైనది. హేతువాదము 
స్థాపించు నిర్ణయము అది యంగికరించుపతిపొదనలపై నాధారవడిః 
భీన్నము అగుచుండును. మతత త్త్వవిషయములలో (పతి స్మృతులు 
(వకటించు ననుభవజ్ఞానముపై మతమునకు సంబంధించిన తత్త్వశాత్ర 
యుక్తి యాధారవడపలెనని శంకరుని నిశ్చయము, తర్మమనంగాః 
జరితోపదేశ శిక్షితముకాని యు క్రియని శంకరుని భావము. అద్ధీవ్య క్కి 
గత తర్కము సత్యమును లు. ఏలన విషయ్మగహణ 
శ క్తి యనంతవై విధ్యముకలది. * మానవజాతిలో నత్యధిక సంఖ్యా 
కులకు సంతృప్తి నొనంగిన సరారక సంకలిత మైనదే వతి. తి 


1) “ ్యవత్యక్షము వలన యగన యసుమానము వలన (గాని మానవులు తమకింకొక 
జన్మముతో61ల సంవింధమునుగావ్మి మర ణానంతరాత్మా స్తే నిత్విమునుగూర్చికాని తెలిసికొన 
లేరు అందుచే (కతిచెవ్వు సత్యము లవసరముల్లై యున్నవి,,, (శ ంకభా॥బ్భ1అ॥ఉ॥ 
ఉపోద్ధాతము) 





2) సమ్యగ్థానము 
జా 
3 ఏకరూవమ్‌॥ 
శృ పురుషాణాం వివ్రతినత్తి రనుసవన్నాః 


ర్‌) కన్యచిక్‌ క్వచిత్‌ వక్షపాఠేనతి పురువమతివై రూ ప్యేణ తి క్వ్వావ్యవస్థాన 
ట్రసంగక్వాత్‌: (¥onmn2, 110 


అష్టమాధ్యాయము : శంకరాదై కత వేదాంతము 11 


సం పదాయసిద్ధము అగువిశ్వానములతో€ గూడినది; అవి కేవలబుద్ధి 
వరికల్పితభా వములు కాక్క జీవచై శన్య తేజో రేఖలే, అట్టి ప్రత్యక్ష జీవ 
శ క్యనుభవములేని మనకు (శుత్యు క్తములగు ననుభవములు విశేష 
(సయోజనాన్వితములు. ! 


యు క్రీలేక తర్కము [జత్యర్థనిర్ణయమున కవసరమని శంక 
రుండు నిశ్చయించెను, ఎవ్వు డనకాశము లభించిన నప్పుడు (శతి 
వాక్యముల నాతండు హేతు.ప్రమాణములచే సమర్థించి చూపును, * అను 
భవజ్ఞానమునకు సహాయభూతముగా నాతండు వాదము నంగీకరించెను * 
ఆతనిదృష్టిలో. దర్శ మొక విచక్షబచేయు నాయుధథముు అది నిరా 
ఛారనులగు నిర్ణయములను ఖండించును; మజీయు నదియొక సృజ 
నాళ్శకమైన నియతి; నదవద్విషయముల నేర్చి, సత్యాంశములను 
వక్కాణించునట్టిది. * “విషయ నిర్ణయ సామర్థ్యము లేనివారై నను, 
సముచిత కారణము లేనిదే, యొక విశిష్టమగు సంయ్యపదాయమున కను 
బంధము పెట్టుకొనరు.” 5 


అనుభవ మత్యంత నిగూఢమగు నాత్మానుభూతియగుటవలన 
వ్యంగ్యార్థముల నిచ్చు భాషవలననే (వ్రకటింవ వీలగును; అట్టి (ప్రకట 





1) ¥owt 2,1,11; 2,3,1: 1,1,2 

2) చూ శం।ధాt గౌడపొదకారిా 3,27, 3,1. వై గౌడ పొదకారికకు వ్యాఖ్య 
(వాయుచు కళంకరు. డిట్లుపలికినా(డు,” అద్వైతము (కుతి [వైమాణనీద్ధమేన్నా శర్కి 
స్థాపితమః కౌ(శాలదాయటి (ప్రశ్తించందిడెను। కాని యీ యధ్యాయములో న ద్వైతిమునెట్లు 
తర్కముచే స్థా సంవనగునో చూవ(విడినది, తర్కశద్దివమాణ సంబంధమమగూర్చి విపుల 
మగు చర్చవలయుచో చూ? రెండువ్యాసములు సంస్కృతపరికోధన, జాల్టై 1015; 
ఫిలసాఫికల్‌ రివ్యూ, ఏపీల్‌ 1913 వి, ను|ఐహ్మణ్యఆయ్యరు; మైసూరు విశ్వవిద్యాలయ 
వత్రిక నవంబరు 1919. అదై్వత వేదాంతము క్రిటికల్‌ బిడీయాలిజం, యన్‌ సూర్య 
నారాయణన్‌, 

3) ¥onmi2.1.1. 

₹0॥౮॥ 2,1,6, 21,11 
4 శ0॥థా12,1,4,3,7. 2,2,41,2 4,12 
5) osm 2,1,1 


12 భారతీయత త్త్వశాస్త్రము 


నల నంపుటీకరణమే |థుతి. అద్దీ యనుభవాధారము లేని (శుతివాక్య 
మర్థములేని శబ్దమువంటిదే 1 స్వకం[తార్థము లేని యర్థవాదములు 
విధివ్యాకరణవివరణమును జేయుట కుపయోగించును. అవి (పత్యక్ష 
మునకంటె నాధిక్యముగలవికావు. సత్యస్వరూపమును వర్ణించు వాక్య 
ములే (ప్రమాణములు. * (వతికూడ ననుభవమున కనుగుణమై యుండ 
వలెనేగాన్సి వ్యడిరేకముకారాదు. వాచస్పతి చెప్పినా౭డు; “ఆగమ 
సహ్మసమైనను ఘటమునాక వటముగా మార్చజాలదు.” 8 ఇదే విధ 
ముగా మతవిషయచర్చలలో, (శతివాక్యము అనుభవపోషకములై 
యుండవలెను. ఇర్మదియసిద్ధమ్హా ఇం|దియాతీతమా యేదై నను 
(బుత్యక్ష ము_త్తమసాక్ష్యము. కొన్ని నియమములకులోనై , యది మన 
కనుభవసాధ్య మైనది. అనుభవమును (్రుకటించునదే యగుటవలననే 
(శుతికిం ామాణ్యము సిద్ధించినది; "అనుభవము స్వతః వమాజణయు క్ర 
మగుటచే, నితర వ్రమాణాధారములతో నిమిత్తములేకుండగన్నే వేదము 
లును స్వతః[వమాణయు క్రములై నవి. * అందుచే మానవుడు తనలో 
నున్న శక్తి వికసమువలన వేదములలోని సత్యములను స్వయముగా 
దర్శింవంగలండు; కొని మానవుల కందటకు నట్టిళక్తిని వికసింవంజేసి 
కొనుటకు వలయు ధైర్యముకాని తీరికగాని, యవకాశములుగాని 
అభింవవు గావున, (తతి పామాణ్యమును విశ్వసించుటే సులభమగు 
నుపాయము, 


29 వరవిద్య; అవరవిద్య 


పరమసత్యమే వరవిద్య; ఇందలివిషయ మాతై శకత్వ రూవమగు 
నేకె కై కనత్యము, తర్మసాధన సొామగ్రిచేం బరనూర్థమును వర్ణింప 


Waist wrens we soon mn 


1) కేవల [వతి [వత్యక సొష్యుమున కధిళ ఈర మైనదిగాదు; విళష్టార్దభరిత మైన 
(కతియే [ప్రమాణము కొత్పర్యవత్క పతిః బ్రత్యక్షద్చలవత్సి న ్రుతిమూత0॥ (రాముడి) 

2) ఈ భామకి ధావమును వివరణక ర్త భఖండించెమ్మ కారణము స్వితిం కార్డ్‌ 
యు_క్షమైనదా నికి? (వామాణ్య మంగీకరించుటి (ప్రమాదకరము [జతి నిర్జోషత్వ వరత్వ 
లక్షణమంచే నికర్మపమాణముల కన్నీంటికి నతీతమైన సామర్థ్యముగలది 

౩) నహ్మాగిమసహ స్‌ మవి ఘటం వటయితుం ఈళలే॥ (భామతి ఉపోద్దాతము) 

4) ప్రామాణ్యం నిర వేషం। 


అష్టమాధ్యాయము। శంకరాద్దై కత వేదాంతము 13 


బూనినచో మనము తప్పనిసరి గాంగథలను నంజ్ఞాశజ్ఞముల నుపయోగింప 
వలసి వచ్చును. వేదములు మనకు నత్యమున కించుమించుగా సరి 
పోవు కార్మిక నిర్వచనము నిచ్చును. అపరవిద్యయనంగాం బూూర్తిగా 
నవిద్యగాదు; వ్యావహారిక దృక్పథమునుండి చూచిన సత్యస్వరూప 
మవరవిద్య. * దేశకాల నిమి త్తధర్మబద్ధమైన _(వవంచము సంపూర్ణము 
కాదు; మన మనఃపరిణతి కనుగుణమై యది గోచరించును. దానికి 
మనదృష్టి పరిచ్చిన్నతయే కారణము; ఈ వరిచ్చిన్నతా పరిమాణము 
ననుసరించి మనకు గోచరించు సత్యము భావమ్మాతమైయుండును. 
పరై కత్వథావము, అపరనానాత్వథావము నొకే విధములగు సత్యములు 
కా(బాలవు, అవరవిద్యచూపు నానాత్వము నరవిద్యాచ్యుతి 
వలననే సంభవించునని శంకరుండు నిర్ణయించినాండు అపరవిద్య 
మిథ్యకాని మోనగించునది కాని కాదు. అది యనమ।గమైనది 
మ్యాతమే కాకున్నచో అపరవిద్యను గూర్చి శంకరుడు సల్పిన 
విపులవాదములును, చర్చలును గూడ వ్యర్థవ్యవసాయమగును . 
అవరవిద్య |కమముగా౭ బరవిద్యకుం దోడ్కొానిపోంగలదని యాత 
డంగికరించెను. “సృష్టిని గూర్చి (తులు చెప్పినదియు నవిద్యా 
రూపమైనదియు (బ్రహ్మయే సత్యమని యుపదేశముచేయు వాక్యములే 
అక్ష్యములుగాంగలది. ఇది మజవరాదు,” 2 మెలకువ వచ్చువణకు 
స్వప్నొనస్థానుభవములే నిజములగు రీకిగా నతీతమైన పర్మ్యబహ్మ 
తత్త్వము మానవుని బుద్ధి యిం[ములోం జొచ్చి, యాీశ్వరతత్ర్వమై 
యథార్థజ్ఞానము అభించువజకు, నిజమై గోచరించును. 5 అవిద్యలేక 


1) పోల్చు ; డ్యూనేన్‌, " విళ్చయమ గాల జూచినచో వీ యవరవిద్య యనంగ్మా 
అనిద్యాదృక్ప తమునుండి చూచిన విద్యయే (డ్యూవేన్‌ వేడాంతతళ్నము ప 100) 


2) డ్యూవేన్‌, వు, 106, 
3) పోల్చు, డా మెక్‌ "టెగార్డు, “ బుద్దిభానముల కేయోగ తత్త! మమగుణమ కాదో 
యది వ్యర్థము, తర్భమును  విచ్భేదమొవర్నయత్నించినవానినే తుదకు దర్కుమే 


విబ్బేద మొనర్చెను, కాని బుద్ధీద్భక్స్పథమలో వారంభించి, తదతీశమైన నత్యముమ 
చెలినికొనుటకు దాని నతి[కమించు తృళ్ట్వ మింకొకటి యున్నది అవరివద్యాదృన్న 


14 భారతీయత త్హ్వశాస్త్రము 


వరిచ్భిన్నజ్ఞానము, తదతీతమైన నరమార్థమునకు సాక్ష్యము. అవిద్య, 
కాను సత్యమును బత్యక్షముగాం జూడంజాలదనియు, నందుచే నన 
మ్మగ్రమగునదనియు. జెప్పును,. 1 సొమాన్యసాధకుండు భేదముల 
నతి, క్రమించి, కా నన్వేషించుచున్న విషయములో లీనమై యొకవిధ 
మగు నజ్థతా మేఘావృతు(డై యుండును; తొర్తికములగు కొన్ని 
క్లిష్టవిషయములను శంకరుడు పేర్కొని, దినికంటె (శేష్టమగు నంత 
ర్టృష్టియున్న దనియు. గేవలము బుద్ధిశ క్రి కగోచరమగు దై వనంవ 
దై ఏభవమునంతను నది దర్శింవంగలదనియు. బలికినాండు, శంకరు 
సనునరించ్చి వమాణసిద్ధిగల వేదములు సరావరజ్ఞానముల రెంటిని 
గూడం కెప్పును. అవి యేకము నదై కతమునగు (బవ్మస్వరూపమును 
నానాత్వసంకులమగు జగత్తుయొక్క, మిథ్యాత్వమునుగూడ వర్ణించును, 
శంకరుని త త్త్వములో మూండువిధములగు నస్టిత్వముగలదు, ( పార 
మార్థికము (భి వ్యావవోరికము (8) (పాతిభాసికము. (lh) (మ్మా 





నతిశ్రమించుట దానివి విడిచిపెట్టుటగాద్కు (హౌగిలియన్‌ కొస్మాలజీ వు, 192) 
వైనోణా తీర్మానుభవజ్ఞానములకు భేదమును చెప్పినాండు. జ్ఞానము మూ(డరక ములని 
యాతయి నమ్మెను 


1) ఊహాజానము  కేవలభావమా[తము. అసమంజసమలు నజ్జములునగు 
భావము అన్నియు నిందులోవివే, వినర్యయ మిందులోవిదే. 


2) కర్మము ఇది సామాన్యభావములను; కాన్ర జ్ఞాన మును మనకిచ్చి వస్తువుల 
సామ్యభేదవై రుద్ధ్యములమ గ్రహించును (ఎధిక్స్కు వాల్యుము 2 పు 29, స్కోలియం), 
ఊహ సామాన్య విద్యాహీమని మానసిక వ్యాపారమును సూచించును, తర్కము కొత్త 
వేేర్థయొక్క నియమాన్విత భావజ్ఞానమను (బ్రదర్శించును (3) అనుభవజ్ఞానముు దీనికి6 
దాత్హ్విక ప్రతిభ వినేకనపాతమగు నంతర్జ్భృష్ట నృజనాత్మశళ క్రియ నవసరములు, 
వ్యక్టియే డీవివిషయము కావి అంకరుండు యూరఫ్‌ కాస్త్రవేర్టలలోం (బధానముగా 
న్లేటోను స్మరింవ(జేయును. ఇరువురును మహత్తర కాత్తి వైికయథార్థవాదులే, వారు 
తనుకు బూర్వమున్న విజ్ఞానమును దమ కాలభానములతో సవున్వయించినవావే ఉభయు 
లును జ్ఞానమును పరావరవిభాగ మొనర్చిరి బాహ్యారూవదుల కంతర్వ ర్రియై నరమార్థ 
స్వరూవ మున్నదవియుు దాని నాత్మ నాహ్యదృష్టీనివీడి యంతర్ముఖమైనప్పుడే దర్శింవః 
గల దనియు విరువురును బలికిర్తి సరమార్థ సాక్షొళ్కార మనుథవదృష్ట కే సాద్యమనియు 
వారు విశ్వనించిరి, 


అష్టమాధ్యాయము 1 శంకరాదై ్వత వేదాంతము 15 


వదార్థము. (ల) దేశకాలనిమి క్తబద్ధమగు జగత్తు, (శ్రి) భక్తిలో రజత 
(భాంతి * ఈ (భాంతి సర్వసామాన్య మైనదికాదు; అది యవ్వుడవ్వుడు 
సంభవించును; దాని కర్ణపిద్ధి లేదు. (భ్రాంతిజనకమైన వస్తు న్వస్వ 
రూవవీజ్ఞానము కలిగిన వెంటనే (భాంతి తొలగిపోవును. బ్రహ్మజ్ఞాన 
(ప్పాప్తిలో వ్యావహారిక (ప్రపంచము మిథ్యయని తెలియును, స్వవ్న 
జగత్తునకంటె నూహాకల్చిత (వవంచనునకంటె నధికతరమగు యాథా 
ర్ధ్యము వ్యావహారిక జగత్తునకుం గలదు, వ్యావహారిక ప్రపంచము జీవ 
రాశి (ప్రకృతి, ఈశ్వరునితో గూడినద్వి కాని నిజమున రది |బహ్మ 
మూలమైయున్నధి, * _జీవాత్మకున్సు వ్యావహారిక జగత్తునకును 
నమాన యాథార్థ్యమే గలదు. జీవాళ్మయొక్క భా వనముద్భూత మైన 
మిథ్యాజగ త్తుకొదు వ్యావవారికజగత్తు. జీవాత్మకు, దాని భావములకును 
వేరై నస్వతం్యతమై, దేశము నావరించిన వాహ్యజగత్తు కలదు. ఈ 
జీవాత్మ వస్తురంగములు రెండును పరన్పరము కారణసంబంధమును 
గలిగియున్నవి. (వ్రవంచములో జీవాత్మలమై మన మేమి చూచు 
చున్నామో వానిని మనమే పారమార్థికజివులముగా నచటం గూర్చితిమి, 


94 శంఠరాదె ద్వైతము; కొందజు పాళ్ళాత్య 


Maan Gem nn 


విమర్శకుల భా జ ౩వములు 
శంకరుని జ్ఞానసిద్ధాంతముతఅచుగా క్యాంటుత _క్తపజ్ఞుని సిద్ధాంత 
ముతోం బోల్బంబడినది, 5 రెంటికి జెవ్నందగిన సామ్యభావము 


1) వేదాంతవరిభాషా! కొన్ని యర్వాచీనాదై్వతరచనరిలో జీవునకు;గూడ విట్టి 
భేదము ఇెప్పంనిడెను, దృగ్దఫ్రిళ కవి వేకమునం దుపాధివరిచ్భిన్నమగు నరమాత్మయే నిజమగు 
నాశ్స్మయని వచింవ(నిడెను, దానికీ గ_ర్హ్భృత్వభో _కృత్వములిన్కు నింద్రియాంత॥కరణ 
ఐంధముమ నారోపించినవు డది జీవాత్మ యగును, ఫ్య జీవాత్మ దేహేం్యదియాదులు 
తసివని భావించును, 

2) పోల్చు! అనందగిరి కం్కధా,తూ౦,ఉ. |బహ్మణ్యే వణీచో జగక్‌। ఈశ్వర శ్చేతి 
సర్వం కాల్చనికం సంభవతి. 

3) ప్లాటినన్‌ యొక్క ఆఅమభవజ్ఞాన తత్త్వము భారతీయ విజ్ఞానము. నక గొంత 
బుణవడియున్నదవి చెవ్పళబిడెను, గార్డియన్‌ చ[కవరితోం ్రాచ్యదేశ దండ 
యాకలో ప్లాటినన్‌ అనుగమించెనని మన మెటుంగుదున్లు అన్న డాతండు భారతీయ 
తళ్ట్వవేళ్తలను గలిసి యుండవచ్చును 


16 భారతియత త్త్వశాస్రము 


అన్నను, మిక్కిలి ముఖ్యములై న ఖేదములు నున్నవి. క్యాంటువలెనే 
శంకరుడు జ్ఞాన సమన్యను ఇ అత్మజ్ఞాననమన్యను నిర్మించి, తన తత్త్వ 
జిజ్ఞానకు ముఖ్యస్థానము దానీ కిచ్చెను. ఉభయులును బాహ్య_స్రపంచము 
యథార్థముగాదనియు నీ లోపమునకు: గారణము మానవమానస [పకృతి 
లోనే యున్న దనియు రచించిరి, మానవుని జ్ఞానసాధన సామగిని 
బరిశీలించి యిందియారఠీతవిషయములం దెలియుట దుస్పాధ్యమని 
క్యాంటు నిర్ణయించెను. ఏది జ్ఞానమునకు విషయమైనను, దేశకాల 
ధర్మవరివృత మై బుద్ధి వమాణములలో ముఖ్యమైన నిమిత్తధర్మబద్ధ 
మగును. పరమార్థస్వరూపము మనకు దుగ్గ్రావ్యము; మనిమ్ముగ్రహించు 
నది తదాభాసమా[తమే. శంకరు ననుసరించి, యేకమైనదాని ననేక 
ముగా దర్శించునట్లు చేయునది మనదృష్టిలోంగల యొక ఘోరమైన 
లోవము, ఇందలి వె వైచిత్య మేమన+౭గా మనకును జర మార్భమునకును 
శాశ్వతముగా సుధ్యస్థమై [వవ ర్శించు నొక మిథ్యాజగత్తునే మిన తర్క 
యుక్తి మనపై జోప్పించుచున్నది. శంకరుండును క్యాంటునుగూడ 
జ్ఞానకారణసమస్యను వ్యావహారికవద్ధతిలో గాక, విమర్శావద్ధతిలోం 
బరిష్కరింవంజూచిరి. అనుభవములో గల తార్మికార్థమునుగాక దాని 
యొక్క మూలకారణముఐను గనుగొనందలంచి వ్యవహార జగత్తునకు 
బాహ్యమైన వస్తున్వన్వరూవ జగత్తున్నదని నిర్ణయించుటలో క్యాంటు 
చేసిన పొరపొటును శంకరుండు చేయలేదు. “మన యనుభవాంతర్గత 
మైయున్న మూలాధార నూతమును గనుంగొన శంకరుడు నిశ్చ 
యించినాండు, కాని దానికి బాహ్యమైన నత్యమునుగూర్చికాదు. తర్క 
బుద్ధియే యథార్థవస్తు సనున్వితమని భావించుచో, దాని యాథార్థ్యము 
యుక్రమైనదిగాదని వా రుభయులు నంగీకరించిరి; అట్టి భావము 
మిథ్యానంస్కారమని క్యాంటు చెప్పినాడు. ఉభయులును విజ్ఞాన 
వాదమును ఖండించిరి. మన మున్నావును జ్ఞానము న్వతస్సిద్ధము, 
అమోఘము ననియు, బాహ్యవస్తుజ్ఞాన మనుమికము, సంశయాస్ప 
దము ననియు: జెప్పిన డేకార్టేకు వ్యతిరేకముగా, రెండును సమా 
నముగా స్వతసిద్ధములు, నిశ్చయములు నని క్యాంటు వలికినా౭డు. 
శ్రీటిక్‌ ఆఫ్‌ ప్యూర్‌ రీజన్‌” ద్వితియ ముుద్రణమునంద్కు “విజ్ఞానవాద 
నిరసన” మను భాగములో బర్లేేవిజ్ఞానవాదమును విచ్చేద మొనర్చి 


అష్టమాధ్యాయము 1 శంకరాదై కత వేదాంతము 17 


నాడు. నా య స్టిత్వమును గూర్చి వ్యావహారికముగా నిర్ణయింవంబడిన 
విన్చష్టజ్ఞా నమే బాహ్యవస్తుస్థితిని నిరూపించును.” కాని పరమార్థ మనంగా 
మన విజ్ఞానమునకు వేరై నదనియు, నెట్టి జ్ఞానముతోడను సంబంధము 
లేనిదనియు6 దలణినచో, నప్పుడు శంకరు నమసరించి మన కను 
భవములోనున్న జీవాత్మయు బాహ్య_నవంచమును గూడ ననత్యములే 
యగును; క్యాంటు చెప్పిన దేమనంగా నిం దియానుభవ జగద్విషయము 
అన్నియు దృశ్యమాతములే కాని వరమార్థము కాదు, 1, అట్లు కాక, 
వాస్తవిక స్వరూవ మనఃగా నిత్యానుభవసిద్ధమైనదన్న చో, జీవాత్మయు 
బాహ్యజగత్తును రెండును యథార్థములేయగుచు సమానస్థితిని గలిగి 
యుండును. మనము పరమార్థమున కిచ్చిన నిర్వచనము ననుసరించి 
జీవాత్మ జగత్తులు సత్యములో అసత్యములో యగును, స్వస్వరూపము 
గల వస్తునానాత్వమును క్యాంటు (ప్రతిపాదింపంగ్కా నది యేకము నద్వి 
కీయమునని శంకరుడు నిశ్చయించినాండు. ఈ విషయములో వ్యవ 
హార్యసపంచ నానాత్వమును ,నస్తుస్వస్వరూపై కత్వములోని కకారణ 
ముగాం దెచ్చినక్యాంటు కంటె శంకఠుండు చెప్పినదే ఘనతరమైన తత్త్వ 
మని విశద మగుచున్నది. 


బుద్ధీర్యదియ జ్ఞానములకు క్యాంటునలె శంకరుండు నిశ్చయమైన 
భేదమును జెవ్సండు, బాహ్యవిషయమును మనబుద్ధిశ క్రి (గ్రహింపలే 
దనియు శంకరుం డంగీకరింపండు, క్యాంటునమపరించి, జ్ఞానముతో 
నిమి త్తములేని దృశ్యపరంవరయే గోచరించుననియు, మనబుద్ధిపవృ త్తి 
ధర్మములగు ననివార్యత్వ నర్వసామాన్యత్వ అక్షణములను మనము 
బావ్యామునుండి చేర్చుటవలన జ్ఞానమగుచున్న దనియు (గ్రహింపనగును, 
శంకరునిదృష్టిలో మనః|వవృ త్తికీ నిందియగోచర దృశ్యమునకు వ్యతి 
రేకధర్మమేమియును లేదు. రెండును పరస్పరానుగుణములు, ఇదియే 
శంకరునకును వ్రాడ్లేకునుగల భేదమును, మనవ స్త్వనుభవములో “వస్తువు 
న్నదనియు, బుద్ధివవృ క్తివలన * వస్తువును” గూర్చి మనఃకల్పిత భావ 
ములను వేజబుచేయుదుమనియుం, గాని *వస్తువు * మ దిరిగి యథా 
తథముగా దర్శింప లేకున్నామనియు శంకరుడు చెన్సండు, ప్లేటోభావ 


1) క్యాంటు బోలిగామిన్నా చూ 13 రిమార్కు 2, 
భ్యా 08 


18 భారతీయత త్త్వశాస్త్రము 


మున కాక్షీపణగా అరిస్టోటల్‌ తెల్చినటుల నిర్యదియగో చరమగునది బుద్ధి 
గోచరముకానిచోో మనఖథావములవలన నీం్యదియజగత్తు తెలియదని 
శంకరుడు భావించినాయడు. శంకరు ననుసరించి, యిం|దియజ్ఞా నము 
బుద్ధిజ్ఞానముకంటె నల్చ్పమైనది : బుద్ధిజ్ఞాని మిం|దియజ్ఞానము నెజుంగ6 
దోడ్చ్పడును. కాని బుద్ధిజ్ఞానమును యథార్థవస్తువుమ దెలువంజాలదని 
యాతని నిశ్చయము. కొని బుద్ధిజ్ఞానిము పరమార్థమున కిం్యదియ 
జ్ఞానముకంటె సమీవమైనదని యాతండష చెప్పును. 


మానవవిజ్ఞానము _కమవికాసమందుచు వచ్చినదను బెర్గృస్‌ వాద 
ముతో శంకరునిసిద్దాంతమును గొందజు పోల్చిరి, ఏకాణుజీవినుండి 
(అమీబా) క్రమోన్నత వరిణామము జరిగినది, మానవత్వవికాసమునకుం 
బూర్వ మనేకచేతనరూపము అణంచివేయంఒడినవ్కి మనుమ్యండుగాం 
బరిణాను మొందుటకు విశేష శక్తి న్యయమెనది, వ్యవహారార్థ పయో 
జనము నిమిత్తము మనతర్కబుద్ధి యువనరమేకాని, మనలో నిగూఢము 
లైన శక్తులన్నియు మానవశ్వముతోడనే పూర్ణవికసమునొందినవని తల 
పోయుట యుక్రముకాదు, ఈ లోకమునందే, న్మిదాణములై యున్న 
శక్తు లావిష్మృతినొందిన మహా మేధావులను, ్మవతిభావంతుఖను మనము 
చూచుచున్నాము. జీవిత వ్రవా హమును బుద్ధి విచ్చేద మొనర్చి, యనంఠ 
పరిజాను క్రమము నొక నిశ్చల వస్తురూపమునం (బదర్శించు నను 
వెర్గుస్‌వాదమును శంకరుం డంగీకరింప[డు. బుద్ధి వాస్తవికన్వరూవ 
ముమ, విచ్చేద మొనర్చుబటికాక, పునస్సంధానమునుగూడ( జేయును, 
బుద్ధికి విభాగ సంయో గ్యవ్రకృళులు రెండును గలవు. విజ్ఞాన మనియత 
విషేమమును నియతిలోనికిం దెచ్చును. అది నస్తుజగత్తును ఖండ 
ఖండము లొనర్నువేకాక్క దేశకాల నిమి త్రనియమములచే నాఖండము 
లనేకఠాస్తూక్రబద్ధముచేయును. మన నిళ్యానుభవములోని బాహ్య 
(వవంచమును (గహించుటకు మనబుద్ధులు చాలును. అంతేకాక, రెండు 
నన్యోన్యాధారభూతములుగా; నొకేవరిణానుముయొక్క రెండుసమాన 
రూవములుగా6 గల్చింనంబడినవి. మానవవై తన్యమునకు బుద్ధియే 
శిఖర మైనవృ త్తి కాకున్న చో, దానికి గారణమేమన బుద్ధి వరికల్చిత 
(ప్రపంచము సనుగమైనది గాదని శంకరుండు వచించును. కార్మిక 


అష్టమాధ్యాయము : శంకరాద్దె కత వేదాంతము 19 


బుద్ధికి సమ(గమైతో(చిన జగత్తు జీవికానుభవములోంగల (వవంచపరి 
పూర్ణఠను గలిగియుండలేదు. అందుచే దానీని శంకరు. డుత్సమవచై తన్య 
రూపముగా నంగీకరించియుండలేదు. శంకరుని దృష్టిలో గబితశాస్త్ర 
మొక్కటే భావకల్పితను గాదు. జ్ఞానరూపములై న చరి(శ, కళలు, 
నీతిశాస్త్రము, మతముతోంగూడ నట్టివేే వీలన నివన్నియు దై త 
దృక్పథమునుండి కల్పితములే. విఖాగించి, కల్పించునను కారణమువే 
బుద్ధిని శంకరుడు గర్హింపండు. దాని బొహ్యవా_స్టవికత నాతం డంగీక 
రించి యందు నంపూర్ణ సంతృప్తి లభింప దనును. మన మల్చవిషయ 
ములమండి క్లిష్టకార్మి కనూతములకు(బోయ్యి విశ్వజగదూవమే తన 
జీవిశముగాంగల యీళ్వరుని (సతిపాదించినపుడ్డు మనబుద్ధి పవృ శ్తి 
తార్మికమగు యాఖార్థ్యమును దర్శించటలో వికాససుందెనని శంక 
రుడు చెప్పును. విజ్ఞాన విజయము బాహ్యజగద్విషయమే; వీలన 
బహిర్ముఖమైనమహోన్నత విజ్ఞానము నరమార్థమును (గ్రహించుటకు 
నమర్భ్థమైనది కాదు, మనమెంత యుత్మృష్టముగా నాలోచించిన నంత 
యొక్కువగాం దెలియుదుము; కాని మన యుత్కృష్టతమాలోచన మైనను 
సమ్యగసత్యసాధకము. గాదు. బుద్ధిసావాయ్యముతో మన మున్నత 
పథమునకు సక్యాన్వేషకులమై పో౭గాం బరిచ్చిన్నవిజ్ఞానాంతరువులో 
(అవ్మాన్వరూపమైన యీశ్వరత త్స్వమును గనుఃగొనుటే, పూర్ణము, 
సమ్మగము, నత్యంశవరిజతమునై న యనుభవనము, కొని యీశ్వ 
రుండు నిర్గుణబహ్మము కాము ఏలన నీశ్వరై కత్వము మనబుద్ధి కఫీత 
విషయము. 


పశ్చిమత త్హ్వజ్ఞులలో శంకరుని తత్త్వమున కత్యంత సమీవ 
మునకువచ్చు నాతండు (బాడీ; మూలసు.లో వారికి ముఖ్యభఖేదములు 
నున్నవి, * అప్పియిరెన్సు ఆండ్‌ రియాలిటీ” లేక “సత్యము; తదాథాన 
రూపము” ననుగంథమున ద్వితీయథాగమం దాతండు దవ్యగుణము 
లక్కు గుణములకు సంబంధములకుంగల ముఖ్యాముఖ్య లక్షణభేదమును 
గూర్చి సునిశితవిమర్శయొన ర్చి, మానవవిజ్ఞానము వరిచ్చిన్న మైన దను 
సిద్ధాంతము నాతండు (వఠటించినాంఢు. విజ్ఞానము పరమార్థము నెన్నం 
డును (గ్రహింవంజాలదనీ యాతని పరమనిశ్చయము, వస్తుదృశ్యమును 


20 భారతీ ముత త్త్యశాస్త్రము 


దానినిగూర్చిన ఖావకల్చ్పనమును విడందీయు పద్ధతివలన వస్తురహన 
మును గాంచుట యనులక్ష్యము దుస్సాధ్యమని యాతడు చెప్పెను 
(వొక్లే నమసరించ్చి నీలవర్జవేదన కలిగినప్పుడు, మనకొక దృశ్యవ. 
గోచరించినది; దానియొక్క విశిష్టగుణ మొకటి మనబుద్దిగో చర మైనది 
మన (వత్యక్షానభవములో నీరెంటి భేదము గుర్తింపంబడదు; రెండున 
గలిసి యేకరూసముననే గోచరించును. బుద్ధి కల్పితనిర్ణయములో 

రెంటిని మనము వేజుపజచి, విశేషగుణమును విషయి కారోపింతుము 
మననిర్ణయము అన్నియు నిల్ల చేయబడును. జీవితముగాన్సి వశ 
స్వరూపము గాని విభాగించుటకు వీలులేని వస్తుద్భశ్య తద్భావకల్చః 
సమ్మి _శితమైనది. రెంటిని విడదీసి యర్థముచేసికొను వద్ధతియే మా 
సిక మైన తర్మవద్ధతి. ఇట్లు విడందీయు మాననవ్యాపారము, తర 
లోవమని (బా డ్తేవలె శంకరుండు భావింవలేదు, వస్తుయథార్థన్యరూవవ 
మన నిర్ణయవిషయము ఆది వేదనాంశము రూపమున ననుభూ 
మనియు శంకరుం డంగీకరింపండు, జ్ఞానమునందు భొవమనంగా మా 
సికరూపము కాదనియు, యథార్థ (పపంచ నంబంధముగల బు 
నిర్ణయమనియు నంగీకరించినను, నిట్టి బుద్ధినిర్ణయము వేదనారూ 
మగు వ్యక్రిగతానుభవము కాదనియు నది సర్వన్వ తం తమగు వాస్తవ 
జగక్స్వరూపమనియు శంకరుడు వాదించును, నాకును నాయనుళ 
మునకు నేమి తటస్థించినమ, జ్ఞానమనంగా వేదనయొక్కగాని దానివిష 
రూవముయొక్కగాని లక్షణ న్య క్రీకరణముగాక, జ్ఞానమనంగా యథా 
వస్తుస్వరూవము నావిష్కరించున దగుటచే, నెట్టయెదుట బాహ్యము 
మన్న యథార్థజగత్స ్వరూవమునే యది వ్య క్రీకరించును. ఎంతవటి 
మనము వ్య క్రి గకానుభ వార్థము నన్వేషింపం జూతుమో, అంతవజి 
మనయన్వేషణము మానసికమేకాని తార్మికము కాజాలదు. (బా 

యుపయోగించిన “27601102” “అనుభవ” మను శబ్దముచేం గల్లి 
సంశయము శంకరుని తత్త్వములో లేదు. సర్వనిర్ణయములయొః 
నిజమగు విషయమును యథార్థజగత్స్వరూపమే; మనము మన ఖా 
ముచేం గల్చించీన అక్షణమును దాని కారోపింతుముగాని, మన మా 
పించిన లక్షణము దాని నెన్నండును సమ(గముగా6౬ జెవ్పలేదని శంక? 

డంగీకరించును. ఈ విధముగా వస్తువు, గుణము సత్యము దానిల 


అష్టమాధ్యాయము | శంకరాదై కత వేదాంతము 21 


భాసమునకు సరిపోవును. “ (పతినిరయమునందు, నిజమగువిషయము 
సత్యన్వరూపమే; మనము దానిని గూర్చి చెప్పు హేతువు దాని విశేష 
ఇమే కాని యీ విశేషణము నెల్లస్పుడు సత్యస్వరూప మతి్యికమించియే 
యుండును. విశేషణ విషయము లేకమైనంగాని మనకు నత్యస్వరూపము 
అభింపదు. అ చ్లేకమగుట విజ్ఞానవిషయము కాదు, |థాడ్లే నుడివిన 
రీతిగా “ విషయమునకు భిన్నలక్రిజముబను జెవ్చదుమ్హా అప్పుడది 
విషయ విరుద్ధమగును. అభిన్నత నారోపింతుమా, మన మేమియుం 
జెప్పలేదనియే స్పష్టము.” మన మాలోచన చేయునంతకాలమును, విశే 
షణము విషయమునకు సరిపోదు! ఆ భొసరూపము సత్యమెన్నండును 
గాదు. శంకరు నమసరించి నిర్ణయము లన్నియు నయుకృములే, 
వస్తుగుణ విభాగము వలనం గాదు; మన మేగుణమును జెస్పిన నది 
వస్తువునకు భిన్న మైనదే యగును, భిన్నతలేనిదే విజ్ఞానములేదు. 
భిన్న తయున్న చో యిథార్థవన్తున్వరూవములేదు. యథార్ధిమైనది నమ 
న్వయసిద్ధి గలదనియు నందుచే సత్యమనంగా సమన్వయ సిద్ధియే 
కావలయునని |బాడ్లే విశ్వసించినాండు, స్వసంపూర్ణతయు, సామరస్య 
మును సత్యచిహ్నములు. అక్షణనిర్ణయము జేయుటకు వీనిని శంకరు 
డువయోగించెను, దేశకాల నిమిత్తాదులు స్వయంసంపూర్ణతనుగాని, సామ 
రన్యమును గాని కలిగి యుండలేదు. అవి స్వవిరోధకములే కాక్క తమ 
కతీత వ్యాప్తి గలవి. శంకరు నఖ్మిపాయమును సరిగాంజూచినచో, 
సమన్వయసిద్ధియు సత్యమును దెలువదు. ఏలన నమన్వయ సిద్ధిగల 
వస్తు వనేక విభాగము లొకటిగాం జేయబడిన స్వరూపమే, భిన్నవిభాగ 
సమన్వితమగు వస్తుభానము, వ్యావవారికభావమే. దీనిని మవము 
పరమార్థమున కారోసించుచున్నాము. సామరస్యరూవ మగుసత్య 
మనంగా సకలవరిచ్చిన్న విషయీవిషయముల సామరస్యరూపమైన 
యీశ్వరత శ్ర్వముమ భావింపవలెను, ఇట్టి సమన్వయరూ పై కత్వమును 
వ్యక్తీ కరించు నీశ్వరత _త్త్వము బుద్ధిగమ్యముకానందున నదియు నాథా 
సరూవమే యగుననిశంకరుండు నిశ్చయించెను, మనసర్వవిజ్ఞానములో 
వన్తుయథార్థన్వరూ వము; దానికి మనమారోపించుబిక్షణములు పరస్పర 
విరుద్ధములు. వాని శేకత్వమును ఘటించుట సాధ్యముకానిది. కాని 
లోకములోని భిన్న విషయము లన్నియు నొశే సంపూర్ణన్వరూవములోని 


22 భారతీయత శత్ర్వశాన్త్రము 


వనియు నింకను మిగిలిపోయిన వేవై ననున్నచో నవి యాఖభాన 
రూపము లేయనియు, నున మారోపించులక్షణము అన్నియు యథార్థ 
వస్తులక్షణములే యనియు దర్శనిశ్నయము. తర్క[సపంచములో 
యథార్థవస్తురూవములో నేదోకొంతసంస్కరించినచో సమన్వయసిద్ది 
నందని విషయమేదియును లేదని (బ్లా డ్లేజెప్పేనాయడు కొని యాసంస్టార 
పరిణామము నాతడు నిర్భయించి చెప్పలేదు. ఏనిర్ణయమున్సు 
దానివిషయము యథార్ధవస్తు వై నంతకాలము, సత్యముకాంజాలదని 
చెప్పిన (వొజ్లే భావముతో శంకరుం డేకీభవించును. బాగ్లే చెప్పి 
నాండు;” భిన్నా౦ంశకలిత మై, సంబంధలక్షణాన్విత మైన విజ్ఞానము 
మనకు సత్యము నెన్నండు సమకూర్చదు; తదాభాస రూపమునే యది 
(ఫదర్శించును, అదియొక సాధనము; ఉపకరణము; వ్యవహార 
[కియాసమర్థము, జీవితమున కత్యంత్మపధానము వై యున్నది; కాని 
వరమార్థదృష్టిలో నది నమర్థించుటకు లేశమాాత యాథార్థ్యమును లేనిది” 
అందుచే యథార్థవస్తున్నరూవముయొక్క మన భావకల్పనము నట్టి 
“ వ్యావహారికార్థసాధనమేకాని సత్యమును వెల్లడించున దెన్నండును 
గాజాలదు,” జాతృ క్థేయవిఖేదముపై నాధారవడు తర్కజ్ఞానలోవమును 
బాడ్లేశంకరు లుభయులును గుుర్తించిరి. ద్న్వైతమంతయు మనన్నం 
వాతము " శంకరుని తర్శమందు సంశయత త్త యోగత శ్త్వభావ 
ములు రెండున్న వి, వరమార్ధము పరిచ్ళిన్న బుద్ధిచేయు ప్రయత్న 
మునకలభ్యమగు లక్ష్యము; అట్టి లక్ష్యసిద్ధి చేకూరినపుడు మనవిజ్ఞానము 
యొక్క వ్యావహారికాకృతిని గోల్పోయి, జ్ఞాతృజ్ఞేయభేదములు తొలంగి 
పోయి యిర్మదియాతీత (వత్యక్షజ్ఞానముగా మారిపోవును. బుద్ధి వరి 
కల్పితవిజ్ఞానమున కనివార్యములగు దోషములను బోనాడుటకుం దార్మిక 
(వజ్ఞా,ననృ త్తి వనికివచ్చును. శంకరుని జ్ఞానసిద్ధాంతములో 6 జూపట్టు 
వై రుద్ధ్యములు ననంపూర్ణతయు నాతని కార్కిక పద్ధతిలో నెట్టిలోవము 
వలనంగలిగినవికావ్వు వస్తుమూలత తత్వమును (_బకటింపయత్నించు 
తత్త్యమున కీ లక్షణము అనివార్యములు, శంకరుని దృష్టికీ, జ్ఞాన 
మెంతయో ముఖ్యమైనదియు నజ్ఞానమెంతయో (వమాదమున గుటచేం 


క) దైశతం సర్వం మనవ్‌ 


అష్టమాధ్యాయము ? శంకరాదై కత వేదాంతము 23 


దార్మికపరిశీలనమునకు నిలువనిదానిని దేనినాతండు సత్యముగా నంగీక 
రింవండుం 


25 వె షయిక వరిశీలనమొార ము; 
మ్‌ 0 
'దేశకాలనివిి త ములు 

అతన 


వస్తు పథమావలోళనమువలన జనించు నసంతృ ప్రియే తత్త్వ 
జిజ్ఞాసకు జనని. స్థూలదృష్టికి లభించు వస్తున్వరూవమే యథార్థమైన 
దని సామాన్యమానవుని భావమైయుండ(గాా చింతనాపరు:డు ప్రథమ 
దృశ్యరూపమే వరమార్థరూపమా యని శంకించును. అసత్య మైన 
దానినుండి సత్యమును, అనిత్యమునుండి నిత్యమైనదానిని వేలు 
చేసి తెలిసికొనుటే తత్త్వశాస్రముయొక్క లక్ష్యము, భగవంతుం 
డున్నాండాయను పమస్యారూపములో మతసంబంధ (ప్రతిపాదనలు 
జరుగుచున్న దినములలో మనకు గోచరించునదేదియనికాక, నిజమగున 
దేదియనునడదే (పధానసమస్యయని శంకరుండు (వకటించినాండు. ఏది 
మన కగోచరమో యది నిజము కావచ్చును. ఏది గోచరించుచున్నదో 
యది నిజముకావచ్చును. స్థూలదృష్టికి వస్తునిజస్వరూపమగో చరము 
కావచ్చును. పాక్చశ్శిమ _పపంచములలోని సర్వత _త్త్వజిజ్ఞాసే 
కున్క నీదృష్టిఖేదమే భౌతిక తత్ష్వళశాష్త్రవిఖేద హేతువై నది. మైలేషి 
యనుల “ వదార్థము; ఎంపిడోకిల్పు, అనాగ్గో గోరనుల “భూత 
ములు? పై థాగరస్‌యొక్క *నంఖ్యిలు, లూ సివ్పన్క్‌ డెమో 
(శ్రిటస్పుల * అణువులు”; ప్లేటో “భావములు”; ఆరిస్టోటల్‌ యొక్క 
* ఎంటిలెచీస్‌ ” దృశ్యవిషయములవెనుకనున్న యఖార్ణవస్తుస్వరూపము 
నెజుంగుటకై చేసిన (ప్రయశ్నముల ఫలితములే. వస్తువాహ్యమూల 
న్వరూవ సమస్య మధ్యయుగములకుం జెందినది. డేకార్థేస్తైనోజా 
లీ సమన్యమ బరిష్కరింపంజూచిరి. వుల్భునుక్యాంటును విషయ్మకమ 
మును మార్చి, వస్తున్వస్వరూవము వేణు, దాధిబా హ్యస్వరూవము వేజని 
వచించిరి, మూఖత_క్త కము వేలు స్థూలదృష్టికీ గోచరించునది చేజునని 
హెగెల్‌ నిశ్చయించినా(డు;  నిజనన్తురూవము. విద్యుచ్భ క్రీ యనియు 


24 భారతీయత శ్త్వశా స్త్రము 


దానివికారములే వస్తువులనియు నభినవభౌతికళా స్త్ర వేత్తలు నిర్ణయించిరి. 
ఈ భిన్న త త్త ్వష్థాల భొవములలో విశేషభేదములున్నవికాని, స్వయం్థికి 
గలిగి నిజమైన వస్తుస్వరూపమునకును దాని బాహ్యస్వరూసమునకును 
భేదమున్నదను నంశ మందజకు సమానమే. 


శంకరునికి త ర్త్వశావ్రే మనంగా బరమార్థ్భముయొక్క నిత్య 
స్వరూపమును లేక జగత్తుయొక్కు మూల కేందన్యరూవమును (బద 
ర్నించుటే, అదియే (బ్రహ్మవిద్య. ఆతనిదృష్టిలో నిర్మద్రియగో చర మై నది 
నిజముకాదు. ఒకవిషయతాటస్థ్యము వేణు దానికర్థనిర్ణయము చేయుట 
చేజు. మనకు గోచరించునదెల్లి నిజముకాదు. తటస్థించునదెల్లి, గోచ 
రించున దంతయు నిజమైనచో మన యనుభ వ మంతయు నీజముకా 
వలెను. మోనగించు స్వప్నములై నను నిగూఢాంతరంగిక జీవిశవిషయ 
ములే. మనకు సామాన్యముగా దృగ్గోచరములగు నెవ్వియు సత్యము 
లునుగావు అసత్యములునుగావు. 1 కొందలువ్యక్తులకే విదిశములగు 
విషయము అస శ్యములనియు, నందజకు సువిదితములై నవి సత్యము 
అనియు. దర్కనిశ్చయము. మన యనుభవములోని “ప్రధాననియము 
ములను దీసికొని, దేశకాలనిమి త్ల న్యాయబద్ధములై నవన్నియు నయ 
ఖార్థములేయని (వకటించెను. మన యనుభవములన్నిటికి దేశమే 
సామాన్యరూవమైన యాధారము; కాని నిజమగు వస్తువు దేశవిరహి 
హితము అవిభాజ్యమునై నది. ఏది దేశగతమో యది విభాజ్యము; 
అందుచే నుతక్చ క్తినొందిన కార్యరూనము; యథార్థవస్తువవిభాజ్యము, 
కారణతాన్యము; నందుచే నదేశమును, 2 దేశమునకు విభుత్వలక్ష 
ణము పరిపూర్ణము గాదు. శి వది దేశముచేం బరిచ్చిన్నమో, యది 





1) పోల్చు: బన (వొడ్లేః “జగత్తు నందులేక నాయందేదో సత మున్నదని నేను దెలినీ 
కొనుటవలన నట్టి సత్యమున్నదనీ మ్యాతమే నిశ్చుయమగును ... బాహ్మ్యజగత్తేన్నది 
దానివి? గాదన లేము; కావి గోచరించు దాహ్యజగత్తునకును దానినే యంధ ]ప్రాయనుగా 
నిజమనుకొచుటకను మ [మంది విషయమంశ యునున్నది," (నత్యము_తదాథాసము। 
పు, 206-207) 

2) చూ, కళంక! 2 శ 7 

చే) యద్ధిరోక ఇయకా వరిచ్చిన్నం వస్తుభటాది శిధంతవిత్‌ దృష్టం (1915౯1 
2,2,41) 


అష్టమాధ్యాయము : శంకరాద్దె ఇత వేదాంతము 25 


కాలపరిచ్చి న్నుమును. కాలము శన్ను. దా నఠిక్రమీంచు లక్షణము 
గలది; కాని యెన్నండు నట్లుచేయలేదు. మన నిత్యానుభ వసిమలోం 
గాలము నర్వగతమైనదే. * కాని |పవంచముయొక్క తుదిలేనిగతి 
న్యనంపూర్ణము కాదు; అందుచే నేది కాలగతమో యది నిజముకాదు, 


మన యనుభవములో నిమి త్తధర్మము [వధానమైనదగుటచే శంక 
రుండు దానిని నిశితవిమర్శచేస్తి యది యెద్టీవంత్భ స్తినొ సంగంజాలని 
భావ మని నిరూపించినాండు. విషయము లోకనమన్వయసిద్దిగల యేక 
రూవములో నన్యోన్యసంబంధబద్ధములై యున్నవను విశ్వానము 
(పాఠృతమానవులయొక్కయు, భౌతిక శాస్త్రముయొక్కయు విశ్వానమే. 
కారణములోలేనిది కార్యములో నున్న దను న్యాయవై శేషికథావమును 
శంకరుండు ఖందించినాండు, కార్యము బహిర్గత మగుటకుం బూర్వము 
కొరణరూపమున నుండవలెనని యాతడు వాదించెను, ఏలన నదివఅకు 
లేనిదేదియు. గొ త్తగాజనింనదు. ఇసుకనుండి కై లనుత్చ ర్తికాదు, 
కార్యము కారణములో మండకున్న యెడల నెట్టిపయత్నమును దానిని 
కారణమునుండి యావిష్కృతినొందింపంజాలదు. మనము చేయునదే 
మనం గారణమును గార్యముగా మార్చుచేయుదీ. కార్యము కారణమం 
దదివజశకీ లేకున్నచో మన కృషికి విషయమేలేదు. కార్యము కారణము 
కంటె నధికవ్యా ప్రిచెందిన రూపమన్నుచోం గార్యము కారణములోనిదే 
కాని నూత్నముగా రాలేదని సృష్టవడుచున్నది. కార్యముకారణరూప 
మున నున్నచో, గారణమును మార్చుటకుం గర్హయొక్క కృషి యనవ 
సరమను నాొక్షేనణమునకుః గారణమును కార్యరూవములో6 (బదర్శించుటే 
కర్తయొక్క (సయోజనమనీ శంకరుని సమాధానము, కారణకార్యముల 
సంబంధము నిరవధికము; అనగా గారణము మార్చునాందకుండ 
నుండు కొలముండదు. ఉన్నచోం గారణ మనంతరము హరాత్తుగా 
మార్చు నేలపొందునో మనకుందెలియదు, అందుచే గారణ మెల్లప్పు 
డును గార్యముగా మాజుచున్నది. కారణధర్మ మనవధికగతి గలిగిన 

1) కాల మన్యయమని కొన్ని పురాణములు చెవ్పును, ప్రకృతి! పురుషన్హ్సైవ 
నిత్యాకాలసుసర్థమ। (విష్టుపురాణమ ) కాని ఫిద్యారణుగండు చెప్పునట్లు పురాణభావము 
దాహ్యజగత్తునుగూర్చియే పురాణ సాతి విద్యాద్భిషీ 1! 


26 భారతీయ త త్ష్వశాస్త్రము 


దైనచోం గారణకార్యములు వేజుకావని చెవ్పవలెను. వీలన నిందొకటి 
వేతొకటిగా మాజుచున్నదని చెవ్పంజాలము. కారణమునందుం గార్య 
ముగా మాజు నఠిశయశక్షి యొకటున్నదని చెవ్ప(యుడెను. శంకరుడు 
వలికినాండు3 “నీవు చెప్పిన అతిశయశ క్రియన౭గాం గార్యపూర్వస్థిక్రి 
మైనచోం గార్యము కారణములో లేదను వాదమును నీవే విడిచిపెట్టిన 
వాండ వగుదువు. కారణమునుండి యొక నిశ్చితమగు కార్యమే జనించు 
నను నంశమును నిరూపించుటకుం గారణములో నొక శక్తియున్న 
దనియు నదియే నీవుచెప్పిన అతిశయశ క్రియనియు వాదింతువా 
అప్పుడు నీవు చెప్పిన శక్తి, కార్య కారణములకు వేణుకానిదై అభావాత్మ 
కము కానిదై నప్పుడే నిశ్చితకార్యోత్ప ల్సి హేతువు కాంగలదు. అట్లుకాక, 
నీయతిశయళ క్రి కార్యకారణభిన్న మైనను, వభావాత్మకమైనమ నిశ్చిత 
కార్యోత్ప త్తి కారణము కాంజాలదు. అందుచే నాశ క్రీ, కారణముయొక్క 
ఆక్మశ కియనియు స్పన్టమగుచున్నది. మటియుంగారణము. కార్యా 
త్పూర్వరూపమేకాక, కార్యోత్చాదన హేతువగుచున్నది. కారణము కార్య 
రూవమున నవిచ్భిన్న మై లేకున్నచోం గార్య మెన్నండుమ గోచరింవదు. 
మృత్తు పాత్రయందును, నూలు వస్ర్రమునందును నిలిచియేయున్నది. 
కారణకార్యములు పరసన్పరసంబంధము లేకుండ నశ్వమువలెను గోవు 
వలెను విడిగా దర్శింవంబడునవి కావు. కార్యముయొక్క పూర్వవరరూవ 
ముల భేదము స్థూలమైనదే. కారణకార్యము లొశేవస్తువుయొక్క రెండు 
రూవమొలు, 1, రెండు వస్తువులు, వాని జన్మలయరూవములు వేజై 
యుండగా సమానస్వభావమును గలిగి యుండ(జాలవని యొక 
వాదము కలదు. ఈవాద మయు_క్రమని శంకరుండిట్లుచె ప్పెను. “బీజ 
ములమండి మొలక లుతృ త్తియగునట్లే ఉత్ప ్తియనంగా నిదివజ 
కున్నదే బహిర్గత మగుటయే; అట్లు బహిర్గత మగుటలో సమన్వభా 
వముగలభూరేణువుల నది స్వీకరించును;ు ఈ భూరేణువు అదృశ్య 
ములై_ బహిరతమైన డకార్యమదృశ్యమై కారణ రూవమొందుటే 
లయము, వీనియందు మన నుభావమునుండి భావమును, భావము 
మండి యఖభావమును గలుగునంతర మున్నదని యంగికరించు 





1) ¥orm 21,18 


అష్టమాధ్యాయము : శంకరాద్దై కత వేదాంతము 27 


నెడల సప్పుడు గర్భస్థమగు పిండము దానినుండి పుట్టిన బీడ్డకును, 
బిడ్డ నుండి పెరిగిన యువకుండు వృద్ధునకును భిన్నుండై, మటియు 
నిరువురు బిడ్డల తండి యొకండు కాకుండంగను నుండ వలసివచ్చును.”] 
బాహ్యారూపభేదముచే నౌక వస్తువు మాజిదు, చేతులు ముడీచినను 
జూపీనను దేవద త్తు డొకండే. పాలు మజ్జిగ రూవమునవల్కె |దవ్యము 
అవిచ్చిన్నముల్లై యుండును, అవి కార్యముల నామములను 
ధరించి, యుండుటచే నూలు నంవత్సరములు యత్నించినను మనము 
కారణభిన్నమగు కార్యమును జూడంజాలము. ఒకే నటుండు భిన్న 
పాషతలవేషములలో నాడినను నొకే వ్యక్తి. అల్లే మూలకారణము 
భిన్నుదశలలో భిన్న కార్యరూవములు ధరించినమ, గార్యము తత్పూ 
ర్వము కారణ మందున్నదనియు, నది కారణ ఖిన్నుము కాదనియు 
సహితుకముగా రుజువై నది”ః దీని కువమానముగా. బటమునిచ్చి 
శంకరుడు దానిని మడత పెట్టి నన్సుడది వటమో కాదో తెలియదనియు 
నొకవేళందెలిసినను, దాని పొడుగు వెడల్సులు తెలియవనియుంగాని 
దానిని విడందీసినపు డన్నియుసుస్పష్టములగు ననియు వాదించినాండు. 
మడచినజ్జియు విప్పినద్ధియు వస్త్రమొకటే యైనల్లే, కారణకార్యము 
లభిన్నములు, 8 ఒక వస్తువింకొక రూపములో గోచరించుటచే దాని వస్తు 
స్వభావమును గోల్పోవదు. మార్పంతయు నాకవస్తుసంబంధ మే. 
సమస్వభావముగల యొకవస్తువునకు సంబంధింపని ఖిన్నదశానరంవరను 
మా రృనరాదు. అవస్థాభేదమేకాని వస్తువరివ ర్హనములేదు. పెరుగులో 
భాలవలి దృగ్గోచరమైనను, వృక్షములోని బిజమువలెనగోచర మైనను, 
మూల్మదవ్యావిచ్చిన్న త నంగికరింవక తప్పదు. మటియుం గారణమే 
నిజమైనవస్తున్వరూన మనియు గార్యము తదాఖాసమ్మాత మే 
యనియు జెవ్పనగును. 4 కారణ కార్యముల కథేదమే శంకరుం డంగీ 


1) ₹oimాt 2,1 1-7, 
2) శం। భా! 2,118 
3) ౦1 థా! 2,119 
శ) శం। ధా! 2119 


28 భారతీయ త త్త్వశాస్త్రము 


కరించిన సిద్ధాంతము. ] కారణకార్యములకు మధ్యకాలములోం గల భిన్న 
దశలన్ని యు. బరిణామదశాభేదములు గలిగి యున్నవనియు, తార్కిక 
నసూతసంబంధములలో వాని నిముడ్చుట కవి నీశ్చలత్వము గలవిగా 
స్వికరింపం బడుననియు నాతండు నిశ్చయించెను, * నిమి త్తధర్మము 
సమగముకాదు. ఒక విషయమునకుంబూర్నో త్తరదశలలో నిశ్చ యింప 
వీలులేని సంఖ్యగల విషయము లేర్చడు చున్నవి. _పతివిషయము దాని 
కారణావస్థయొక్క, మూలరూసమును సూచించును, “ఎ? “బి” కిం గారణ 
మనుట “బి స్వభావమును నిర్ణయించుట కాంజాలదు, * (పథమకారణము 
నూహించుట నియమభంగమే యగును; ఏలన గాలమునకును, కారణ 
కార్యపరంవరకువు నాది యున్నదనుటే యగును. ప్రథమకారణ 
మునకు గారణమైన నుండవలెను, లేదా కారణ కార్యవిధాన మసంగత 
మైనం గావలెను, కాని ప్రథమకారణము లేనిచోం గారణధర్మ మసం 
పూర్ణమగును. !వకృతియొక్క అవిచ్చిన్నతను విచ్చేద మొనర్చి, భూత 
భవిష్య ద్వ ర్హమానములుగా విథాగింవవలసివచ్చును. మన కవిచ్చిన్న 
(వవాహరూపమున గోచరించుదాని నొక పరిచ్చిన్నపరంపరంగాం జేయ 
వలెను. మనము *ఎి యను విషయముతో నారంభించిి దాని తరువాత 
వచ్చు “వి తోం గారణపంబంధమును గల్పింపం జూతుము, కారణ 
ధర్మము చేయంగల యు _త్రమసేవ యేమనంగా దృశ్యజాలము అన్యోన్య 
సంబంధములు గలిగి, తనులో నొకటి కానివరమార్థముతో సంబంధము 
లేనివై యుండునంతవజకుం బరిణామ్మకమము నదివివరించును. కారణ 
ధర్మ మొక సంబంధమని యు నంబంధములన్ని యు బారమార్థికముగా 
నర్థవిహీనములనియుగూడ మన మిచటం జేర్చవలెను. కారణధర్మము 





1) కార్యకార ణాభేదము లేక కాదాత్మ్యము లేక అనన్యత్యమ్ము చూఃళ్లంధా। 
2,1,14:1,4,14 గొడపాదకారి, 315: సురేశ్వర వార్తికమ్ము పు 258 


2) కొందలు నేటి భొతికకొత్రజ్ఞాలు భక్తి చలనము మున్నగు ధావములను 
విసర్జించ్చి మూలకారణ నియతినెట్లును సూచించుట కిష్టవడక్క తాము కనుంగొన్నవానీనీ 
నూగశ్రీకరించి విడీచిపెట్టుచున్నారు 


3) పోల్చు: క్యాంజెల్‌? “కారణధర్మము నొ కనిశ్చయవియమముగా. చీనికొమట 
మన ఆసమ్మగిజ్ఞాసిమునే సూచించును," ఫిజిక్సుః ది ఎలిమెంట్సు వు 67 


అష్టమాధ్యాయము 8 శంకరాదై త వేదాంతము 29 


సంపూర్ణమైనదై నచో దానియనంతగమనమున కే ఘట్టమందుమ విరతి 
యుండరాదు. కాని దాని నక్కికమించి మనము [వవ ర్హింవంగలమని 
(కులు వక్కాణించుచున్నవి. 1 గౌడసాదుని వాదమును శంకరుం 
డంగీకరించినాండు. & కారణకార్యము అభిన్నము అలగుటచేం గారణధర్మ 
పరిణామములు బాహ్యరూవములు న్యూతమే. కారణము బుద్ధినిర్మాణ 
ములో సహజాంశమైయుండుటచే, విషయములను పూర్వో తృరసంబంధ 
ముచే నెజుంగుకారణనియతిని మన ముపయోగింవక తప్పదు *కొరణ 
కార్యముల కఖేదము నంగీకరించుటకు హేశువేమన మనబుద్ధి కారణ 
కార్య నముచ్చయ (ప్రభావమునకు వశమైయున్నది.” 8 దీనికివ్యాఖ్య 
(వాయుచు నానందగిరియిట్లు పలికినాండు “ కారణకొర్యములు పరస్పరా 
ధార భూతము లగుటపలననే కారణకార్యముల కాధారమును నిర్ణయించుట 
లేదు మానసికమైన విజ్ఞానముకూడ నింకొక యాధారమైయున్నది. 
కారణకార్యము లొకటిలేనిదే రెండవది భావించుట కవకాశము లేదను 
మానసిక విజ్ఞానమేయది.” మనము కారణధర్మమున కవిరోధరూపమును 
గల్చ్పింపవలెనన్నచో దానిని మనము కారణకారై ్యకత్వరూపము దాల్చు 

1) పెక్కు భాగములు గలిగి [ద్రవ్యరూపములోనున్ని కార్య మెట్లు కారబభాగములలో 
మండంగరిదను సమస్యను ౪౨కరఠుండు బయటఃబెట్టినాండు ఆది అన్ని కారణాం ములలో 
నుండునా? కొన్నిటిలోనా? అల్నిటిలో నుండునన్నచ్చో నస్నీభాగము లేక కాలమున 
వింద్రియగోచరములు కానందున నముచ్చయరూవము మనకు దృష్టముకాదు. లేక 
కొన్నిటిలో మండునన్నచో, ననేకముయొక్క లక్షణము కొవ్నిటివలన( దెలియదు 
పముద్బయములో నంతర్షత నముచ్చయములమూలిమాన( దెలియనందుమ? అదియు 
సాధ్యముకాదు, ఒక కత్తి దానిఒరనంతను వ్యాపించియుండున్ను క్ర భాగములు 
వేయు ఒరభాగములు వేలు, దీనివలన సనవస్థాదోవ ముదయించును, సముచ్చయరూఏచు 
_కిధాగమున నున్నదందుమా, [వతిధాగమొక సముచ్చయనుగును గోవుయొక్క 
విశష్టలకిణము ప్రతి గోవునందున్నశ్ల, సముచ్చయరూవము (వ్రశిధాగమున నుండ్రవచ్చు 
నని జాతిలక్షణములు [వ్రతిగోవునందు గోదరించునుగావ్మి సముచ్చయరూవము ప్రతిభాగ 
మనను గోచరించుటలేదు ఆట్లు గోచరించునెడల, గోవుకొమ్ములనుండియో, తోక 
మండియో క్షీరములు (ప్రవించవలెను, అట్టి దెన్న(తును జరుగుటలేదుు కారణకార్య 
ములను ఏంధించు సమవాయ సంబంధ విమర్శకు చూ;శం1భాః 2,1,18, 

2) చూ1శం।భ్రాకారిక 4 11-20: 4 40 శంకాబ్బ ఆ।ఉ|2. 

3) శంథా! 21,15. చూ; అనందగిరి 


౩0 భారతీయ త త్త్వశాస్రము 


వజకును సంస్మరింపవలెను. అట్టీరూవములో నది భౌతిక శాస్త్రమునకు, 
వ్యావహారిక (వనయోజనములకు నిరర్ధక మగును, కారణధర్శ్మమును 
స్మకమముగాం గల్పించినచో నది నిరర్థకమగును; అది (కియానమర్థ 
మైనచో నయథార్థమగుమ. 


(వతి పరిచ్చిన్నవస్తువు, తన పరిచ్చిన్నతనేకొక్క యింకొక వస్తువు 
వై నాధారవడియుండు వై రుద్ధ్యమునుగూడం |బదర్శించును. వీవిషయ 
మును స్వయంనిర్ణయ సానుర్థ్యమునుగాని, న్వనంపూర్ణతనుగాని కలిగి 
యుండలేదు. (పతివస్తువు తన స్వరూపమునుండి వేలురూపనమునాంద 
యత్నించు లక్షణమును కలిగియున్నది. వీది వరిచ్చిన్న మో యది 
స్వయముగా ననిత్యము; కొని యది తన కఠతీతమగుస్థితి నొంద నువ్వి 
శ్ఫూరుచున్న ది, ఈ లక్షణ మొక్కటే (పవంచము మాయారూపముని 
నిరూపింవ సమర్థమైనది, అస్థిరత, లోపము అవరిపూర్ణతయుం గల 
దగుటచే. బరిణామము మాయ. పరిణామ మనంగా నన్యవస్తువగుట, 
మార్చునొందుట్క వ్యతిరేకవై రుద్ధ్యనంకలితమగుటయునై యున్నది, 
పరివర్తనాత్మకమగున దెల్ల విభాగనమన్వితము. ఈ విభాగములు 
బలవ త్తరముల్లై జీవితము నొక విభాగ విరోధరంగముగా జేయును. 
పరివర్తన మొక నియమభంగమని ప్లేటోయుము, నిజస్వరూవసిద్దిసాధన 
అక్షణనుని ఆరిస్టోటలును దలంచిరి. కాన్సి యిరువురు యథార్థవస్తువు 
మార్చులేనిదనియే నిశ్చయించిరి, ఈశ్వరుం డనంగాం (బ్రవృత్తి 
లేక క్రియాశ క్రియని ఆరిస్టోటలు తలంచినమాట నిజమేకాన్సి యీశ్వర 
(నవృత్తి మార్చులేనిది; ఈశ్వర[కియాళ క్రి న్మిష్మియాళ్మకమైన 
దనియే యాతండు చెప్పినాండు. శంకరుని దృష్టిలో నేది యథార్థ 
మైనదోో యది మాద్చలేనిది; స్వయంసమృద్ధ మైనది; నిత్యశాంతి పరి 
పూర్ణమైనదియు నగుటచే దాని శెట్టి లోవముకొని యవసరముకాని, 
మార్చుకాని, విరోధముకాని లేనిదై యున్నది, [నాడ్లేమతముల్తో “ఏది 
పూర్ణనత్యమో యది నిశ్చలమైనది.” నత్య మాత్మనమన్వయసిద్ధి గలది 
కావున మన యినుఖభవ మాక్మవిరుద్ధ అక్షణాన్వితమగుటచే సత్యమైనది 
కాదు. శంకరుని మాటలలో సత్య మేకమ్ము నద్వితీయమును: మన 
యనుభవము విఖేదవై రుద్ధ్యనహితము; సత్య మింద్రియారీతమైనది. 


అస్టమాధ్యాయము : శంకరాదై కత వేదాంతము 31 


సత్యము యుక్తమైన జ్ఞాన విషయమునుగాదు; వలన సక్యాన్వితము 
కాని జ్ఞానము [పొమాజికమని యెంచ(బడదు. సత్యము వరిపూర్ణ మైనది. 
మార్చులేనిది. సర్వానుభవరూపములలో నేకమై, సర్వదృశ్యముల 
కాధారభూత మైనది. బాహ్య సపంచము నామరూవనంభరిత మై 1 న్వవి 
రుద్ధములగు దేశకాలనిమి త్త నం౦బంధబద్ధ మైనది. దేనిని దిసికొనుండు; 
దాని కనంతమగు భూతచరితయు, ననంతమగు భవివ్యద్ధశయుంగలిగి, 
యెచ్చట నెన్నండు నంతమొందని లక్షణమును |బదర్శించుచున్న ది. 
ఇట్టీ శే శకారణమగు శుదిలేని లక్షణముచే నసత్యమని వ్య క్రమగు _వ్రవం 
చము నిత్యవరిపూర్ణవస్తువు నన్వేషింపుమని బోధించుచున్నది. 


26 బహ్మవదార్థము 


“కాలము వేగముగా నడచుచున్నది; జీవితము వ్యయమగు 
చున్నది; అంతయు మారిపోవుచున్నది.” దేనికిని నిలకడ లేదు; 
ఆంతయు( (బనవాహరాసమున నున్నది. దిని నతి|క్రమించి సత్యముమ 
దెలియుకృషివలన నీవవాహమే సర్వమును గాదని స్పష్టపడుచున్నది. 
తార్కిక్క లౌకిక్క నై తిక హేతువాదము అన్నియు నీ వరిచ్చిన్న జీవిత 
మున కధికమైన దేదోయున్నదని నూచించుచున్న వి. పరిచ్చిన్న జీవి 
శావధులను దాఃటీపోంగోరు యత్నము వరిచ్చిన్న జీవిత మే యథార్ణమై 
నది కాదని సూచించును. ఒక పరిపూర్ణసత్య మేదో యున్నదని మన 
మనన్ను నిర్ణయించుకొనక తవ్పనిపరియగు చున్నది. డేకార్టే వాదించిన 
రీకిగా మన వరిచ్చిన్నత నంగీకరించుటలో ననంతవరిపూర్ణత గల దేదో 
యున్నదని గర్భికార్థమై యున్నది. * _నిజముగానభావాత్శకనిర్హ 
యము కేవల మభావాత్మకము కాదు. “ఎచట దేనిని మన మనత్య 
మన్నను సత్యమగున దొకటున్నదని మనసులో నుంచుకొనియే యట్లం 
దుము.” 8 భావా స్తిత్వమే యభావనిరసన హేతువు. ఏదియోలీదనుట 


1) ళంభాః 1, 3.41. 
2) మెడి పేవన్సు పుడు 
3) శం థా 32, 22 


32 భారతీయ త త్హ్వశాస్త్రము 


కర మేదియో యున్నదనియే. రెంటిని గొదనుటే నాస్టికత యగును. 
సర్వవస్తువులు పరిణామవశము అను వొద్ధభావముళో శంకరుం కేకీ 
భవించుచు, ఈ వరిణామ జగద్గర్భస్థమై యొక యిందియాతీత మగు 
సత్య మున్నదని నిశ్న్చయించెను. అన్యాధారముతో నిమి త్లములేని 
యొకవరమార్థ ముండితీరవలెను. నృష్టియంతయు మనఃకల్పితమే 
యనుకొన్నన్సు సర్వకల్పనామూలాఛార మొకటి యుండును, * కొల్చ్ప 
నిక వస్గువుల్చై నను నిరాధారముగా వియన్మధ్యమున గాలిలో నెగురం 
జాలవు. మనము నశ్య మనుకొనునదియు నొక కార్యమే యన్నచో 
నవ్బ్వుడు బయటకాని లోపలంగాని యెట్టి నిజమైనవస్తువుమ నుండదు, 2 
వేదములు (ప్రకటించిన యనుభవజ్ఞాన మవినాశమగు సత్యమేదో 
యున్నదని మనకు (బబలసొక్ష్యమిచ్చు చున్నది. “ భారతీయు లెన్నండు 
వస్తుస్వన్వరూవ నిర్ణయ |వమాణబద్ధులు కారము * డ్యూసేస్‌ వాక్యము 
నిజముకాదు. శంకరాచార్యుని రచనలలో |బహ్మో స్పిత్వమును గూర్చి 
యెట్టి తాగ్మిక పొమాణ్యము చూపబడిన నది నిస్పంశయముగాం బర 
మార్థ (ప్రామాణ్యమే. వరిపూర్ణమగు వరమార్థము నొక దానిని మనము 
(పతిపాదింపక తప్పదు, లేకున్న మన జ్ఞానము, మన యనుభవము 
నంతయుం దుత్తునియ అగును. నత్యనిరూవణ విధానములలో శంకర 
డఉపూర్య (ప్రతిభను, నవ్యతను జూపినా(డు, మళవిద్వాంనులవలె నొత 
డిశ్వరలక్షణముల గూర్చిన చర్చతో నారంభము చేయండు. ప్రవంచ 
కర్త, లేక [వథమకారణము విషయములలో నొతం డుదాసీనతను మటియు 
విమర్శనాదృష్టినిగూడం (బ్రదర్శించినాండు. (బ్రమ్మానుభవసిద్ధియే యాత 
నికి మూలాధారము. అదియే అత్యు త్తమ మశామభూతి. మానవుని 
సత్యసాక్షాక్మారమున శిదైన ప్రమాణము వలయుచో ననుభవసిద్ధియే 
యట్టి ప్రమాణము. సర్వజీవులకు _బహ్మస్రత్యక్షమే. సర్వజీవితాంతర్గత 
మగు సత్యమే |బ్రహ్మవదార్థము, వీద్దైనం దార్మిక|ప్రమాణము కావలే 
నన్నచో, బ్రహ్మా స్తిత్వ (వతిపొదనా రహితమగు మానసిక కృషి 





1) నర్వకల్ప నామూలక్వాత్‌, (3 222,) 
2) ళం! భః 2,317 
3) డ్యూనేన్‌ విస్టం ఆఫ్‌ వేదాంత, పు 123, 


అష్టమాధ్యాయము; శంకరాద్ట్వైత వేదాధిశకుం 33 


యంతయు దుర్భలమైన దగుటచే నట్టి పమాజనిరూవణము సాధ్యము 
కాదని యాశండు వాదించును, 


కారణలక్షణమును స్వభావ మనియు లేక సామాన్య మనియు, 
కార్యము నవస్థ లేక విశేష మనియు శంకరుడు చెప్పినాడు. 1 “ లోక 
మందు చేతనాచేకన రూపములగు ననేకసామాన్యములు విశేషములును 
గలవు. సోపొన్నకమ వరంపరలో నున్న యీ సామాన్యము అన్నియు 
మవాసామాన్యముు (వజ్ఞానఘనస్వరూవమునగు (బవ్మాన్వభావములో 
నిమగ్న ములై యున్నవి.” 2 అందుచే నీ మహాసామాన్య స్వరూవము 
నెజుంగుటవలన దానియందే నిహిశముల్లై యున్న నర్వవిశేషములును 
డెలియును, 8 


(హ్మయే సత్యమనంగా బాహ్య(పవంత దేశకాలగతమై యిం|దియ 
గోతరమగు దానికి భిన్న మైనదని యర్థము. * (బ్రహ్మ యొక 
(దవ్యముకాదు. కాని నర్విమూలమని చెప్పబడెను. ్‌ బ్రహ్మము 
దేశగతము కాదు కాని సర్వదేశములందు వ్యా వ్షమైయున్నది; ఏలన 
నర్వపస్తువులందుండి దానిపై నాధార నడియున్నవి. (బ్రహ్మము కార 
ణముకాదు; అయినచో గాలసంబంధ బాంధన్యము శేవలసివచ్చును. * 
దానిన్వభావ మనిర్వచనీయము; ఏలన మనము దానినిగూర్చి యేమి 
చెప్పిన నదియొకవిశేష మగును, దానినింగూర్చి మనము పలుక 
వచ్చునుగాని సంపూర్ణముగా వర్జింవం వాలము దానినీగూర్చి యొళ్టి 


1) ళం! భా! 2,3,9, 

2) అనేకాపొ విలక్షణా శ్చేంనాచేతనరూపాః సామాన్య విశేషాః; తేషాం పారం 
పర్యగత్యాగ ఎకన్మికా మహాసామాన్వే ఆంతర్భావః |2జ్ఞానఘనే! (₹01 ధా। బృ ఆ;41 
2,4,9,) పోల్చు. నర్వభావములకు మూలాధారి మగునిది గ్రౌయోథాసమని ప్లేటో, 

3 సామాన్యన్య [గ్రహణే వైవరద్లకా విశేషా గృహీతా భవంతి (శం1భా!బ్భ1అ1ఉ, 
2.43) 4 ళం! భా! 43,13 

ర్‌) వేదాంత నరిథభాన। 1, 

6) పోల్చు; కార్యకారణవ్యతరి క్ష స్యాత్మనఃసద్భావ॥.,.ఆళనా యాది సంసార 
ధర్మాతీతశ్వం విళేమః॥ 4౦॥౯4 3,3,6) 

భా ర్‌ి 


34 భారతీయత త్త్వశాస్ర్రము 


తర్కజ్ఞానమును సంపాదింపంజాలము, ] సరిచ్చిన్న మానవుండు |బహ్మ 
నెబుంగంగల్లినచో మనబుద్ధి యనంతమైనదై నం గావలయును లేదా 
బ్రహ్మము పరిచ్చిన్నవదార్థమైనం గావలెను. “ఒక వస్తువును దెలుపుట 
కువయోగించు (వతిశబ్దము నా వస్తువొక జాతిక్కో కర్మకో, గుణమునకో, 
సంబంధరీతికో చెందినదని చెప్పును.” * (బ్రహ్మమునకు జాతిగుణకర్మ 
సంబంధలక్షణము లెవ్వియును లేవు. అది న్వజాతీయ విజాతీయ 
స్వగతభేదరహితము, ! ప్యతపున్పథలాది స్వగతభేద మొక చెట్టునకుం 
గలదు; ఒకచెట్టు ఇతర వృక్షములతో సమాన అక్షణములను, శిలాదు 
అతో భిన్నతను గలిగియున్నది. * _బహ్మతో సామ్యమేదియును లేదు; 
తద్భిన్నమును లేదు; న్వగతభేదిమును లేదు. ఏలన నివియన్నియు 
వ్యావహారికభేదములు. నర్వవ్యావహారిక భావముల కది వ్యతిరేక 
మగుటచే మన మెజి(గీన సర్వవిషయముల కది వ్యతి రేకరూవముగాం 
దెలియనగును. శంకరుం డది ఏకమనికూడంజెప్పుట కంగీకరింపక, 
అద్బ్వైతమని న్యతిరేకవదమునే వాడెను, అది పూర్తిగా నితరమైన 
దికాని శన్యిళగాదు, 5 ఉపయోగించిన శబ్దము అన్నియువ్యతి 
రేకములై నను, వానియర్థము భావాత్మక మే. అభావనునంగా నేభావము 
లేదో చెప్పును. మన మనుభవ్యప్రపంచమున కారోపించు భావత్వము 
దానికి లేదుగావున నథావ మనందగును. అనంగా నది శద్ధతాన్యము 








కే శంజధా॥ 32,33, 2) scuiugn 13-12, 

౩) వజాతీయవిజాతీయ స్వగత భేదరహితమ్‌॥ 

4) పంచదళి 2-20, రూడోల్సు ఒట్టో ది ఐడీయా ఆఫ్‌ దిహొలీఇ టి 
పిగ్‌ ప్లేటో ఆత్మపవంచమును దిరిణామజగ తుమ దాటి “న్మిశ్మేయస్క భావము 
నూపొంచినా(డు. విషయీస్‌షయ భేదరహితమగు నిర్గుణ సత్యన్న్వరూపమును ప్లాటినన్‌ 
భావించినాడు “ఈ నిర్గణసత్యము సర్వవస్తువుల కాధారభూతమేకాని యే వస్తువును 
గాదు, దావినిగూర్చి యేమియ. (జెప్పి(శాలిము ఏలన సది సర్వము నత్కికమించు న్వభా 
వము గలది “పవమశేయళ్ళబ్దిము నుచ్చరించిన నెనుక నీవు దేనిని దానికి జేర్చ 
పము ఏమిచేర్చిన నంతిమట్టుకుదానికి లోవషేయగును- దావికి జ్ఞానముస్నదని చెప్పినను 
నీవు దానిని విభాగించినవాంరవగదువు ” క్షి మెంట్‌ అఫ్‌ అలెగ్ధార్యడియ్యా సల్యిచే.దీకాదో 
చెన్సనగును, గాని యేదో చెవ్చరాదమ భావనిద్ధిని సాధించెను, 

ర్‌) వాజ్మసనాతీశత్వ౦ నాభావాఖి ప్రాయం, శం॥భా॥ 3,2,23, 


అష్టమాధ్యాయము : శంకరాద్ద్వైత వేదాంతము 35 


కాదు ఏలన భావ ముండుటచేతనే అభావమున కర్థమున్నది. మనము 
వ్యావవోరిక జగత్తులో నువయోగించు భావశ్వాఖావత్వలక్షణములు 
(టహ్మాకు లేవని శంకరుండు నువనిషత్తలునుగూడం జెప్పినవి. * ఏది 
(బహ్మముకాదో చెప్పనగుముగాని బహ్మమేదో చెస్పంజాలము, నిత్యానిత్య, 
పూర్ణాంశ, సగుణనిర్గుణ, పరిచ్చిన్నా పరిచ్ళిన్న ఖావద్వంద్వముల 
కన్నిటీ కది యతీతము, ఏలన నివన్నియు వ్యావహారిక భావములు. 
పరిచ్చిన్నమైన దెల్లపు డవరిచ్భిన్న మైనదగుటకు యత్మించుచున్న దిః 
కాని యపరిచ్చిన్న మైనదాని కేమియగుట కవసరము లేదు. అవసం 
మున్నచో నది పరిచ్చిన్న మైనదే యగును. దాని నవరిచ్చిన్న మైన 
దని మనమన్నచో నది పరిచ్భిన్నకాభావతుల్యమని భావింవరాదు. 
వరిచ్చిన్నత నత్మికమించినంగాని (బబవ్మాస్వథఖొవము తెలియదు, అనాత్మ 
రూపోపొధిగత మైనంగాని వ్య క్రి త్వమున కవకాశములేదు, కావున బ్రహ్మ 
మొక వ్య క్రీ గాదు. వరాధారముతో గి మి_త్తిములేని యర్ధములో వ్యక్తిత్వ 
శబ్దము నువయోగింతుమేని, యది అపశబ్దవయోగమే యగును. 
(బ్రహ్మము నిర్గుణ మనంగా నిది వ్యవహారదృష్టి కకీతమని యర్థము; 
ఏలన గుణములు (ప్రకృతిసంభవములు; (బ్రహ్మము తదఠీతము. గుణ 
ములు వస్తులక్షణములు= పరమేశ్వరు డొకవస్తువు కాదు. వస్తువులు 
వచ్చిపోవుచుండును; కాని సత్యము సర్వవస్తువరివర్తనాంతర్గత మైన 
నిత్యవస్తువు, అందుచే నది గుణాతీతమైనది. అనంగా [బహ్మము వద్ధ 
జాన్యథావమని కాదు; అందుకొజికే యువనిషత్తు చెప్పినది; “నిర్గుణో 
గుట్కి” (ట్రవ్మాము పొరమార్థికజ్ఞాన చై తన్యము; కానీ (బ్రహ్మ మెజుం 
గున దేదియునులేదు; వ్యవహారజ్ఞానమంతఃకరణవికార మే, 2 జ్ఞానము 
(బ్రహ్మయొక్క స్వస్వరూవము కాని, గుణముకాదు * అది నిత్యమైన 
దనంగా, నెల్లి వుడు మార్చులేకుండ ష్మెరనై డ్సు చెప్పి నరీతిగా “నిశ్చ 


1) శం॥భాక త్న au 41 

2) వ్చైనోజా చెన్చినరీతిగ్సా “ దైవబుద్ధికి మాన వబుద్ధికి నామసామ్యమే తవ్న 
చేరెందును సొమ్మమాలేదు నక్ష్యతరాళిలోవి శ్వానమునకును భూమిపై దిరుగు కుక్కకు€ 
బోలిక చేయరాదు " (ఎథిక్ను,1,27 స్కోలియం) 

3) “ నత్యం క్ఞానమన ఎం డహ్మ” యను వాక్యమునకు (బ్రహ్మమే జాన 


36 భారతీయత త్వశాస్త్రము 


అము” కాదు; ప్లేటో సోఫిస్టులో 1 నిరసించిన “మనన్సులేని స్థి సాణు 
సదృశము” ను గాదు. అది కాలమున కశీశము, కాలువ్యమున కతీ 
తము నని యర్థము, దాని పరిపూర్ణత యు, నమృద్ధియుం గాలముతో 
సంబంధములేని వనునర్థములో నది నిత్యమైనది. * వస్తువులను, వాని 
గతులను బంధించు కారి కమమునకు |బహ్మము విషయములో నర్థము 
లేదు, (బ్రహ్మము నిత్యస్థితి; దానికీ. గాలసంబంధము లర్థశూన్యములు, 
దానికి భిన్నముల్లై నవన్నియు౭గావని వ్యకిరేకవాక్యములచేతనే దానిని 
జెవ్పవచ్చును, అది అఫత్తుకాదు కనుక సత్తనియు, అచిత్తుకాదు కనుక 
చిత్తనియు, 8 దుఃఖస్వరూవము కొదు గనుక నానందమని యు: జెప్ప 
వీలగును. అది యథార్థమగు స్థితిగలది కావున నత్యమైనది. దాని 
య స్టిత్వ మన్యాధారకాంక్ష లేనిది కావున నిత్యము, అది బొహ్యము 
మండి దేనిని దనలోనికిందిసికొనదు; తీసికొన్నచో నాత్మలో ననాత్మ 
కవకాశము కలుగును. అది యనాద్యనంశము, దాని కావిష్కృతి 
గాని వరిణకిగాని, వికాసముగాని, మార్చుగాని లేదు; ఏలన 
నదెల్ల వుడు సమానమైన దే. (బహ్మవదార్థము భాగనమన్విత మైన 
పూర్ణ వస్తువు కాదు; స్‌లన నది యేకరసస్వరూవము. * అది యథార్థ 
స్వరూపమేగాని, జగత్బ్వభావము దానికి లేదు, 5 అట్టి వరమార్థము 
జడౌత్మకముగాని పరిమాజము గలది కాని, భాగాన్వితముగాని కోదు. 
నిత్యము. లోవరహితము నగు నీవదార్థము చిత్స్వరూవముు, అట్టి 
పరిపూర్ణ తాసిద్ధి గరిబహ్మ ఆనందస్వరూపము కావలెను, $ (ఒన్మ్నోనంద 
ములో మానుషానంద మొక లేశమా[తన్వరూపవమే. 7? 
మున కాధారమని రామానుజు(డు న్నైయాయికులు నర్భిముచెప్పిరి పోల్చు, నిత్యం 
విజ్ఞానమానందం(బ్రహ్మ ఇత్యాదౌ విజ్ఞాన పదేన జ్ఞానాశ్రయ ఏవో క్తః (విశ్వనాథుని 
నిద్ధాంతము ముక్తావళ్ళి పు 4ర,) 1) పు 249, 

2) పోల్చు: వ్రైనోజా, “ విత్యమగు దానికి. గాలసంబంధ౫బ్దముల చే విర్వచ 
నము చేయంాలమ = (ఎథిక్పు, 5,1 సో్క్కోలియం) 

3) ఇగరత్వరాహిత కం, 

శ4)కం భా 13,1 

5) విష్పరివంచనదాళ్మకం (శం, భా 2,1, 16.) 

ర) కంతా, 1,1,12: 3311-133, 4. 2,7 

7) బృ, ఆ, ఉ శ, 32. 





అష్టమాధ్యాయము £ శంకరాద్ద్యైత వేదాంతము 37 


సచ్చిదానంద విభుత్వలక్షణము లాత్మకును (బహ్మమునకును 
నమానములే. ఆత్మయే [బహ్మము. కేవల విషయి విషయము లొకటే 
మానవబుద్ధియొక్కం దృక్పథము ననుసరించి ఆత్మయనంగా యథా 
ర్థముకాని భావమేయైనట్లు (_బహ్మమును దోంచును, పరబ్రహ్మ 
నుండి పర్వలక్షణములను దీసివేసినచో నది యించుమించుగా జాన్యా 
వస్థగాం దోంచవచ్చును, ఇట్టి గుణవిరహిత చాన్యశాన్వరూపమే, 
సర్వ(పవంచమూలాధార మగుసత్యన్వరూనవ మని యెట్లు భావింవం 
గలము? * అయినచో _బహ్మ మభావరూపమా? కాదు; ఏఅనం గాల్పనిక 
వస్తువుల'కై న నేదో యాధారముండవలెను''! శూన్యము కాని దేదైన 
నుండవలెనన్నచో (బ్రహ్మయే నిత్యము కావలెను. _బహ్మ స్వస్వరూవ 
ములోం బరిపూర్ణ మైనది; కొని మానవదృష్టి కది శాన్యముగాం దోంచ 
వచ్చును. “నూక్ష్మమును గాదు స్థూలముమగాదుు; దీర్ధమునుగాదు; 
1హస్వమును గాదు”? అశుశము, అవుతము” క నైన విఖేద విరహిత 
(బ్రహ్మ స్వరూపము గిర్వికల్చ్పక మైన శూన్య మనియు; దుఃఖకరమగు 
శష్కనిశ యనియు. దోంచవచ్చును, సర్వలక్షణవిరహితమగు నాత్మ 
యనాత్మనవృశమే యని హెగెల్‌ పలికినాండు, అట్టిఖేదరహితమగు 
(బ్రహ్మము జ్ఞాతవ్యముగాదని రామానుజుడు నై యాయికులు హెగెల్‌తో 
నేకీభవింతురు.* విమర్శకుల భావమును శంకరుం డెటింగియుండియే 
యిట్లు చెప్పెను: దేశగుణ గమన్స ఫల థేదరహితమును, నద్వితీయ 
పరమాత్మస్వరూపము నగు వర్యబహ్మము మందబుద్ధుల కనాత్మగాం 
దోంచును,*” మన దృష్టికి (బహ్మము థద్ధహన్యముగా. దోంచవచ్చును 


1) శ హన్యమేవశిర్భితర్‌ స మిథ్యావికల్పవ్య నిర్నిమి శ్ర శ్వ్వాహపన కేః (శం, 
భా, గొడపాదాళిక ) 

2) బృ ఆ ఉ, ప్కర్కిరి, పోల్చు అగిస్టైన్‌ ” మనము దేవృంగేది కొండో చెప్ప 
వచ్చునుగాని శేవృడేదో చెబ్బ(తాలము 8 (టినిజీ 8,2) 

శ్రికక ఉ 3 15, 

4) సిర్విషయన్యజ్ఞాన ల్వే మానాథావాక్‌, (విశ్వనాథసీద్ధాంతముక్కౌవళి పు॥డర్రి.) 

ర్‌) దిగ్గెకగుణగతి ఫలభేదకూన్యంహి వరు ర్గసదద్వియం [బ్రహ్మ నుందబుద్ధీనా 
మసదివ |వకిభాకి, (శంభాగధాం॥ఈ॥ 8,1,1) 


38 భారకియత త్తశాస్త్రము 


గాని, యోగిదృష్టీలో సర్వసంపూర్ణ మై కన్పట్టును. ఈశ్వరుని నగుణ 
స్వరూప్పనిగాంచే మ నిష్టవడని మహోన్నత పథవిహారముచేయు భావ 
గతి, లౌకికదృస్టికి దేవుని శూన్యముగాః వేయుచున్నట్లు గోచరించును. 
కాని సర్వమకములకు. జెందిన (దష్టలగు మహర్షులు నిర్గుణ(బ్రహ్మకు 
బుద్ధిక ల్పితగుణారోవణము చేయుట కిచ్చగింపలేదు; * |ప్రాకృతమాననవ 
కోటి నిమిత్తము శ్రుతి (బ్రవ్మామును సగుణముగా 2 వర్ణించినది; ఏలన 
(శతియిట్లు భావించెను! “బ్రహ్మా స్తిత్వమునుగూర్చి మొదట నమ్మి 
(పొకృత జనులా_స్థికమార్గమునుబట్టిన చో దరువాత వారిని క్రమముగా 
(బవ్మాన్వస్వరూవజ్ఞానమును (గ్రహించునట్లు చేసెదను.” 8 శంకరుం 
డువనిషద్భొాష్యకారుండుగా బ్రహ్మయొ క సగుణ నిర్గుజలక్షణములను సమ 
న్వయింనవలసి వచ్చినది, * బ్రహ్మయొక్క వ్యా ప్తీవర్ణనములనుగూర్చి 
వ్యాఖ్యవాయుచు నితరుల కీ_ర్తిథావముల నందంజేయుటకు నుపాన 
నాది ప్రయోజనముల కొఅకును ్‌ నవి యుద్దేశింవంబడినవని శంకరుండు 
రచించెను. మనకు నంబంధించిన యీశ్వరుండును జగళ్కర్హయుం 
బరిసాలకుండు నగు వానిమూలమున |బహ్మ న్వస్వరూవమునకు మన 


1) పోల్చు, రూడోల్ఫుః ఒట్టో “ న క్యయునుగూర్చిన వ్యతిరేక తరము భక్తి 
భావములేని కూన్యవాదము కాదు, ఆందు తమో త్రమమైన భక్తిభావ మీమిడియున్నది_వ్యతీ 
రెకవదవాచ మైనది విజముగా ననిర్వచనీయమైవ ఎరమసత్యమే ఇందు దేదీన్యిమానమగు 
మశానుభవ రహస్యమిమిడియున్నది * (ది ఐడియా ఆఫ్‌ ది హోలీ పః 189) 

2) ఛాం॥ ఉ॥ 1,6,6:3,14,2, 

త్రనిన్మార్మస్టా స్తావద్భ వంతు శఈకనై i వర మార్థసదిష్మిగాహ యిష్యామీతి మన్యతే 
రవకి భాం॥ఉ॥ 8,1,1) సదానందు(డు త వేదాంతగారమందుు ఆధ్యారోపాఎవాద 
మును వర్ణించి మనము [బహ్మకు€ గొన్ని లక్షణములను మొదట నారోపించ్చి తరువాత 
వానిని నిరాశరింకుము, చూ శం॥గీ॥ భః 13,13 

4) శంకభాక 1,1, 1-31: 1,2: 1,2,1,-18; 22-26. 39,43. 1,4, 
14-22: 3,3. 35-36, చూ త్యూవేన్‌, 


ర్రఉవాననార్థం శంజభాఛాం!ఉ। 81,12 61ఖ।1,1, 20,24,31:1,2,11 
14:3:2,12,33, 


అష్టమాధ్యాయము : శంకరాద్ద్యెత వేదాంతము 39 


భావము _కమగతి _వసరించును. బ్రహ్మ నిర్గుణమే యెనను, నచ్చి 
దానందములు దానిస్వరూపలక్షణము అనియు, సృష్టీక_ర్భృత్వాదిక 
ములు తటస్థలక్షణము లనియు6 జెప్పవచ్చును. 1 (బ్రహ్మకు సచ్చిదా 
నంద! నిర్వచనము నవరిపూర్ణమే యని శంకరుం డెజు(గును; కాని 
అంతకంటె నుత్తమమగు నిర్వచన మసాధ్యమని యాతని భావము, 
తనయొక్క వరిమితిని దెలిసికొను సామర్థ్యము మానవ మానసమున 
కున్నది. (జహ్మానుభవమువలననే (బహ్మజ్ఞానము లభింపంగలదు, (బహ్మ 
వేత్తయే _బహ్మస్వభావమును గూర్చిన |ప్రతి|వ్రశ్నుకు మౌనమువేంగాని, 
నేతివాక్యములచేం గాని నమాధానమిచ్చును, విద్య, (హ్మయే నచ్చి 
దానందన్వరూవమనియు న్వయంనమృద్ధమనియుం జెప్పి, మన 
కత్య్యుత్తమ (బహ్మభొావము నొనంగంగలదు. అవిద్య లేక అపరవిద్య, 
సృషికర్హ్శృత్వము పొలకత్వము మున్న గునంబంధ అక్రజములు |బహ్మ 
కారోపించును* అందుచే |బహ్మనుగూర్చి వరావరవిద్యలు రెండున్న వి. 
“ అవిద్యాకల్చితనామరూ పాది భేదములను విసర్జించి, సూక్ష్మ స్థూలా * ది 
అక్షణవిరహిత మైనదే బ్రహ్మమును వ్యతిరేక పదములచే సూచింపంబడు 
నది వరవిద్య. కాని యా|బహ్మ వదార్థమునే, ఉఊపాననాద్యవనర నిమి 
త్రము భేదలక్షణమును గలధిగాం జెప్పున దవరవిద్య”?్‌ |బహ్మమే 
తర్మకల్చితములగు “మూసల' లోం గరగించి పోసిన నీశ్వరు. డగును, 
_దవ్యగుణ ఖేదవిరహితమైన పూర్ణానుభవదృష్టిలో నీశ్వరభావ ముత్తమ 


1) ఒక కాకి నడీకొల్చపైం గూర్చండియున్నయిల్లా దేవదత్తునిదని చెన్పినవ్చుడు 
మనమహాయింటి [వవానలక్షణములనుగాక్క ఓక తఃస్థలక్షణమును దమ్యూతమే చెప్పితిమీ, 
అది దేవడత్తుని యింటి ఎరోకవర్ణ=ము సృష్టికర్హ సృష్టికారణమని (బిహ్మనుగూర్చి 
మనన. చేయువర్గన మట్టిదే, 2) నృసింహతావవి ఉపనిషత్తు, 

3) రళ్న(ప్రభ। “విద్యావిషయో జ్ఞేయం నిర్గుణం సత్యం, ఆవిద్యావిషయ ఉపా 
న్యం సగుణం కల్పితం” (1,1,11,) పోల్చు ష్లాటినన్‌ “సత్యమును మనను 
(టేయోరూఒమని వలికినవ్బుడదియె.క గుణమును గలిగియ.న్నదవి యర్థముకాదు, సర్వజీవ 
కోటి కది లకి ్యైమైన దనియే ధ్రావము ఆది భావాత్మకమస్‌ చెవటకర్ణ మే మనంగా 
నది యభావవస్తుకాలములోనిది కొదనియే అది భావాతీతమైనది * త్రవివై (ఆ ఉ, 3,8,8, 


ర) శంభ! 1,3114,3,14. 


40 భారతీయత త్త ్యశాస్త్రము 


మైనది కాదు; లౌకికజ్ఞానదృష్టిలో నీశ్వరభావముకంటె శ్రీష్టకరమను 
సత్యన్వరూవము సాధ్యము కాదు. సగుణ్యబహ్మథావము జిజ్ఞాసువు 
యొక్క భావోదేక(సతిబవింబము కాని, వాతోవహతమై చరించు మ్య 
దనుకాని కాదు. మానవ మానసమునకు నిత్యమైన (బహ్మస్వరూప 
మీ సగుణ్యబహ్మ జ్ఞానకాంతి మూలముననే గోచరించును, 1 సిద్ధాంతము 
యొక్క స్వగతసామరస్యఫిద్ధి నిమిత్తము (బ్రహ్మమును, బాడ్లేవలెనే, 
* నగుణముకాని, ధార్మికముగాని, నుండరముకాని, సత్యముకాొనికాద" ను 
వ్యతిరేకపదములచేతనే వర్షింపవలసి యున్నది! (బ్రహ్మమునకు మన 
యున్న కానుభవముఖతో నెట్టి సంబంధము లేదనియు లేక వానియెడ 
నుదాసీనభావముగల దగుచున్న దనియు మనకుం దేలిన సారాంశము. 
నిశితమగు నిట్టి త_త్త్వమును స్థాపించు వ్యతి రేకన్తూతముల వలన మన 
నమున్నతానుభవములు వ్యర్థము అగుటచే నున మకానసరముల నిమి 
_త్తము వేతొకదృక్పథమును మన ముగ్గడింపవలసి యున్నది. 


కాని (బహ్మ సగుణమును నిర్గుణమును గూడం గాంజాలదు, 2 
ఆకృతిద్వయముగల సత్యములేక రెండురీతులలో ననుభవమున నపకొశ 

1) డ్యూచేన్‌ నిస్టమ్‌ అఫ్‌ వేదాంత పు 103 పోల్చు, పక్షార్టుః ఇతం 
ఢ(గ్రాహ్యామైన దై వస్వరూపమనికమ సృష్టికర్తయగు దేవుని స్వరూవమునకును భేద 
ముహు నూదించెను, “ స్వస్వరూవముతో నారః డీళ్వరు(&. కాండ, మానవువిద్యష్టిలో 
సిశ్వురుండ్కే. కాలమున కతీశమైన యేకత్వమే నాస్వరూసము దానికి వృద్ధికయములు 
లేవు, అ స్థితి యాళ్వరున కతీళమైనది. దానినే నేన గోడుదును, _ ప్లాటినస్‌ చెన్సి 
నాండు " అనలు పూర్ణమైన నత్యమయొ8, ప్రడి[ందిమే మనణుద్ధికి గోచరించునది. 
దానిని (గ్రహించుటకు బుద్ధిమే నిత్యమును యత్నించుచుండిను సత్సడార్థమన కెట్ట 
కోర్కియు నెట్టిప్రథర్నము నవసరములేదు స, పోల్చు. (కార్లే! * పూర్లసర్ప దార్థ 
మును (హించుటకు( బరిచ్భిన్నమాస వుల క్రహాధ్యము కొని కొల(దిగన్నో గొప్పగినో, 
దానియొక్యు స్విభావమున గూర్చి తెలిసికొనుట కవకాళమున్నది వరమ ర్థృముమగూర్చి 





యంతిక౦ చి నెటుంగ నవనరనుతేదు. కాని యిట్టి జ్ఞాన మనుభవనిద్ధి కాజాలదు. 
మానవ వరిచ్చిన్నబుద్ధిక( గల యవధులలో విది సశ్యమైనదేస (సత్యము ఆభానమ్ము 
పు 159) 

2) “ఒశేవ నువ నామరూపాదిఖేదగత మగుటయు౬ గాకుండి.టయు స్వవిరోధ 
లక్షణమగును,, , ఉపాధిసంబింధముచే నొక వస్తువు స్వభావము మారి వేరొక స్వభావమును 


అష్టమా ధ్యాయము ! శంకరాదై కత వేదాంతము 41 


మిచ్చు సత్యము నరమిసత్యము కానేందు పూర్ణపరమా క్మానుభ వముతో 
నీద్యైతము నశించును. మనము బాహ్యమునుండి చూచునప్పు డొవర 
(ఖహ్మాకు భిన్నాకృతు లున్నవని గోచరించును, (బ్రహ్మ స్వరూపములో 
నెట్టిగుణరూపములు లేవు. రూపవ్య క్రిత్వలక్షణములకు విద్యా పవంచ 
ములో నర్థము లున్నవి, వరబహ్మమునందీ విఖేదము లన్నియు సహజ 
ముగా విలయమందును వ్యతిరేకముల ననంతముగా సమన్వయింవం 
జేయుచు స్థాసింవవలయు నొక భావనిర్మాణముగా (బ్రహ్మమును దలంప 
రాదు. కే పరమార్థము తత్త్వశాస్త్ర కల్పితమగు వస్తువు కాదు, అది 
నిత్యా స్తిశ్వముగల సత్యము, వరమాత్మనుగూర్చి బుద్ధిచేం దలపోయు 
నర్వయతశ్నిములను శంకరుడు నిరసించును. మనబుద్ధితో దాన్ని 
నూహింప యత్నింతుమా, వెంటనే వరమాత్మయు వ్యావహారిక _స్రవంచ 
ములో నాళ భాగమై పోవును, 


27 ఈశ్వరుండు లేక సగుణ్యబహ్మ 


ఈశ్వరుం డనంగాం బరమఫురుషునీంగా గ్రహింవందగిన సగుణ 
(బ్రహ్మరూవపమని శంకరుల యభిప్రాయము ఈశ్వరా స్పిత్వమునుగూర్చిన 


బొందడు ఏ రూఎముము. [బిదర్శించినస్కు (బ్రహ్మపదార్జము శేదరపాఠతమని యెంచ 
వలెను ” (డ్యూనేన్‌ నిస్టమ్‌ ఆఫ్‌ మవేదాంళ ప్ప 102.103) 


1) సరియగు శర్కము సమసరించ్చి (బాగ్లే యిట్టి నిర్ణయమున కే రావలసియన్నను 
నాత(డుకొన్ని పరమార్థమును గూర్చిన సందేహములిచే న్టీరచిత్తుండు కాలేక పోయెను, 
యథార్థమ,గా ఇెన్సవలయుచోల ఐరమార్మకు భావాభావలక్షణము బెవ్వియులేవిది 
మనము దానివి దర్కముచే( దెలినీకొన(జాలము। సిగుణము నిర్గుణమును దెలుప(తాలదు: 
ఒక యవరినుండి యింకొక యువధికి(దోయి తెలిని కొను మసి కార్కికబుద్ధి నిరవధిక 
(హ్మమును |గహింవ$కొాలదు మనము మన సరిచ్చిన్నత నత్మిక మించునపుడ్కు సగుణ 
లక్షణము లన్నియు నే ఎరమాళ్మలో నంతిరించిపోవునో యా వరమాత్మయే మిగులును 
రామానుజుని భావములో వివృలీకృత మైన మానవధావమే దైవత్వము, మానవ దైవ[ఎక్ట 
లకు ఖేదము దార స్తిలోమన్న దేళాని వన్తుళఃలేదు, మానవబుద్ధి కొన్ని సందింధములనే 
టహింవ(గా. దై ఎభావ మన్నిసంబంధములను [గ్రహించుసు, కావి శంకరు నభి 
[ప్రాయము దీనికి భిన్నమైనది సగుణసంబంధములలో మనము తగుల్కొన్నచో వావి 


42 భారిడీయత క్త ్వకాప్ర్రము 


(వళ్ళు నిరర్థకవశ్న యని శంకరుండు చెప్పినాడు. ఈశ్వరుం డున్న చో 
నాతం డితరవస్తువులవలెనే యుండును; అనంగా నాతండగకితములగు 
వస్తువులలో నొక౭డై, వానిలో నొకదానికొకటి భిన్నములై నల్లి, 
యాతండు వానికి ఖిన్నుండై యుండవలెను; లేదా యాతండు సర్వ 
వన్తురూపుండై న విరాట్బురుషుం డనవలెను; దీనికి నాస్తికతకును విశేష 
భేదముండదు. ఆ స్తేకక్వథభావములో నీశ్వరునిగూర్చిన (వశ్నను 
గల్పించుటవలన్క, దీనిని బరిష్కరించు నవకాశము అన్నియు ముందే 
తొలంగింపం బడినవి. నక్రమ హేశువాదము సత్యమును స్థాపించు శ క్రీ 
గలదై నచో, మన మెన్నండో యీ సమస్యను బరిష్కరించియుందుము, 
సే హైతుకము లని చెప్పుకొనుచు బరన్నర విరుద్ధభావములు గలమతశళాఖ 
అనేకము లున్న విషయము జగద్విదితమే. ఈశ్వరా స్తిత్వమునుగూర్చి 
చూవంబడిన ప్రమాణమును దీసికొని యిటీవల క్యాంటువలెనే వాని 
లోపములను శంకరుడు వ్య క్రీ కరించినాండు. 


వరిపూర్ణతగ కర్త యొకం డున్నాండనియు తదితర మంతయు 
నాతనికి విషయ మనియు నూహించుటే తర్కలక్ష్యము. సక్యమొక 
స్యకమ సమన్వయరూపమనంగా నీశ్వరానుభవమే యగును. విష 
యము అన్యోన్యసంబంధముగల యొక వ్యవస్థకు జెందినవని సొకృత 
దృష్టియు భౌతికళా స్త్రదృష్టియు నై నై యున్నది; అనుభవము దీనిని 
సమర్థించుచున్నదిగాని, పూర్తిగా (గ్రహీంవంజాలకున్నది. ఏలన, మన 
యనుభవములోం జేరనిది జగత్తులో? జాలంగలదు. మనకు6 జాల జ్ఞానము 
కలదని తలంతుము గాని యీ "పరిమిత జగత్తునం దై నను మనకు దెలి 
సిన దనమ[గమే. సత్యమును సమ్మ్యగ్రముగా గహీంచినవ్పుడే దేవు 
డున్నా౭డు; ఆతండే సృష్టికర్రయను (ప్రతిపాదన మనమువేయుట 
శర్షతగల్లును. జగత్తును క్వ[గముగా గ్రహించు సామర్థ్యము మన 
బుద్ధికి లేదు; వరిశద్ధేనత్తు నకు విశాంతిలేని యనంత (నవ్య శ్రి డికి సమ 
న్వయముచేకూర్చు శక్తి మానవాతీత మైనది 1 మన యనుభవము 





కంతములేదు సగుణసందింధము లనంతవిభాగములు గలవై, ఆనంఖ్యాక సంయోగ 
ములు గలవగుటచే వీ) కేకశ్వము ఘటించుట దుస్తరము, మిథ్యావిషయము లెన్ని 
కలనీనను యథార్థవన్తువుకాదు ఎర మార్భము వీని శతీశము; సత్యము బుద్ది కతీతము 
1) పోల్చు; “ దేవుతుమాశతము దూరాలోచన చేయుటకై మిక్కిలియున్నత 
ద 
వథము వాక్రయంచినా[డ్రు ” 


అష్టమాధ్యాయము : శంకరాదై ఇత వేదాంతము 43 


లోని క్లిష్టతలను దొలంగించి యెంతసూక్ష్మికరించి, యేకవిషయ, కమ 
ముగా నొక|ప్రకృ త్తి, పురుషుడు కర్తయని మనము చెప్పుకొన్నను, 
మనము దానిగమనమునకుం జర్మితకు బావ్యాసాక్షులమే యగుదుము. 
(పవంచము మన మానసికాన్వేషణమున కతీతముకానిదై , అది యెచట 
నెట్లు పుద్ధినదోో యెందు? జేరునో, డాని స్వరూవలక్ష్యములను మనము 
దెలిసికొనంగల్లినచో, మన మవ్వుడు వరిచ్చిన్నులము గాము; 
అందుచే నప్పుడు మనము పరిచ్భిన్నమైన దేది యని కోరము, 
విషయము అన్నియు నొకే వ్యవస్థకుం జెంది యీశ్వరచిత్తమునే 
(వదర్శించు ననుతర్మవిశ్వాన మొకభావము మాత్రమేయగుమ, సృష్టి 
(కనువాదిము కారణనియతి నుపయోగించును, అది వ్యవహారజగద్వివ 
రణమునకుం గూడ సమర్థముకాదు; మనము వ్యావహారికజగత్తు నకు 
బరమార్థముతో నంబంధముగలిపి, వరమార్థమే బాహ్యజగదూపపు.న 
వ్య కృమగుచున్న దనిచెవ్పుటకుగూడ నీ వాదము నిరర్ధకము. బాహ్య 
(ప్రపంచములోని భిన్నదృశ్యపరంపర అన్యోన్యకారణములు కౌందాలవు, 
ఈ దృశ్య పవంచమునం దొక కారణరహిత కారణమున్నదని యంగీక 
రింపం జాలము. ఈ జగత్సంసారమున కాదియున్న దనుట న్వవిరుద్ధ 
వాదమగును. (వథమకారణమున కై వెదకుట్క కాలగర్భమునం గాలా 
ధార మగునవస్థ నన్వేషించుటవంటిదే యగును. సంసారమనంగా నాది 
లేనిదనియే యర్థము. వరిచ్చిన్నతను (దోసిపుచ్చినచో నవరిచ్చిన్నత 
సిద్ధించు ననుభావము కూడ హేతునిరూవణమును గోరును. పరిణామ 
జగత్తునకే అన్వయించు కారణధర్మమును పరమార్థమున కన్యయించి 
నచో మనము పరమార్థము నోక జ్ఞానవిషయము నొనర్చి, పరమార్థ 
మనంగా దురథ్మిపాయవపడుచుంటి నున్నమాట; దేనిని _పపంచకారణ 
మని మనము నిర్ణయించుచున్నామో ఆదియు మనయనుభవజగత్తులో 
నిదే యని మజువరాదు (ప్రతికార్యమున కొక కారణముండు ననునది 
సర్వసామాన్య ధర్మమని మన మంగికరించినను, 1 వరిచ్చిన్నజగత్కర్త 
యొక పరిచ్చిన్నుండే యనియే మన మనుమానింపవలసి వచ్చును. 
(వథమ కారణము దాని కార్యములై న విషయముల కనుగుణమైనిదే 


1) యళ్కార్యం తిత్సక రకం. 


44 భారతీయత త్త శా స్ర్రము 


కావలయును; ఏలన రెంటికి. గార్యకారణసంబంధ మున్నదని చెప్పం 
బడినది. జగత్కారణ మీశ్వరుండై నచో, నాతడు దేశకాల వ్యవస్థాంతర్ల 
తుండై, విశేషముగా విపులీకృత మానవరూపియై, మానపునివలెనే 
మానసదే హోపకరణములచజే నిర్వచింపందగు విజ్ఞానముగల వాండగును, 
అదీ యీశ్యరుం డున్నచో మన విజ్ఞాన మెంతవికసించుట కవకాశ 
మున్నను, దానితో నాతనీ స్వరూవస్వభావములను, నిర్ణయింవం 
జాలము, కాని యట్టి యీశ్వరుండు మానవునికో* దుఖ్యములగు నుప 
కరణములనే యుపయోగించు వాండగును గావున నవరిచ్భిన్నుండు 
గాండు; అనంతశళ క్తి సంవన్నుండును గాండు, 


జగన్నిర్మాణము మానవు నాత్మాభ్యుదయమున కనుగుణముగాం 
గల్చించినకారణముచే నీశ్వరుని కృపతో. గూడిన వై పుణ్యము వ్యక్త 
మగుచున్నదను నై తికవాదము కూడ నెట్టి సంతృప్తి నొనంగంజాలదు. 
ఎట్లు తర్కించి చూచినను జగత్తులోని పుణ్యపావముల బాధ్యత దేవుని 
నెర్తిపైబడును.! లోకములోని దోషముల కీశ్వరకర్హృత్వము కార 
ణముగాదని సమర్థించుటకు పర్షియా పొరాణికగాథలలోవలె దోషకార 
కుడు సైతానొకం డున్నాండని చెవృవలసివచ్చును. అవ్నుడు దేవుని 
యేకత్వముస్థానములో దై వరాక్షస (సైతాను) దై కతమును జొప్పించిన 
వార మగుదుము, ఆత్మ దేవునిలో నొకభాగ మైనచో దేవుండాత్మయొక్క 
దుఃఖమునకు భాగస్వామి కావలసియుండును ! ఏలన, దేహములో నొక 
యంగము బాధపడినచో టీహమంతయు వాధవడును, అందుచే వ్యక్తుల 
వాధలకన్న దేవునిబాధ లెక్కువగుటచే, మనము కొలంది బొౌధలతో, గాల 
క్షేవము చేయుటే మంచిదికాని, లోకుల వాధలన్నిటిని భరింపవలసిన 
దై కతమును గోరుట కెలివితక్కువ యగును, 





1) ఒక హ్మీబూలువ క్ర చెప్పినరీతిగా “కాంతిని నేను 1ల్పించి చీ(కటిన్ని శాంతిని 
సృజించి యకాంతిని జనింస౦జేయుచు,. విట్టికార్యము లన్నిటిని నేనే చేయుచున్నాను.” 
మున్నగు భావముల ధోరజి యుస.షత్తులలో. గూడల౬ గాననగున్తు ఈ ఎవరికాత( 
డూర్థ్వలోకముల వీయందల(చెనో వారిచే. బుణ్యకర్మలనుః ఎవరి కొత డధోలో* ముల 
సీయ(దల(చెనో వారిచే( బాసిశర్యలను జేయించున్ను ఆతండు జగ్మదక్షకుండ్కు పరిపాల 
కుళడ్కు సర్వాధిపతియునై యున్నాండు (కౌషిశకీ, ఉ 3, 8,) 


అష్టమాధ్యాయము ; శంకరాన్టై ప్రక వేదాంతము 45 


వరిపూర్ణతగల యీశ్వరుని సంతృపస్తిక్తై లోకసృష్టి యవసరము 
లేదు. ఈశ్వరుని విలానముకొజకు సృష్టి యవనరమందునూ, అతండు 
నొక సంసారియే యగును. రూవము, వరిపూర్ణతమున్నగు గుణము 
లీశ్వరుని కున్నవన్న చో, నాతని నిర్గుజత_క్త్యముతో నివియెట్లు జత 
పడునో చెప్పవలసియుం౦డును. నిర్గుణ బ్రహ్మకు గుణారోపణము చేయుట 
తర్మమున కసాధ్యవిషయము. 


ఈశ్వరా స్తిక్వమును గూర్చి యిష్టీనిరర్భక పమాణముల వలన 
భాహ్య(పవంచము.లో బయలుదేరిన యోవశ్నకు యిథార్థమగు నౌచి 
త్యము లేదని శంకరుడు చెప్పినాండు, మన [వవంచముయొక్క అస 
మగతను మనము గు ర్హించినచోం (బపంచమును గూర్చిన ప్రశ్నయు 
దానివమాధానము నీీప్రపంచములోని తర్కయు క్షులేకాన్సి సత్యమునకు 
సంబంధించినవి కావు, అందుచే దర్శయు క్రులను నిరసించు టీశ్వరా 
్రేశ్వమును నిరసించుట కాదు. సగుణ్యబ్రహ్మ రూపమగు నీశ్వరా_స్తిత్వ 
మును నిరూపించుట కేతర్ణ వాదములును పనికిరావని శంకరుని భావము, 
ఈ తర్క్మప్రమాణములు చూపువదే మన మీశ్వరు(డుండుట కవకాశమున్న 
దని మాత్రమే ఈశ్వరా స్తిత్వము మన బుద్ధి మనళ్శక్తుల కతీతమగు 
విషయము. 1 తతులలో వర్ణింపంబడిన |దష్టలగు మహర్షుల అంతర్దృష్టి 
మనకుం గలిగినచో నవ్వుడే యీశ్వరా _స్థిత్వీము నిశ్చయమని యను 
భూతమగును. శంకరుని తత్త్వము ననుసరించి యీశ్వరా_స్టిత్వము 
స్వతః పమాణయు క్రమును గాదు, శార్కికసత్యమునుగాదు వ్యావ 
హారిక (పయోజన సిద్ధిక్రై చేయబడిన యొక[పకిపాదనమా(త్రమే. దీనీ 
కాధారము (శుతియే. * ఈశ్వరుడు నర్వజ్ఞుండు, సర్వశ క్షీ సమన్వితుండు. 


1) పోల్చు; స్క్ట్వీట్టర్‌, “ ప్రవంచము నున్నదున్నట్లుగా6 దీసికొన్నచో మానవ 
జాశియొ క్క లకి కములకుం |ఐవృత్పులకు సహేతుకార్థనును జెవ్చుట దుస్పాధ్యము మన 
కర్మలకు వెనుక నెటివరమోదేశము మన్నది లేళమ్యాశముగానై న నిరూపీంపి( 

ళు 6 తులా. 
కాలను ” (ఉపోర్ధాందు, 12 నాగరికత, ధర్మము, 2) 


2) ఐరొపాఖండములో? దార్కిక (ప్రమాణ వ్యర్థకను నిరూపించిన వారిలో క్యాంటు 
తర్త్వచే క్షయే (వ్రథభముళడని వరిగజీంచ! ఐడుచున్నవ్క ప్లేటో యీ విషయమును 


46 భారతీయత త్త కశాస్త్రము 


అతండు (పకృతి కాత్మయు, సృష్టికి మూలధర్మమును జగచ్చలన 
శ క్తియుం జ్లైతన్యదాశతయు, సర్వవస్తుజీవకొరణము నని చెప్పవచ్చును: 
(శతివాక్యములు చెప్పునది హేతువిరుద్ధముగా నుండనివసరముఠిది , 
(శతి నంగికరించుట యనంగా, తగినన్నినిదర్శనము లు లేకున్నను, 
వ్యతి రేకనిదర్శనములులేని విశ్వాసము నంగీకరించుటయే. (ప్రపంచమును 
గూర్చి, మనకు మనము కల్పించుకొను తార్కిక నిర్ణయమున కొక 
ఘట్టమును కేరుసరికి మన తర్కేతర సాహాయ్య మవనరము. అనుభవ 
సిద్ధి గలుగులోపున మనకు _శుత్మిప్రమాణ మవనరము. ఈశ్యరునిసృష్టి 
కర్తృత్వ విషయములో మనజ్ఞాన మునకు (శుతి_వమాణ మొక్కటేయాధా 
రము. 1 (కతి యిట్లు చెప్పినది? “నామ రూవములు గలిగి యనేక 
కర్తలు భోర్తలు, కర్మఫలముఅతోంగూడి దేశకాలనిమి త్ర సూ_ములచే 
మానవమానసమున కూహించుటకై న శక్యము కానివిధమునం గిల్చిత 
మైన (పవంచకారణము సర్వజ్ఞత్వము సర్వశ క్రియు(గలిగిన సగుణ 
ఖబహ్మమే (ఈశ్వరుండే)” 2 తాత్త్విక ధార్మిక పరిపూర్ణత లన్నియు 
నట్టి యీశ్వరుని గుణములు, ఆతండు నర్వదోషముల కతీఠశుండు. 8 
ఆతండు బాహ్యాభ్యంతర జగత్తుల కంతర్యామియు, సూర్యునందు నేత 
మునందుం (బకొశించువాండు నై యున్నాండు, * ఆతండే విశ్వసృష్టి 
స్థితిలయకర్హం గ్ల 


గుర్తించెసవి చెబ్పుట్స ధర్మము “అందుచే (ప్రవంచకర్తయ.( దర్మడ్రియనైన 
యీళ్షిరుని గ్రహించి మ నవల శర్ధమగు బాషలో దక టించిట సాధ్యమైనచిషయము 
కాదు, (టీమోయి పు28ని) పోల్చు. విషప్‌గోర్‌. * మానవుని తర్క మెన్న(డు 
నిఠరరసాధనములతో నిమి త్రములేకుండ నృష్టికర్హయగు నీశ్వరునిం చెలికొన (లిగెనని 
నే నంగీక రింఎ(జాలన్సు (దేవునియందు విశ్వాసము పు 152 ) అందుచే శరివమా 
ఇమే శరణ్యవాని యాతణుబెప్పెను అళ్లు “'నెయింటిథామస్‌ ఎక్వినాస్‌ చెప్పెను పోల్చు 
శం॥భా॥ కేన, ఉ॥ 1,4 


1) వా॥ నూ॥ 1,1, 3. 

2) ళం ధా! 1, 12. 

3) cng 1,1, 20; ధాo॥4॥ 1,6, 

4) శంజభా॥ 1,1, 20 బృ, ఆడి 3, 7.9. 

ర శంధా॥ 1,1,18-20: 1329 41,1,2,9-10. 


అష్టమాధ్యాయము 1 శంకరాద్దె కత వేదాంతము 47 


శతి (వమాజసిద్ధమని యమాశ్వరా స్తిత్వమును మనము బుజువు 
చేసినవెనుక్క దానిని హేతువాదమున కనుగుణమైనదే యని నిరూ 
పించుట కష్టముగాదని చూవ శంకరుడు యత్నించినాండు. మనము 
కార్యమునే చూచుచున్నాము; కాని ఈశ్వరుండే _పపంచకొరణమో, 
వేతొకటియో మనము నిర్ణయింవంజాలము. ఏలన నొ'శకీ కార్యమునకు 
ఖిన్న కారణము లుండవచ్చును. అందుచే [శతి చెప్పుచున్నది కొవున 
సిశ్వరుండే జగక్కారణమని మన మంగీకరింనవలెను, ఈశ్వరుండే 
(వథమకారణము; ఏలన, నతండు జన్మములేనివాండ్రు సన్మాతస్వరూపి 
యగు నీశ్య్వరుం డింకొక సన్మాాతన్వరూపివలన జనించుట కవకాశము 
లేదు ఏఅనం గారణములోం గొంత యాధిక్యము లేకుండం గార్యకారణ 
సంబంధ ముండంజాలదు, * ఈశ్వరు. డొక భిన్నతగలిగిన వ్య క్రీ వభన 
జనించియుండడు ఏలన, అభేద వ్యక్తినుండి భిన్నతగల విషయము 
లుత్స క్తియగునేకాని వ్యతి రేకవిధాన మెన్నండును జరుగదు. ఈశ్వరుం 
డభథావమునుండి పుట్టలేదు; ఏలన నభావము నిరాత్మక మైనది, _శుతియు 
దినిని నిరసించి, “ అసత్తునుండి సత్సదార్థ మెట్లుక్సన్నమగు” నని 
యడిగినది, ఈశ్వరుం డొక[వకృతికి వికృతి యన్నచో ననవస్థాదోష 
సిద్ధికలుగును. * |ఈశ్వరు6 డజుండు. కారణము కాండు, కార్యమును 
గాండు, ఈళ్వరుండే కొర్య మైనచో నాకాశము మొదలు సర్వకార్యములు 
నిరాత్మకముల్లై మనము నాాస్తికవాదులము కావలసివచ్చును. * సర్వ 
విషయములకు యాథార్థ్యము నొనంగున దీశ్వరుండే. 


(వతికార్యమున కొక కారణమున్నదను సూత్రము నంగీకరించి 
నచో నణువులుగాని, |ప్రకృతశిగాని, అసత్తుగాని ఒక (వ త్యేకవ్యక్తిగానీ, 
కాటస్థ్యముగాని కారణము కారాదా? * వీనినన్నిటీని శంకరుండు నిరాక 


1) ఈళ్వరునికం'చె నధికతర మైన దేదియు దురూహ్యము. గావున్తి వీశ్వరుఃడే 
కొరణశూన్యు(డు * పోల్చు; డే కార్లేవాదము, న 
టి 
2) శంలః 2,3,9 
త్ర) +oup" 2,3,7. 
4) Yous 1,1,2, 


48 భారతీయత త్త (శాస్త్రము 


రించును. |వ్రకృతి మృత ప్రాయము కాదు దాని గర్భమున జై తవ్య 
న్ఫూర్తి గల సజివరూప మదీ. ఆత్మజీవితనాటకమున కనుగుణమై 
(వకృతిరంగ మున్నది. “(వ్రవంచమునందు వివేకముజే నడువంబడని 
యచేతనవస్తువు, మానవుని అక్ష్యములను సాధించుట కువకరించు వస్తు 
వులను దనలోనుండి సృజింపంజాబదు. మందిరములు, [పొసాదములు, 
శయ్యాననోనవనాదులు, విచారమును బోంగొట్టి నుఖమును గలిగించు 
టకై వివేకవంతులగి శిల్చులచే నిర్మింపంబడినవి. ఈ (ప్రపంచ నిర్మా 
ణము నట్టిదే, అనంత కర్మఫలానుభవమున కనుకూలించు రీతిగా 
భూలోక నిర్మాణమును, నట్టి కర్మానుభవమున కుపకరణములుగా ననంళ 
వై విధ్యము గల జివరాశీయొక్మ స్థూల సూక్ష్మ దేహావయన నిర్మాణమును 
జూచినచో నిదియంతయునవివేక మైన (వధానముచే నెట్లు కల్పింపంబడం 
గలదు? కుంభకారునివశమై యున్న౦తకాలము నుట్టీకూడ ననేకరూవ 
ములు పొందుట కనుగుణమై యున్నరితినే, జడపదార్థము నొక వివేక 
వంతుని వశమై నడుపణబడుచున్నది” 1 అనంతజన్మముల నుండి 
వచ్చుచున్న కర్మఫలముల ననుభవించుట కనుగుణమైన రంగముగా 
నువచరించుజే సృష్టి పయో జనము, అచేతన (వకృతి యిట్టి కృత్య 
ములను నెరవేర్చంజాలదు. చైతన్యమును |పవృ్తియు (ప్రవంచ 
కారణమునకుం జెందియుండవలెను, & పంచ రచనాకమము లొక 
వివేకముగల యజమానిని సూచించును. ఏక అక్ష్యసిద్ధి కై యనేక 
సాధనము లుండుటయు దీనినే వ్యక్త్రవరచును, * మానవులు తమ కర్మ 
ఫలముల నొక ,(కమరీకి ననుభవించు విధానమునకు గారణ మపూ 
ర్వముగాని యీశ్వరుండు గాడను పూర్వమీమాంసా వాదమునుగూడ 

1) ¥oupu 2,2,1, 

2) బహ్మాసామీవ్యమే జ జ్నరిణానుమున క6 జాలుఎద్రై వచో సూపంటుకాయి 
యినుతముక్కమవలెః బురుఘల సాన్నిధ్యమా_శముఎనే పకృతి శేల |వవృత్తి లభిం 
పదు? నజీయు అవిద్య సహజముగా సృష్టిహేతువగును దావి కొక (ప్రయోజన మవసరము 
లేదు “ఆవిద్యా చ స్వభావత ఏవ, కౌర్యోన్ముఫీ, న |పయోజన మపే! కే” 

(భామత్సి 

3) soup 1,3 39 


అష్టమాధ్యాయము | శంకరాద్దై కత వేదాంతము 49 


శంకరుండు సమీక్షజేసెను. అపూర్వ మనాత్మకమైన దగుటచే, దాని 
(నవృ క్రి కింకొక యాత్మశ క్తి యవసరమిని శంకరుని విమర్శ న్యాయ 
వైశేషికుల (_పవంచాతీతుండై న దేవుండు [పవంచమున కుపాదానకార 
ణము కొండు కావున నిరువయోగము, మానవుండే నృష్టికారకుండై నచోం 
దనకు దుఃఖకారణములగు జన్మ జరామరణ వ్యాధులు లేకుండండేసికొని 
యుండును, “*స్వకం్యకుండగు వాండెన్వండు నొక కారాగ్భహమును 
దనకుందానే నిర్మించుకొని యందుం (బవేశింవండు.” 1 తాటస్థ్యము, 
అణువులు (పకృతి వైయాయికుల యీశ్వరుండు యుక్తములైన 
జగక్కారబములు కాంజాలవు, నిత్యుండు, నర్యశ క్రి సమన్వితు డు, 
వర్వవ్యాఫియు, సర్వజ్ఞుండునై న యీశ్వరుండే _వ్రతివచనము ననున 
రించి జగక్కారణ భూతుండు, * 


ఈశ్వరుండే ప్రపంచమున కుపాదాన కారణము, ముఖ్యకారణమునైై 
యున్నాండు, మన యనుభవములో నుపాదానకారణములు సచేతన 
ములు కావను నాక్షేపణమునకు శంకరుం డిట్లు బదులు చెప్పినాండు. 
“మన యనుభవములోవలెనే జగత్కారణమును గానవసరము లేదు. 
ఏలన, జగత్కర్త అనుమాన్నపమాణముచేంగాకి _శరి వనమాణము 
వలనం దెలియుచున్నాడు.” మనము (శ్రకివొక్యములపై నాధార 
పడునప్పుడు వ్యావహారికానుభవమున కవి సరిపోనవసరములేదుం 8 
న్యాయత్ర_త్త్వము ననువరించ్చి నచేతనకారణమన గా నొకకర్తయొక్క 
జ్ఞానేచ్భా,కియ లొకవస్తూక్సాదన కవనరములు. జ్ఞానము నొక్కుదానినే 
వేదాంతి యంగీకరించెను; జ్ఞానము స్వయంసమృద్ధమనియు, నిచ్చ్భా 
(శియలఅకుం గారణములుగాం బూర్వేచ్భాాకియ లుండవలసి వచ్చుటచే 
ననవస్థాదోషము సిద్ధించుననియు వేదాంతి వాదించును. కార్యకారణ 


1) నహికశ్చిదషరతం్కతో బంధనాగారం ఆత్మనః కృశ్వాఒన్మువవిళతి (2,1, 
21) పోల్చు 1డేకొర్టే: నావు నేనే కర్తనైనచో వరిపూర్ణ లఅకణములన్నిటిని గల్బించు 
కొవి నేనే యీశ్వరు(డవై యుండిడివా(డను * (మెడిటేవన్సు; ప్ప 3) 

2) శంకభాక 21,22, 4,1,23,24, 

3) న అవళ్యం తస్య యథాదృష్టమేవ సర్వమభ్యువగండవ్యం ॥ 
చూ; డ్యూ వే౯ా నిష్ట్రం ఆఫ్‌ వేదాంశ ప 92.93. 

ధ్యా కీ 


జో 


50 భారతీయత క్త శాస్త్రము 


ములకు వై లక్షణ్యముండుటచే నీశ్వరుండు జగత్మర్హకాం జాలండని యాక్షే 
పఏీంపంబడెను. ఒక స్వర్ణశలాక మొక మృణబ్మయపొతకుం గారణము 
కాదు. వరిజద్ధాత్మన్వభావుండగు నీశ్వరుండు, కలుషము నాత్మవిధహి 
తము నగు |ప్రవంచమునకుం గారణము గాం జాలండు, ! జడములైన 
వఖశష్పాదులు చేతనులవలన నుత్చ త్తియగుచుండుట గలదని శంకరుని 
సమాధానము. జడవదార్థమగు పీడనుండి, పేడ పురుగు పుట్టు 
చున్నది, ఈ విషయములలో బాహ్యభేదములు గోచరించుచున్నను 
వీనికన్నిటి కేక కారణము భూమియనిచెప్పినచో నీశ్వరజగ త్తులకు 
రెండిటికి నట్టి యేనైకలక్షణము సత్తాయున్నదని శంకరుని సమా 
ధానము,& రెండును సంపూర్ణముగా భిన్నములు గావు, జగత్తుకంటె 
నతిశయలక్షణనంవన్ను (డై నచోం గార్యముకంటెం గారణ మెచ్చటనై న 
నతిశయళ క్రి కలదే యగుచున్న ది. 


(వవంచ మీళ్వరునివలనంబుట్టి యీశ్య్వరునియందే చేరుచున్న 
దన్నచో, నట్లుచేరునపుడు (ప్రవంచగుణములై న జడత్వము (ద్రవ్య 
త్వము, మౌఢ్యము, వరిచ్చిన్నత, కాలుష్యము మున్నగునవియు 
సీశ్వరునిలోం జేరి యీశ్వరునిం గలుషమొనద్బునని యాక్షేపించిరి. 8 
కార్యములు కొారణములలో6 జేరునపు డవి వాని విశేషలక్షణములను దిగ 
విడిచి, స్యర్జాభరణములు, స్వర్ణమునం గలిసిపోవున ల్లీశ్వరునిలోం గలీసి 
పోవునని శంకరుండు జవాబుచెప్పెను, కార్యము తనలక్షణముభమ 
విడువకుండం గారణములోంజేరుట నిజనుగు వరివర్తనము కాంజాలదు, * 
[(వసంచ మారితిగా విశేషలక్షబసులను గోల్పోయి, యీశ్వరునిలో విలీన 
మైనచోం దిరిగి, కల్పాంతమందు ఖో క్తృభోగ్యభేదముతోంగూడిన పునః 
(నవంచావిష్కరణ మవనరములేదమ నాక్షేవణకు శంకరుండొక యుప 
మానమూలఅమున సమాధాన మిట్లిచ్చినాండు; సుమ ప్తీనుండియు" 
సమాధినుండియు నాత్మ విరకిపొంది జ్యాగదవస్థలోనికి వచ్చినపు డె ్లీ 





మతం లో 2,14, 


yam 21s. 


[a 3 సొలపోస్థాత్తయవక్వ, చేశినత్వ చరిచ్చిన క్వాఒకుద్దాాది 
స త్త శం॥ధా॥ 41,9. 


అష్టమాధ్యాయము: శంకరాద్ద్యైత వేదాంకము 51 


కత్వమును గోల్నోయి, పృథగ్వ్య క్రియగుచున్నాయడో, యల్ల్లే [వపంచ 
మీశ్వరునుండి వచ్చినపుడును జరుగును” * ప్రవంచమీశ్వరునిలో 
అయ మైనను, భేదసంస్కారముండి పోయి, కిరిగి (ప్రపంచ ముత్చ క్రి 
యగును. పునఃభృష్టికి గారణము జీవుల పూర్వజన్మలలోని కర్మలఫలి 
తము అలనుభవింవకుండ మీగిలిపోయినవి. ము క్ర జీవులుమా|తము 
తిరిగి జన్మింవరు; ఏలన వారినిషయములోః బునర్జన్మ కొరణమగు 
నజ్ఞానము నశించిపోయినది, ౩ నరిగాంజెప్పుచో సృష్టియే లేదు ఏలన 
సంసార మాద్యంతములు లేనిది అనాద్యంతమగు సంసారములో సృష్టి 
అయాదులు వివిధఘట్టములుమాత మే. (పతి కల్పారంభమునమ, భిన్న 
రూవములతో గూడిన మూలపదార్థము ని_స్త్పరింవంబడును, భూథవర్త 

- మానదశల కవిచ్భిన్న సంబంధ మున్నది; అయావస్థకుం దదనంతర 
మునవచ్చు సృష్టికి నిట్టి యవిచ్చిన్ననంబంధము గలదు. ఈశ్వరునికి 
జీవాత్మకును పూర్ణవస్తుభాగ సంబంధ మున్న చో జీవాత్మ దుఃథానుభన 
ములో నీశ్వరుండు భాగస్వామి గావలసివచ్చును. ఈ యాక్షేవణమును 
దొలంగించుటకు మూలవస్తువునకు దాని (వతివింబముతో: గల సంబం 
ధము చెప్పబడినది. (వతివింబమున కెట్టిదోషము కలిగినను మూల 
(దవ్యమున కంటదు, 


కొందర కావ్లాదము, కొందజికు ద్యుఖమును గలుగునట్లు భిన్న 
మార్గముల ననుసరించి |పవంచమును గల్పించినవాం డీశ్వరుండు 
కాంజాలండని యింకొకయాక్షేపణ చెస్పంబడినది; ఏలన నాతం డధర్మ 
పరుడు |కూరుం డనవలెను. * దీనికి సమాధానముగాం గర్మసూ(తము 
చెవ్పంబడెను. ఈశ్వరుండు నిరంకుశముగా వదర్తించుట లేదు; జీవుల 
పూర్వ కర్మల ననుసరించి, వానికిందగిన ఫలితముల నొనంగుచున్నాండు. 
జీవుల కర్మల కనుగుణమైన సృష్టి నీశ్వరుండు చేయుచున్నాండు. పూర్వ 
కర్మభలానుభవరంగమే లోకము గావున నీశ్వరునిసృషి కరృృత్వము 


క్ర) శం ou 2,1,9 
2) శ్రం॥ భా॥ 2,1,9. 
3) శం॥ భాక 21,34, 


52 భారతీయత త్త్వశాస్త్రము 


వాని ప్రధానలక్షణము గాదు. వనములోని మొక్క తమస_త్స్వముల 
ననుసరించి పెరుగును. దానికి వనరక్షకుండు బాధ్యుండు గాండు. శంకరు. 
డీశ్వరుని వర్షముతోం బోల్చెను, వర్షమన్ని” మొక్కలకును గురియును 
గాని వీజబలము ననుసరించి మొక్క పెఠుగును. (ప్రతివ్యక్తి యొక్స యు 
నూతన జన్మము వ్యక్తియొక్క కర్మల నై శికఅక్షణముల ననుసరించి 
యుండును. ఆదినృష్టియందే, జివులకుం బుణ్య పొవకర్మ లెవ్వియు 
లేనప్పుడు, దుఃఖ దౌర్భాగ్యము లేకుండ నిశ్వరుండిల సృజింపలేదని 
యడుగవచ్చును. ఇది శాఖాచం్యకమణవాదమగును, శంకరుల డిట్లు 
చెప్పెను 1 “ పుణ్యపావములులేకుండ నెవ్వండును జన్మింపండు; జన్మింవ 
కుండ నెవ్వండును బుణ్యపాపములు చేయంజాలండు; అందుచే సృష్టి 
కాథియున్న చో, మనకు శాఖాచంక్రమణమే లభించును.” 2 (ప్రపంచ 
మున కాదిలేదు.* అందలి (ప్రతిజివియొక్క (వస్తుతజన్మమునకొక 
పూర్వజన్మ మే కారణము. కల్పొంతములందును, పున సృృష్టివేళలందును 
గూడం గర్మసూ్యూతము వర్తించును, నంసారము స్థూలరూవమువంగానిి 
సూక్ష్మ రూపమునంగాని యీశ్వరునిలో మండుమ. (ప్రపంచమూలమగు 
(పకృతి, యొక కార్యముకాదు. కావున, నితర కార్యములన్నిటి 
కంటెను నుత్మృష్టమైనదై.,* యీశ్వరునందున్న ది. (వకృతికి మూలా 
ధారమెచ్చట నుండంజాలదుగావున, నీశ్వరునిలో నాక యంళశగాం 
దలంవంబడినది. (ప్రకృతిసమన్వితుండగు నీశ్వరుండు (ప్రపంచమునకు 
ముఖ్య కారణము నుపాదానకారణమును. ఈశ్వర కార్యముగాC 
(పంచ మాతండు సృజించినవెనుక వాహ్యరూపముననున్న విధముననే, 
కారణరూపనున సృష్టికి బూర్వ మాతనిలోనుండును. 5 సృష్టికిం 
బూర్వ మేనామరూపమయనృష్టి యీశ్వరజ్ఞానవిషయ మై యుండును. * 





1) శంభ! 29, 39. 

2) శంభా॥ 2, 1, 36. 

3 శంక భా॥ 2, ౩ 42, 

శ్వ)*సర్వస్మాద్వికారాక్‌ వరయోః.వికారః (శం॥ఖా!1,2,22) 
5) శం।భాకతో 1,6 చూఃశం, భాకరఠ।ఉ। రఃభాం|ఉ!8, 4,! 
6) ళం: ఖా-11,5 


అష్టమాధ్యాయము : శంకరాద్దె కత వేదాంతము 53 


ఉపనిషత్తు లీశ్వరుండంతర్యామి యని భొవించును. ఈశ్వరుడు 
జీవాత్మకు వేజుగాలేండు; జీవాత్మమూలమున నాతండు (ప్రకృతిలోం 
(బవేశించినాండు “ఈశ్వరుడు తన శుద్ధరూపములో. దనయాత్మ 
స్వరూవముతో నతుద్ధదే హములోం టువేశింవండు; అట్లు (వవేశించినను 
దానిని దానేచేసిన స్కృతికలిగి వెంటనే విడిచిపెట్టును.' వట్టి శమయు 
లేకుండ, నే యాత్మరూసములో నీశ్వరుండు లోకమున (బవేశించునో, 
దానితోడనే,  ఐం్యద్రజాలికుండు దాను ప్రదర్శించిన దృశ్యమును 
బోంగొట్టినట్లు ప్రవంచమును లయింవంజేయును. ఇట్లు జరుగుట లేదు. 
కావున [బ్రపంచమును దనక్షేమ్మమెటింగిన యొకయాత్మ గలిగినవ్య క్రి క్తిచే 
సృజింవంబడలేదు.” 1 దినికి 'శంకరుండు భిన్నకార్యము లొకేకారణ 
మున నుదయించు ననియు, నొకేభూమినుండి భిన్నలక్షణములు గల 
శిలలు, స్వర్ణభూషణములు నెట్లుతృన్నము అగునో, యబ్లీ యొకే 
యీశ్వరునినుండి భిన్నజీవులు కార్యములు నుద్భవించుననియు బదులు 
చెప్పినాండు. 2 


ఈశ్వరు. డువకరణము అవసరములేకుండసృజింపంగలండు. తన 
యద్యుతశ క్తులవలనం దానే యనేక కార్యరూపములం బొందు 
చున్నాండు కి తనలోసంపూర్ణములగు సర్వశ క్తులునుండుటచే నితర 
సాహాయ్యము లేకుండ నాతండు సృష్టిేచేయంగలండు. బొహ్యోపకరణ 
ములతో నిమి త్తములేకుండ నీశ్వరుండును మహర్షులు తమతపశ్శక్తిచే 
నేదియైన సృజింపంగలరని చెప్పంబడెను *. ఈశ్వరునిసృష్టికర్మ మను 
మ్యల కర్శవంటిదికాదు ్‌ పొలు సెరుంగుగా మాటీనట్లు, తన. విశేషశ క్తి 
వలన నీశ్వరుండు ప్రవంచముగా మాజుచున్నాండు, శ నానారూవ సమ 


1) శంథా! 2,121. 

2) శం!ా। 21,23. 

3 వరిపూర్ణశ క్తిక్రం (శం॥ధా॥ 2,1,24.) 

4) 2,1,25,31 (65) శం1ఖా! 1,4,27 

6) క్షీరవత్‌ (ద్రవ్యస్వభావవిశేషాక్‌ (శఃభాః2,1,24 &రోవమానము యు కము 
కాదు; పాలు 'పెరుంగగుటకు |దవ్యాంతర సాహాయ్య మవసరము: అదియే ఉవ్షత. 


రత్త భారతీయత శ్ర్వశాషస్త్రము 


న్వితమగు (ప్రవంచము నీశ్వరుండు కల్పించెను గావున నొతని కనేకశక్తు 
లున్నవని తెలియుచున్నది. ఈశ్వరుడు నిశ్చయముగా స్వశం్యకుం 
డ్జైనచో నాతనికి నృజింవవలయు నవసరము లేదు. దేవునికి లోవములు 
గాని సిద్ధింవని కామములుగాని లేవు. నర్వసిద్ధులుగల ఈశ్వరుని 'కెజ్టి 
కారక్షయు మన్నదనుట యాతని స్వయంసమద్ధిలక్షణవిరుద్దమగును, క 

నృష్టివలన నీశ్వరుని కొకయుద్దేశముకాని, యొక కోర్కిగాని, యొక 
లీనివస్తునంపాదనముగాని కలిగెననుటవలన సీతనికిం బరిపూర్ణతాలోవ 
మగును. నియతోద్ధేశరహితుడై యాతండు చేసిన సృష్టి బాల్యచేష్ట 
కంటి నధికము కాజాలదు. దేవు డేకై కకారణ మైనచోం గార్యమంతయు 
నొక్కసారియే కన్పట్టవలెను; కాని భిన్న దశలతో (గూడిన |కమవరి 
జామమే మనము చూచుచుంటిమి. దీనికి సమాధానముగ్రా బావహ్యాము 
నుండి యేకర్మయు నిర్ణయింసంబడదు, కర్మకు వెమకనున్న ముఖ్యో 
ద్దేశము దానిని నిర్ణయించును. అందుచే * ఈశ్వరునికర్మ యెబ్టి ప్రయో 
జనమును లేని న్య్వభావసిద్ధ మైనలీల * యని చెన్పంబడెను. 8 ఈశ్వరుని 
సృష్టిక్రియ యాతని వరిపూర్ణతయొక్క బాహ్య ప్రనరణము, లీలాభావ 
మున కనేకార్థములు గలవు. ఈశ్వరుని సృష్టి కెట్టి స్వార్థపరమైన 
(వయోజనమును లేదు. మనుజు డూపిరిపీల్చి విడుచుట స్వభావమైన 
రితిన్సే దై వన్యభావము యొక్ళ బాహ్యవనరణమే పృష్టియనవచ్చును.* 
దేవుండు నృష్టిచేయకుండ నుండంబాలండు, సృష్టి కర్మయనునది నిషా 
రణ సంభవముగాని, మౌఢ్యసంజాతముగాని కాదు; ఆది యీశళ్వరుని 
స్వభావోర్గతము. ఆనందాతిశయముచే నీశ్వరుండు తన శ_క్తీచై తన్య 
ముల నావిష్మరించినాండు ! మొదట నిర్గు ణబవ్మామున్నదనియు నా 





1) ¥orm 21,30. 
2) నిశ్యవరితృ సత్వం (₹01భ1 2,1,32-33) (హ్మ(ప్రాప్టకాముండు గావున 
జీవార్మపొదృళ్య మిచట పనికిరాదు 
శనం! . 
త్రై శం1థా! 2,1,33. 
శ్రీ శంఖా! 2,1,33, 


5) వరివూర్ణక పొంగి (నవహించునదే నత్స్వరూవమను ప్లాటినన్‌ భావముతో? 
బోలు 


అస్టమాధ్యాయము శంకరాదై కత వేదాంతము 55 


వెనుకనొక నగుజరూవమును ధరించు అవసరమని నిశ్చయించెననియు 
శంకరుడు భావింవండు. స్వీయానందాతిశయము చేతను, ధర్మ(వక 
టనార్థము నీశ్వరుండు సృజించెను. సృష్టికర్మ యను నీ జగన్నా 
టకమం దీశ్వరుండు వినోదవిహార మొనర్చు ననుఖావనముతో నేకీభవించి, 
శంకరు€ డిశ్వర కర్మ సహేతుకము, లక్ష్యనహితము ననియు నది 
య్మ్యవయత్నముగా నతిసులభముగా జరుగు నట్టిదనియు నిరూపింప 
యత్నించెను, ముక్తపురుషు లీశ్వరానందమున భాగస్వాములగు 
దురు. జీవు లీశ్వరునకు వేళ్తై యుండవు; ఈశ్వరునియందే తదంశా 
రూపురై, పరిపూర్ణతనంధం గోరుచుండును, జడవదార్థములు, నిరాత్మక 
ములుగా గోతరించున వన్నియు నిశ్వరసంబంధముల్లై యాకనిలో 
నున్నవే, ఈశ్వరశ క్తి సర్వాంశలలో. |ఖ్రనర్తించి వానినిబోషించు 
చుండును. “తృఐ(బవ్మా సర్యంతనుగల సర్వజీవరాసులు నాదేహమే” ! 
ఈశ్వరుండును జగత్తు వనగాం గార్యకారణము లొకటే, అవీ రూవము 
లలోంగాని; బావ్యాపరిణామ వికారములలోం గాని సమానములు గావు! 
వానియం దంతర్గత మైయున్న (బ్రహ్మవదార్థముచే నవి సమానములు, 
నామరూపొవిష్మృతి గాంచినపుడు (ప్రపంచము లయనునంగా సామ 
రూపోవ సంహారమునై యున్నది. సృష్టియనంగా సనీశ్వరత క్త్వము 
దేశకాలొవచ్చిన్నమగు బాహ్యావిష్కృతిం గాంచుట. * (పతి కల్పాంశ 
మందు నీశ్వరుండు లోకమును దనలోనికిం దీసికొను ననంగా భౌతిక 
ప్రవంచము మూలవకృ్ళతిలో విలీనమై జీవాత్మలన్నియు. దాశ్కాలిక 
ముగా నిరుపాధికములై_, గాఢని[దా ము(ద్రితము లగుమ, కాని జీవుల 
పూర్వకర్మ సంస్కారము లింకను నుండుటచే, నీశ్వరుండు నూశనవృష్టి 
చేయుటతోడనే జీవులు నూతన జన్మముల నొందవలసివచ్చును, అప్పుడు 
తిరిగి జన్మజరామృత్యు నంకలికమైన నంసొరవరి|భముణ మారంభ 
మగును. క 


1) ఉవదేళసాహ్యవి, 9,4: దకీణామూూర్డి స్తోోరము పురి, 

2) పోలు : ఎమీర్మీవాంమే. “భూమియును మానవృణు సూర క్ణవందాదులకో 
(ధ్రనంచమంతయు నదృక కమైనపుడ్కు సీవే యుందువు నీయందే నర్వజీవులుసుండును, ” 

3) నృష్టి స్థీతలయన్యాపారమా మబట్టీ యొశే వరమేశ్వరుని బ్రహ్మ, విస్త 
శివు లవిచెన్నుగురు. 


56 భారతీయ త త్త శాస్త్రము 


జీవులు పరస్పరభిన్నముల్లై నను నీశ్వరాంశారూపములే, జీవులు 
భిన్నకర్శలను ఫలితములును గలిగి, మరణానంతరము తిరిగి పునర్జన్మ 1 
నొందునపుడు వరన్చరమి శమమందవు. * జా(గదవస్థలో సర్వ జీవుల 
యొక్క సముచ్చయాత్మ న్వరూవము విరాట్‌ లేక వై శ్వానరరూవము, 
న్వప్నావస్థలోని జీవాత్మస్వరూవము లింగములేక తై జనము. సర్వతై 
జనములయొక్క యేకరూవము హిరణ్యగర్భుండు లేక స్యూత్రాత్మ! 
కారణశరీరములోనున్న జీవాత్మకు (స్రొజ్ఞుండనియు సర్వ(ప్రాజ్ఞస్వరూపి 
యాశ్వరుండనియుం జేర్కొనంబతెను. నుమ వ్యవస్థలోని శీవికింకను 
ధై్యైతమున్నది. ఆతని సంకబ్బవిజ్ఞాన మూల మగుబుద్ధి యింకనున్నది, 
ఉవసంహృత జగత్స్వరూపియగు సీశ్వరుండు, అవ్య క్షదై కతనియత్తిగల 
సుమమ్ష్యవస్థలోమన్న జీవునితో6 జోల్బవచ్చును, పరిచద్ధబుద్ధిలో బద్ధుం 
డైన (బహ్మరూవమే యీశ్యరుండు. అతండు గుణ్యతయసుము 
గలిగియు. దదతీతు(డై యున్నాండు, అతనికి సూక్ష్మము సా_కికము 
నగు స్వచ్చ శరీరము గలదు. ఈశ్వరునుండి నిర్మాడూవము ననంగా, 
నుషుప్త్రి నుండి జాగదవస్థయు;  ప్రొజ్ఞునుండి దేహియు సృష్టి 
క్రమము; దీనికి వ్యతిరేక్యకమము  _సళయము, వాహ్యజగత్తులో 
శంకరుండు వరిణామము నంగికరించునుగాని, బ్రహ్మతో సంబంధమును 
జెవృవలసినప్పుడు వివ_ర వాదమును (ఖకటించును, 


ఒక యుపొదానకరణము తనకు భఖిన్నము కాని కార్యము నుద 
యింపంజేయును,* (స్రవంచము (_బహ్మభిన్నము కాదు! బ్రహ్మ న్యదూ 
పముజేం బరివ_రనమందుచున్న ట్లు గోచరించును. (వవంచ 
మబవిద్యయుం గాదు; అజేతనమగు నవిద్య జడరూవమున మార్చు 
చెందుచున్నది. ఈ రికతిగాం (బనంచము (బహ్మమాయామిశీతము. ఫ్‌ 
ఈశ్వరుడు _(నవంచమున కుపాదానక ర్రయున్సు ముఖ్యకారణము అని 











1) ఛాం 4 6, 10. 

2) ళం 2,3, 49. 

3) శం:థాః 2,3, 15, 

శ స్వాభిన్న కార్యజన కత్వ ముపాదానత్వం 
ర్‌) వివరణ్యగ్రంళ మీ భావమును సమర్థించెను, 


అష్టమాధ్యాయము | శంకరాద్దై కత వేదాంతము 57 


స్పష్టముగా బలికెను. కాని యనంతరాదై ్వతములో నీ విషయమున 
భిన్న భావము లుదయించినవి. వేదాంశవరిభాషననునరించి జగళ్చరి 
ఠామ కారణము మాయకాన్కి (బ్రహ్మ కాదు. వాచస్పతి [బహ్మయే 
కారణమున, మాయ సహకారియని ఇెస్పినాండు. మాయావచలై న 
మానవుల దృష్టిలో జడజగ కే [బ్రహ్మ] మాయయే దాని శరణము, 2 
ఇందు జెన్పంబడిన మాయ జీవుల నాచ్భాదించునది, అందుచే జడత్తు 
యొక్క జడతొలక్షణమునకు6 గేవల శద్ధ్యబహ్మకారణ మనరాదు; కోవున 
జడత్వమునకుం గారణము మాయాసహిత్యబహ్మ యని చెచ్చనొప్పును 
(వ్మజగత్సందింధ మెట్టీదో మనము చెప్పంజాలము కావున, మాయా 
కల్పితమగు జగత్తునకు (బ్రహ్మ మాధారమని బెప్పవలెను. ఈ భావ 
మును, పదార్థక_్త్వనిర్ణయము (పకటించినది, 8 సిద్ధాంతము కావ శీ 
కర్త (బహ్మకు లోకముకతో నెట్టిసంబంధమును జెవ్చుట కీష్టవడక 
మాయయే జగక్కారణమని వలికెను, సంక్షిపశారిరక (గ్రంథకర్త జగదు 
పాదానకారణము (బహ్మమేయనియు (బహ్మమేకైక నత్యమైయుండం 
గా౭ారణాంతరముమ జెప్పుటకు వీలులేదనియు నిర్ణయించెను. నిర్గుణ 
(హ్మ్‌ కెట్టి గుణనంబంధమును జెప్పుట కిష్టములేనివారు మాయాన్విత 
మగు (బహ్మయనంగా నీశ్వరుండే జగత్కారణ మనిరి.* బ్రహ్మకు 
పొదొనకారణము తటస్థగుజముమా (క మే. (నపంచముగా మాజు 
కారణస్యరూవము మాయయనియుం, 5 (బ్రసంచమున కాధారభూత 
మైనది మాయోపాధిగతమైన యీూశ్వరుం డనియు విద్యారణ్యునభి 


1) వేవంచ స్యవరిణామి ఉపాదాన మాయవ్మబహ్మేతినిద్ధాంత॥। 

2) వాచస్పతి మ్మిళాస్తు థీవానతీమాయా విషయోకృతం (బహ్మన్వత ఏన 
కాడ్యాగ్లాయ (వనంచకారేణ వివరమాన తయోపాదానం ఇతి మాయా పహాకారిమాకం! 
(యన్శా యన్‌, యన్‌, 1) 

3) ధ్రవంచే ఉభయోరని మాయా బ్రహ్మణో రుపాదానశ్వం తత్ర చ సరిళా 
మతయ్యా ఉపాదానత్వం, అధిస్టానతయా చ (విహ్మాణ ఉపాదానత్వం (ిహ్మవివర్త 
మానళయా అవిధ్యానరిణామ మానతయా ఉపాడానం (ప్ర 1.51) 

4) Yom 1,1,20: 1,2,1 వై నాధారనడిన వివరణము 

5) వరిణా మ్యుపాదాన కా, 


58 భారతీయత త్త ్యశాస్త్రము 


ప్రాయము. 1 బాహ్యస్థూలప్రవంచ మీశ్వరమాయాసంజాతమనియు 
బుద్ధిం దియాదులతోం గూడిన నూక్ష్మవపంచ మీశ్వరుని మాయాసాహా 
య్యముతో ౯ గూడిన జీవనంజాత మనియు గొందలు తలపోసిరి,2 
నూక్ష్మప్రవంచ మవిద్యా శక్తివలన నుద్భవించు ననియు, నీశ్వరుని 
మాయానవాకార మవనరము లేదనియు, నీశ్వరమాయచే భూత|వ్రనంచ 
మేర్పడు ననియు కొందజు భావించిరి, ఈ రెండు దృక్స థముల 
నుండియు ననంగా బాహ్యాభ్యంతరములనుండి చూచినచో బాహ్య 
ప్రపంచమున కాధారముగా (బ్రహ్మయును, నాంతరంగిక |వసంచమున 
కాశ్మయు నని చెప్పవచ్చును. ఇందియగోచరము నర్వవవృ క్తి 
సాధనమునై న వ్యావహారిక _సపంచమున కుపాదానకారణము ఫర 
మార్థమైయుండంగా, న్వప్నమిథ్యా(ప్రవంచమున ఉపాదానకొరణము 
జీవాత్మయై యున్నది. (వవంచమంతయు జీవునివలననే జనించున 
దమట కెన్వరు నంగీకరింవకున్నను, శృణ (బహ్మవర్యంతము గల సర్వ 
వస్తు నమన్విత (వవంచ (కమమునకు జీవాశ్మయే ఉఊపాదాన కారణ 
నుని విశ్వసించువారును గలరు. 8 


29 ఈశ్వరుని మిథ్యాత్వ అక్షణము 


బ్రహ్మమును దర్కపు మూసలలో. బోసినచో మనకు బ్యాపవారిక 
జగత్తు గాం గన్నట్టునన్నన్యు లేక దానినే యీశ్వరుండన్నను భేదము 
లేదు. ఈశ్వరుడు సర్వన్వరూపుండు; సర్వమాతనియందే యున్నది. 
పలయకాలమందు నూక్ష్మరూవమున నవ్య _క్రముగాను, సృష్టికాలమున 
వ్య_కరూపమునను నుండును. అన్య క్ర్షబహ్మకును, (వపంచమునకు 
నొక వ్లైపునను, వేతొకవైపున, నీశ్వరునకును గల సంబంధమును 





1) వివర్లోసాదానళ్మ్య మాయోవహిత చ్చైఠన్యలక్షిణ మన బడెను, 

2) వియదాది |వ్రవంచ ఈశ్వర సృష్టమాయా పరిణామ ఇతి! తశ ఈశ్వరఉపా 
దానం, జుంతఃకర కాదికంత్కు ఈశ్వరా క్రిత మాయా నరిణామ నుహాభూతోవసృష్టజీవా 
విద్యాకృతభూతసూక్మకార్యమితి.  ర్యతోభయో రుపాదానత్వం; 

3) వీరివాదము నన్సయదీకీతు లిట్లు నుడివెను “జీవ ఏవ స్వన్న (దస్టృవక్‌ 
న్వన్మి న్నీళ్వరాది నర్వశల్పశ శ్వేన నర్వకారణమితి శేచిక్‌'” 


అస్టమాధ్యాయము 1 శంకరాద్దె పత వేదాంతము 59 


శంకరుడు సరిగా వివరింపలేదని డ్యూసిస్‌ చెప్పిన విషయ మంత 
సమంజసముగా లేదు. ఆతండిట్లు బెప్పినాండు; “ఈ యవ్య క్ర్ష(బహ్మము 
నకు రెండు వ్యతిరేకరూవము లున్నవి, మొదట నుపాధిగతుండైన 
(బహ్మస్వరూవముగా బాహ్య(ప్రపంచమును; తరువాత మన కుపాననకు 
మన బుద్ధికి సామీవ్యమునకు వచ్చురితిగా నీశ్వర స్వరూవమును గూర్చిన 
భావములు కలుగును, అవ్య క్షబహ్మముయొక్క యీ రెండువరస్పర 
విరుద్ధములైక్లన రూవములకు స్పష్టమైన భేదమును శంకరుండు (పకటింవ 
కుండు టాశ్చర్యకర మైన విషయము, కాని యొక వాక్యము నమసరించి, 
మిథ్యారూవముల కన్నిటికి నిందియగోచర రూవములే యాలంబ 
నము అనునర్భము కన్పట్టు రెండును నెల్ల ప్పుడు కలియుచుండు కారణము 
వలన రెంటికింగల భీదమును శంకరుండెన్నడును సరిగా గుర్తించి 
యుండలేదు *1 ఒక వాక్యములో శంకరుండిట్టీ భేదము గుర్తించెనని 
డ్యూపేనంగీకరించినాండు; * కాని యది వ్యర్థ మని నిరసించినాండు. 
బాహ్య(ప్రవంచమంతయు (బహ్మమిథ్యారూవమే, భాహ్యరూవదృష్టితోం 
జూచి నపుడు (బ్రహ్మయే యీశ్వరుం డగును, మగథవిదే హరాజ్యము 
లొకి వ్రవంచములోని వైనర్లే, యీశ్వరుండుము, జీవాత్మలు నొకే పూర్ణ 
వస్తువై న (బహ్మాకుం జెందినవే,* నిర్గుణబహ్మ నగుణ[బహ్మయైనచో 
నవ్వుడు మన కీశ్వర, జీవ, (పవంచతయము కలుగును. 


నిర్గుణమైన పరమాత్మ తత్త్యమునుండి, |పనంచోత్చ క్తి కలిగిన 
దని చెన్పవలసిన సిద్ధాంతరూవమగు త క్త్వశాన్ర్రము, పూర్వఖండ 
మందై నను, వశ్చిమభఖండమందై నను (ప్రకృత్యా విష్కరణమున నొక 
మాయానూతమువంటి దవసరమని యంగికరింపక తప్పనిసరియైనది. 
ఐరోపొవిజ్ఞానములో జగదతీత మైన యేకత్వదర్శనము వినా నిజమైన 
బాహ్యవస్తుస్థితిలేదని క్యాంటు తత్త్వవేత్త నిర్ణయించియు నాతం డీనిర్ణ 
యమును గేవల సిద్ధాంతమాత్రముగానే భావించెనుగాని, వాస్తవిక 


1) డ్యూసేన్స్‌ నిష్టం ఆఫ్‌ వేదాంత, పు! 206-206 
2) శం ఖా! 3, 2.21, 
3) శం! థా! 3 7,31. 


60 భారతీయత త్త్వశాస్త్రము 


(వవంచ మంతటికది యాధారభూతమని నిశ్చయింపలేక పోయెను, 
ఏక స్వరూసము నిర్మదియా తీతమునగు. వరమార్ధమునకు, వస్తువుల 
స్వస్వరూప సంబంధమును గల్పించ్తి యాతడు తన త _త్సనిర్మాణ 
ములో హేశువిరుద్ధమగు నొక యంశమును జొప్పించెను. అనుభవ 
మంతయు నొక విషయికి నంబంధించినదేయను కేం్యద్రసత్యమును 
ఫిక్టీ క్యాంటునుండి స్వీకరించి దానిని భెంపొందింవ 'యళ్ని ంచెను, 
విషయవికాసముచే విషయములో నన్యపదార్థమెద్దియుం |బవేశింప 
దనియు, నన్ని దశఅలోని వికాసము నాంతరంగికమే యనియు నాతని 
యభిప్రాయము. నిర్గుణనత్య మాఠ్మావిష్మరణ కార్యములో దనకు 
భిన్నమైనదాని నూహించును. ఆత్మ యనాత్మరూవమునంగాని స్వీయా 
విష్మృతి నొందంజాలదు. అత్మయందే యీ యనాత్మవీజమున్న ది, 
క్రమముగా బరమాత్మయే తన రూపొంతరములై న భిన్న జీవాత్మ 
లుగా గోచరించుచున్నది. అందుచే, ఫీక్లే ననుసరించి యాత్మతన 
(ప్రవృత్తి నెలుంగుట కనాత్మ నడ్డుగాం బెట్టుకొనవలెను. శద్ధచైతన్య 
మాత్మ సంకోచ మొనర్చుకొనియే భిన్న రూవములగుట కవకాశమున్న ది. 
అలీ మన యోశ్వరభావము ననుసరించి  నిర్గుణబహ్మయు, 
వక్చతియు, మాయాళ క్తియు నవసరముల్లై యున్నవి. 


మానవదృక్పథమునుండి చూచినచోం బరిణామ(ప్రపంచమునకు 
హితువును జూనవలసియున్నది. మార్పులేని బ్రహ్మ వీనికి గారణము 
కాజాలదు, బ్రహ్మ మాటినచో అహ్మయే కొంజాలదు. (బ్రహ్మ 
కెన్నండును మార్పులేనిచో మనకు గోచరించు వరిణామమున కర్థము 
ఫెస్పవలెను. పరిణామ జగత్తున కచేతన(ప్రకృతి కారణము కాజాలదు, 
(హ్మ్‌ నదూవము, పరిణామమే (ప్రకృతి. అద్యితీయ్మబ్రవ్మాతో సమాన 
స్థానమును (ఖకృతి కిచ్చుటవలన మనము (అహ్మపసరిపూర్ణతకు లోపము 
వాపొదించుచున్నాము. కాని (ఎ హ్మేతరమగు రెండవవస్తువును మన 
మూహింవకున్నచో జగక్కారణమును జెవ్వుట దు_స్తరమగును, కావున 
నొక్కటి యుపాయమున్నది; సదూవమును బరిణామమును రెంటిని 
దనలోం గలిగిన సగుణ్యబహ్మము లేక యీశ్వరుని మనమంగీకరింన 
వలెను. థావాతీఠమగు నిర్గుణ[బ్రహ్మ సంకల్బముచే సగుణమయెను. 


అష్టమాధ్యాయము : శంకరాదై కత వేదాంతము 61 


మూలమున నేఠమగువదార్థము బహీర్గతమై, సృష్టీరూవముదాక్నెను. 
స్వచ్ళము నేకము స్వయం నంపూర్థమునగు నిర్గుణ బ్రహ్మ సర్యవస్తు 
వులను దనకు బంధించుకొని, వానికి? బరన్సరానుబంధనమును గలుగం 
జేసిన యీశ్వర రూవమునుదాల్చెను. (బ్రహ్మము విషయీవిషయము 
అకు రెంటికి నకీతము. ఒక విషయ సంబంధముగల విషయిగా 
(అహ్మము మాతినపు డిశ్వరుం డగును; ఈశ్వరుం డనేకత్వములో 
నేకత్వరూవము, ఈశ్వరుని శక్తి వలనం (బ్రకృత్కి (ప్రవంచము నంతను 
బరిణమింవ౭జేయు ను, (వకృతి లేక విషయమునకు స్వతంతస్థితిగాని, 
యర్థముకానిలేదు. అది యచేతన మగుటచే సచేతనమగు శి 
సాయము లేనిదే దేని నుత్చాదింపంబాలదు, అదికేవల విషయి కిఠర 
మైనది; (నవంచ మీశ్వరుని కన్యమైనడి; ఈశ్వరుండు |బ్రహ్మ 
యొక్కయు. (బకృతియొక్కయు మిశ్రమరూవము,. ఈళ్వరుండు 
శద్ధవై తన్యముకాదు; స్వీయజ్ఞానముగల వ్యక్తిత్వము. * అతడు 
నంకల్పించెను; నే ననేక మగుదును, నేను సృజింతును, ” 1 జ్ఞానము, 
స్వీయజ్ఞానముు వ్యక్తిత్వము విషయము లున్ననే సాధ్యములగును. 
సర్వజ్ఞత యోాశ్వరలక్షణము; అది యెళ్లు సాధ్యమో భిన్న విధముల 
జెన్పంబడెను. * జ్ఞానము |బహృ్మ స్వభావము, అది యొక తెలియ 
వలయు విషయసంబంధ మైనపు డొక కార్యరూపము నొందును. అట్టి 
విషయమునకు సంబంధించిన బ్రహ్మ, విజ్ఞాత యగును. అనంగో జ్ఞాన 


1) ఛాం।4। 6,2,3: బశ ఉ 1,1,1 EAN ఉ॥2,రె4ః ముండక 1,1,9. 


2) సర్వజీవమానవనీక నూత్మవాసనలతో విండియుండు మాయయే యీశ్వరొ 
పాధియని భార కీశీర్ణు+తు వాడించెను,  |వ్రకటార్థ (గ్రంథకర్త యీ భావము నంగీకదించ్చి 
కాల తయమునందు (బ్రివంచముకో నుండునది మూయయనియ్మ దానిపాయమున నీళ్వ 
రునకు సర్వజ్ఞ త్వ మున్నదనియు వచించెను, తర్వజద్ధిక ర్త యీశ్వరువి 'కెల్లిపుడు 
పత్యక్షజ్ఞాన నునసరము లేదనియు వర్తమాన [వ్రపంచ మాతనికి( |బత్యక్షజ్ఞాననిషయ 
మైనను పూర్వ వ్రనంచ స్మఫ్రెత్కి కవివ కర్‌ (వంచ వ్వరూవట్టానము వరోకముగ మండ 
వర్చు పవియు(జెన్పినాడు, కోముదీ (గ్రంథకర్త యీశ్వరు(డు డ్రిహ్మలక్షణములిను 
గలిగి నర్వవిషయములను |ఖ్రకాశీంవ(జేయు ననెను 
చూ; ళం! భా! 1,49 సిద్ధాంత లేళము 1 


62 భారతీయత త్త్వశాస్త్రము 


న్వరూపియగు |బహ్మ జ్ఞేయవిషయ మెదురై నచో జ్ఞాత యగును, 1 
అనొత్మవ్య క్తిత్వముతో నవినాభొవనంబంధము గల లక్షణమని తలంచిన 
రామామజునితోడను హెగెల్‌తోడను శంకరు. డేకీభవించును. కాన 
వ్యక్తిత్వ ముత్తనురూన మని వారు నిశ్నయింపంగా, ననాత్మనంబంధ 
మున్నంతవజకు మనము వ్యానహారిక జగత్తులో నుంటిమని శంకరుండు 
'ఘోషించినాండు, ఈ భేదము నతి_కమించినంగాని వరమార్థసిద్ధి లేదు, 
వద్ధసత్తారూవము నంబంధసత్తా యైనపుడ్కు మొదటి సంబంధ మస 
ద్వస్తువుతోడనే యుండును, నత్తునకు భిన్నమైన దన క్తే% ఈళ్వరుం 
డనంగాం దమన్నులోనుండి ప్రకాశించు నవిచ్చిన్న జ్యోతిన్న్వరూవమైన 
(బ్రహ్మకు భిన్నుండే, అతండు _(స్రళశయవాతావరణనులోం (గమము 
ననుస్థాపించు సత్యస్వరూపి. జలోవరిభాగమున నాసీనుండై ధ్యాన 
గతుండ్లై న స్వరూవమును, * అంధకారము కాంతిని గప్పివేసి, నర్వము 
న్మాకమింపంజూచుటయు, దానిని దిగ|మింగివేయుటక్రై ఈశ్వరజ్యోతి 
సదా యత్నించుచుండుటయు జరుగుచున్నది. (బహ్మమునకు నంధ 
కారమునకును, నీశ్వరునకు నంధకారమునకు నవాజవై రమున్నను, 
చివర కీశ్వరజ్యోతియేజయించును. (బహ్మకును జగత్తునకు మధ్య 
వర్షియై, రెంటి స్వభానములను గలిగియుండువాండి యీశ్వరుండు. 
అతండు (హ్మళో నొకండయు, విషయజగత్సంబంధముగలవా౭డు. 
సృష్టికి బూర్వ మేకూడ నగుణబ్రహ్మాయగు నీశ్వరునకు విషయమున్న ది, 
ఆ విషయము “నామరూవముల్కు అవి యాత్మరూపసులును గా 
వనాత్మ రూపములునుగావ్య్కు అవి వరిణతినందలేదు కాని పొంద 
యత్నించుచున్న ” వని శంకరుడు చెప్పీనాండు! ఇచట మనకుం 
బరమాశ్స “అహం” రూపమై యహంభఖావ విరోధమైన దానీని విషయ 


1) ఇది వాచన్నతి భావమున్నై యున్నది. 
2) పోల్చు: “ ఈశ్వరజ్యోతి తమమ్చులో (ప్రకాశించుచున్నది, ((నెయింట్‌ జాన్‌ 
1,5) దీవివై వ్యాఖ్య నిట్లు విషఫ్‌ వెష్టుకాట్‌ (వావెను, “ కేజమ్బతో( వొటాళన్మిక ముగా 
నంధకారమును గోదకించుమ్మ ” (ది గా 'న్నెల్‌ ఎక్కార్జింగు టు వెయింట్‌ జాన్‌ పృ*రొ 
ర) చూ! ఉపోద్దాతము శం। గీ! థాః | 
4) 405 భః 1, 1, 5 అవిర్వచనీయ్యే సామరూసే ఆబ్యాక్టిలే, వ్యాబికీర్ణి తే 


అష్టమాధ్యాయము : శంకరాద్ద్యైత వేదాంతము 863 


ముగాం దలంచుచున్నది, మార్చును, (వ్రవృ క్రియు లేకుండు టిశ్వర 
లక్షణము లెన్నండును గాంజాలవు, వ్యావవారికముగా నత్యస్వరూపియై 
యాతడు నిత్య|వనృ_క్టి వరుండై తన స్వరూపనష్టమును పునర్లాభ 
మునుబొందుచు. (బవంచమునంబవేశించి తిరిగి వ్వస్థితి. గాంచుచు 
నుండకతన్నదు. వీమియుం జేయక్క |వ్రవంచమునకు దూరస్థుండై, 
తటస్థుండై వవాం డీశ్వరుండు గాంజాలండు. (పేమనిలయుం డసలే కాజా 
లండు. | పేను దానీ విషయజీవిశమందే జీవించుచుం దత్మృత 
పొపాచరణములను విడిచి నుఖదుఃఖభాగ స్వామియగువే లక్షణము, 
శంకరుని దృష్టిలోను, పెక్కురితర త క్త్వజ్ఞుల దృష్టియందును, స్వీయ 
వ్యతిరేకరూవ మై విషయ విరహితమై, దానితో దన యేకత్వమును 
(బకటింవని స్వియజ్ఞానముగల వ్యక్తిత్వ మసంభనము. స్వీయజ్ఞానము 
గలవ్య క్తి తన విషయముల మూలముననే జీవించుట, సంచరించుట, 
స్థితిగలిగి యుండుటయు జరుగును కాని తన విషయ వై వమ్యుము 
లంటనిదై యున్నదని నిరూపించు టవసరమే కాని సమర్థింపశక్యము 
కాదు. [(వకృతిలోని సంఘటనములుు జీవులలోని మార్పులు నీశ్వరు 
నిలోం గూడ మార్చులు కలిగింంక మానవు, ఈశ్వరోపాధి లేక శరీర 
మగు |వకృఠతియందు జీవవ్యాపారము అనేక వికారములను గలిగించు 
నని వేదొంతపరిభాష నిస్పంశయనుగా నంగీకరించుచున్నది.* జగ 
దుత్చ్తిలయము లీశ్వరునకు మార్చు గలదనియు, వృద్ధిక్షయము 
లున్నవనియు సూచించుచున్నవి. సృష్టి ఆయము లీశ్వర జీవితములో 
యథార్జనంచలనము లై నంకవజకు నీశ్వరుండు కాలారీతుండుగాక కొల 
వశంవదుండేయనియు; సృష్టిలయములు వ్యావహారిక జగత్తునకుం 
జెందిన వై నళ్లి, యీశ్వరుండును జెందుననియు. జెప్పవలెను. మన 
మొక పరివర్తననియతి నువయోగించి, దానికొక పరివర్తనళూన్య 
మగు నిర్వికారమైన యాధారము కొవలసిరాంగా, నీశ్వరత త్త్యమట్టిదే 


1) వృజ్య మాన ప్రాణి కర్మవశేన నరమేళ్వరోపాధి భూత మాయాయాం వృత్తి 
విశేషాఖదం ఇదానీం [గష్టవ్యం, ఇదమీదానీం పాఠియితవ్యం, ఇద మిదానీం నంహర్థ 
వ్యం, ఇళ్యాద్యాకోరా జాయంతే శొసాంచ వ్ఫ త్రీనాంసాదిశ్వార్‌ శతి బింబిక 
చైతన్య మపిసా దీక్కుచ్యతే, 1 


6 భారతీయత క్త్యశాస్త్రము 


[2 


యనుచున్నాముు పరివ ర్తనమంతయు నీశ్వరుని దేహమున కున్నది 
యని వాదింతుము 1. ఈశ్వరుం డన్య క్రమగునొక సూక్ష్మ దేహమును 
ధరించెను; తదంతర్గశమగు నామరూప భీజక్షేత మీశ్వర కర్మభూమి 
మైనది. కాని యిది యాతని సంకల్పము ననుసరించి కల్పించు 
కొనిన సంకుచితరూవమే 2. ఈశ్వరునితో సమాన నిత్యతగల రూవము 
లేనివదార్థము సంగికరించుటచే నీశ్వరు నవిచ్చిన్నతకు లోపము నాపొ 
దించును. ఈ లోనము స్వగతమైనదే కాని బొవ్యావధిపరికల్పితమనుట 
వలన నెట్టి ప్రయోజనమును లేదు, 


సగుణ (బ్రహ్మము పరిన్నర్హనశీలము గలదై నను, దాని యంత 
గ్లతమై (నధానాంశముల కేకత్వమునిలిచియుండుననియు. బరిన_ర్షన 
ములు తటస్థ లక్షణము అనియు. జెప్పంబడెను. నానారూపములుగా 
నాక్మావిష్కృతి నొందుటచే నీశ్వరుని యేకత్వము భంగవడదు, *. 
“ ఐర్మద్రజాలికునకుం దాను సృజించిన మాయవలన దోషమంటనళ్లీ, 
సంసొరమాయ దానిని గల్చించిన, యాశ్వరు నంటదు,”* శంకరుం 
డిరితిగా బరిచ్భిన్నవస్తు తదథావముల నీశ్వరునిలో నమన్యయించి 
నాడు. సత్సదార్థమును నిర్గుణాత్మవదార్థముగా నిర్ణయించి, దాని 
రూవమే స్వయం వరికల్చితనుగు నగుణత _త్వమని హతులిరుద్ధముగా 
నిశ్చయించిన స్రైనోజాకుంగలయాక్షివణ శంకరున కనువర్తి రోంవదు. 





1) ౪0112. క్కు దకణామూ ర్తిస్తోరమం దిట్లు చెన్చ6విడెను, “ చరాచర 
జగత్తులోని దంతయు భూ జలాగ్ని పాయురేజో[కొళ నూర్యచం్మదులుచు, జీవమును 
గలిని యీశ్వరు నష్టాంగరూపము, యీళ్వరేతరమైనది మజెద్దియను లేదు ” 


2)అవ్యాకృరం నానూరూన నీఆళ క్షి రూపమ్‌ భ్రూతసూత్మ్యమ్మ్‌ .శశ్వరా[శ్రయం, 
త వ్యైవోషాధి ఖభూకం। (శ్రంధాః 1,2,22, 

5) ధాంఉ! 8,14, bh 6,4,2, తై, ఆరణ్యకం। 3,12,7. ise 
6 12 

శ్వ శం! భా 2,1,9 యభథాన్వయం|పసాదిశయా, మాయయామూయావీత్రివ్వ 


సికాలేషు నసంన్నృళ  కేజవస్తు క్వాత్స్‌ ఏవం నరమాళ్మాపి నంసార మాయయా నన 
న్నృళ్యత ఇతి, 


అష్టమాధ్యాయము : శంకరాద్దె కత వేదాంతము 65 


వరిచ్చిన్నోపాధిలక్షణముల నన్నిటిని దిరస్కరించినచో నొకసదూప 
భావా స్టిత్వమే మవకు లభించునని యాతనికి బాగుగాందెలియును. 
మనము తర్మవద్ధతుల నువయోగించినంతకాలము వరమ సత్యము 
మనకు నిర్లుణ్యబహ్మముకాక, సగుణ్మబహ్నరూపీయగు నీశ్వరుండే 
యనియు, ననంతవరినాను పరివర్తనముల కతండే యాధారమనియుం 
దెలియంగలదు, కొని, శంకరుని తత్త్వ మంతటిలోను తర్కసిద్ధమగు 
జ్ఞానము వరిపూర్ణనత్య|పకటన సమర్థముకాదను నిశ్చయము వివ్షరించి 
యున్నది. అందుజే నీ నగుణబ్రహ్మ భావము, వరన్నరవిరుద్ధభాన 
ములలో నిండియుండుటజే నది పరమవత్యము శానేరదని న్చష్టము, 


పరిచ్చిన్న |పనంచమున కీశ్వరుండు మూలకారణము నుఫొదాన 
కారణము ననునదొక బుద్ధివరికల్చితభావము. ఫసర్వసామాన్యమగు 
సగుణన్వరూవమునందు సామాన్యవిశేషవిషయము అన్నియు నేకమై 
యువ్నవనిచెప్పుట సులభ మేకాని నిరూపించు టసొధ్యము. భిన్నత్వ 
ములో నేకత్వము, వరినర్హనములో నిత్యతయు, నునవ్యావహారిక 
జగత్తులోనే సహేతుకములుగా నిరూపించుట కపాధ్యమైనచో నీశ్వరుని 
విషయములోను నట్టీదే. శంకరుని సిద్ధాంతము యథార్థాస్తిత్వములేని 
భావమాకై )కత్వమేయము నాక్షేపణకుందావిచ్చునని యాతండెటింగి 
యుండియు, నేకఠత్వ భిన్నత్వములకుం దార్మికముగా సమన్వయ 
సుసొధ్యమని యాతని నిశ్చయము, రెండు నెల్లేకకాలమున నుండః 
గలవో తనకుందెలియదని శంకరుని నిశ్చయము. 3 _పరిపూర్ణనగుణ 
మ్యూూర్తియగు నీశ్వరభావము నున యనుభవజగక్కారణ నిరూపణము 
కాదు; జగత్క్మారణనమస్యయొక్క పునరుక్తి న్యూత మే మనయనుభవ 


1) పశేషములతో( గూడిన స్తామాన్మముల యఖార్థకా నీద్ధాంతము శంకరున 
కంగీక్ళతముకాలేదు? ఏలన నీ యథార్థతావాదుల సామాన్యముల కనంతర్వములేదు. 
అని విశేష ఖిన్నములై న వరిచ్భిన్నవివవయర్గములకు! జెందినచిః ఈక్వరుఃడు కూడ 
విట్ట్‌ పామాన్యన్నరూపియేయైనచో నాశండును వరిచ్చిమ్నండే కావున నవేకరీకుల నాతి 
డాక్య gn కావచ్చును, అతండనరిచ్ళిన్ను.డై నచో నతవికొళ పే మార్గమున్నది; లేళ 
శంకరుని మాటలలో నాతవికి( (బ్రవ్ఫీత్తియేయుండదు, ఆతని క స్తీత్వమేకాది పరిణా 
మము లేదుః ఆందుచే( (బ్రవృక్తీయు లేదు, 

ఛా 6-6 


66 భారతీయత త్త్యశాస్త్రము 


ములో నేకత్యము భిన్నత్వము ననంగా నిత్యతయుం బరివ ర్హనము 
నను రెండంశము లున్నవి. జీవులతోడను వస్తువులతో డనుగూడి, పరి 
వర్తనము నిత్యతయు౯గల సముచ్చయరూవమగు మన యనుభవకారణ 
మెట్టిదని (ప్రశ్నించి, యీశ్వరుండే దానికి గారణమనియు నేలన నీశ్వ 
రునకే జీవవన్తు ప్రపంచ మంగాంగి సంబంధములో ననుబద్ధమైయున్న 
దని బదులుచెప్పుచున్నాము. అవీ యీశ్వరునికి దేహమగుననుట హేతు 
నిరూవణము కాంజాలదు,.వ్యావహారిక జగత్తుయొక్క నర్వసామాన్యలక్షణ 
మున కొకృతిం గల్పించి యీశ్వరు. డనుచున్నాము. రామానుజు( 
డును, హెగెల్‌ త త్ర్యష్ఞుండును వరమసత్యము భిన్న కానహితమగు నేకత్వ 
స్వరూపమనిరి, వారిదృష్టిలో హేతుబద్ధమైనదే యథార్థమైనది; ఈశ్వర 
జగత్తులు రెండుతు నిజమే. నిర్వికల్చకనుగు ననుభవజ్ఞానము వస్తు 
జడత్వాద్యర్థము వారి నాకర్గ్షింపవు. సత్యన్వరూపముగాదు వారు కోరు 
నది; బుద్ధికి న్ఫురించు సత్యస్వరూపవమునే వారు కోరుదురు; ఇం 
దథావాంశ మిమిడియున్నది. బుద్ధివ్యాపారమంతయు దనకు వ్యతిరే 
కాంశము లన్నిటిని లోంగొన్సి వాని నధిగమించుటి. ఆత్మవ్యాపార 
మంతయు వ్యతి రేకవిషయనులతో నెడతెగని సంఘర్షణ మే, నిత్య(వవృ 
శ్రియే దై వజీవిశము. తార్కికముగా. |బ్రసంచ మొక యేకమాక్రబద్ధ 
మని తలచుట పరిపూర్ణ నిర్గుణత త్త్వము యొక్క అనంకభిన్నరూన 
ములుగల (వదర్శనమేయని ఖావించుటే. దీనియందలి భావలోసములను 
మాత్రము మజువరాదు. 


(శుతులు సృష్టి క్రమమును. వర్ణించుటకు: గారణము (బ్రహ్మ జగ 
దికన్వరూవమును నిరూపించుట'ే, * (ప్రపంచము దేపునిన్వరూవము 
గాక, వేజువదార్థముగా దాని నీశ్వరుండు కల్పించిన చో, నీశ్వరునకు 
(బయోజనమేదియో యున్నదను దోషము నారోపింవవచ్చును. అనంగా 
నాంత డీశ్వరుండు కాంజాలండు. కర్మసూూత్రము నమసరించి యాతండు 
సృజించెనండుమా యాతని స్వాతం(త్యమున కాగూతమాటంకమే 








1) ఏవముళ్చ క్వ్యాడిశ్రుతీనాం బనాశ్మ్యానగమనర క్వార్‌ శం॥థా॥ (4,3,141 
2,1,34 


అస్టమాధ్యాయమను1 శంకరాదై కత వేదాంతము 67 


యగును, ఫిక్టేత_క్త్వష్థాండు చెప్పిన ఆత్మన్వభావమునుగూర్చి మనము 
(వసంగించియుంటిమి; తాను విచ్చిన్నమై, యొక యవరోధము నెదు 
ర్కొన్సి ఆత్మస్వియజ్ఞానమునుబాందుచున్నది. అట్టి యాత్మ కామ 
కారణము నాధారము నగు నన్యవదార్థముపై నాధారవడినదగును, అర్జీ 
యాత్మ సృష్టికిం బూర్వమందున్తు వరమందు నుండంజాలదు. తనో 
త్మను మనము నిర్మూలింపంగలిగినచో దానితో వాత్మనిర్మూలనము కూడ 
నగును. ఈ సందర్భము లబ్బముగా ఫిక్టే దృష్టి కానుటవలననే, 
“ వీషయివిషయములుగాక రెంటికి మూలాధారనుగు”* నత్యమును 
గూర్చిన భావ మాతనికి స్ఫురించినది, ఫిక్లేదృష్ణి కస్పష్టమైన యీవిష 
యము శంకరుని దృష్టిలో నువిన్చష్టమై, విషయివిషయభేదములు 
తర్మవిషయములనియుం బరమార్థము తర్మమున కతీ తమైన దనియు 
విశదమయ్యెను. పరమాత్మ జ్ఞానాధీపతియు. గాదు జ్ఞానవిషయమును 
గాదు; వరమాత్మయే జ్ఞానము, ఈశ్వరభావమునకు బాహ్యవ్యక్తీ 
కరణమే _వపంచ మై, యది యీశ్యరుని కెల్ల ప్పుడు వాత్మజ్ఞానముండుట 
కనుకూలముగా దానివిషయమై యుండెనన్నచో నట్టి యాశ్వరుండు 
సగుణుండేకాని నిర్గుణుండు కాం జాలండు, ఏీలన్క *వరమాత్మ, ముకుర 
ములోం దన ముఖమును జూచుకొనుటకుంగాని వంజరములోని యుడుత 
వలె పరిభమించుటకుంగాని యాత్మ పరిపూర్ణకాసిద్ధిక్తై పూమకొనలేదు.” 1 
జక్కుమాటలో: (బ్రపంచకారణములలో వ్యక్తిత్వ ము _త్తమ్మసమాణము 
కాదు, స్లాటినస్‌ చెప్పివా౭డు; “ స్వీయజ్ఞానమ్ము స్వీయవై చక్షణ్యము 
గలదేదియైనను మూలరూవము గాదు. కో కౌవున నిర్గుణ బహ్మ 
యీశ్వరాతీతమై, స్వగతభేదరహిత మై, విషయివిషయముల సవిచ్భిన్న 
మగు తన టద్ధపరిపూర్ణచై తన్యమున బంధించియున్న డని చెవ్పవలేను. 


అనుభవజ్ఞానలభ్యమగు  నిర్గుణఖ్రహ్మకున్కు బుద్ధిగమ్యమగు 
సగుణబ్రహ్మశును భేదమున్నది. నిర్గుణ!బహ్మ తర్కరీతుల కతీఠతుండు; 


1) సత్యముః తిదాభాసమ్ము వ్యు 1, 7,2 


2) ఏవ్నీడ్చుః 3,9,3, మెక్‌ కెన్నాన్‌ ఇ టీ వాల్యూము 2, వు 141, 


68 భారకీయత శృ కకాష్ట్రము 


పగుణబహ్మ రూవములో భిన్న తయుం దదశిక్రమణమును మేళవించి 
యున్నవి, శార్కికటుద్ధికీ నిర్గుణబన్నా స్వదావములో, వన్నిరంగులు 
జేకవర్ణ మైన చీంకటివలె గోచరించును. ఫరిచ్ళిన్న జగత్తున కర్ణము నిర్గుణ 
(బ్రహ్మ సంబంధములో కెస్పవలినన్న చో? బరిచ్ళిన్న తనందుం (వివేశ 
సెట్టనలసీయుండును. జద్ధనత్తు మనము బుద్ధిచే భానింతుమా, అనక్తును 
భావించినవార మగుదుము, రెంటినంవర్కమువలన6 బరిజామేజగ త్తు 
జనించును. సరిగాంజెన్నుచో నీశ్వరుండును బరిణామసతీ డగును, గద 
పద్ద రుద్ధ్య మాఠనియం దంతర్నిహిత నుగును, ఈశ్వరుండే పుట్టుక 
శలవాండు కాళపోవచ్చునుగాని తన స్వరూవము వాతం డనంఠవరిజాను 
శ్రమముజే వ్యక్తికరించును, వదసత్తు లొకేనరమార్థ భిన్నరూవములు) 
వస్తువు శచ్భాయారూ సములు, అనిర్వాచ్యమైన నిర్గుణ,విహ్మకును; 
శర్యవ్యావహారికానుభవ విషయములలో నంతర్వర్తియై, యేశీకరణ 
మెంనర్చు శగుణ బహ్మమునకును, మధ్యమం దొకయవిలంఘ్యమగు 
ఛ్మిద ముంబినాండని శంకరుని విసుర్మించువారలకు, రెంటియొక్క 
దృక్పథములను గూర్చిన వంశ యజ్ఞానమే కారణము, బుద్ధి వరికల్చిత 
భాగము లిషయినిషయభఖేదము నెన్న. డతిక్రమింవంజాలదు అందుచే 
సగుణ బ్రహ్మమే యిట్టి జ్ఞానమున కునలబ్ధిరూవను. వీని కతీశమై 
నిగ్గుణ [బ్రహ్మ యున్నది. 


29 ఇగన్మిథ్యాత్వనణు 


అహ్హ్మయు జగత్తును, వనంగా బేకత్వము ననేకత్వముగు రెండును 
సశ్యములు గా(జాలను. “నీకత్వ ఐహుశత్వములు రెండును సత్య 
మైనచో లౌకిక పనృ త్లివరుండై నవా డపత్యగకుండయ్యెనని మనము 
చెప్పుటకు వీలులేదు , జ్ఞానముఫలన మోక్షము చేటారునగి చెన్చరాదు, 
మతియు నేకత్వజ్థానముచే Dies నతి క్రమీంపలీము,? 1 
సో స్రవీకకా పమాణములC బద్టీ వరి లింవంగా వ్యావహారిక జగత్తు 


1) toms 2,1,14, 


అష్టమాధ్యాయము। శంకరాద్ట్యైశ వేదాంతము 69 


మిథ్యాలక్షణ యు క మని తెలియగలదు, విశేషాంశములు, సంఘటనలు 
విషయములై యొక తెలిపికొను నిషయికి వంబంధించియున్న వి. జ్ఞాన 
విషయ మేరై_ నను నశ్వరమైనది, 1 అర్థము దాని మిఖ్యారూవేసునకుః 
గల భేదమే విషయికీ విషయముతో. గల భేదమునకుమ సరిపోవనని 
శంకరుని వాదము, దృష్టవిషయములన్ని యు భనత్యములు, (దష్టయు 
నదృష్టము సగుభాత్మ సత్యమైనది. * జ్యాగద్విషయములను స్వవ్న 
విషయములతో. బోల్చుతో, విజ్ఞానమునకు విషయసనులుగా రెండు 
ననత్యములీ ! సత్యమవిరోధ మైనది, _సవపంచము విరోధసమ్ముద్రము. 
దేశకాలనిమీత్త కల్చితమగు (స్రవంచము న్వయంసంపూర్ణము కాదు, 
పరిచ్ళిన్న జగత్చమన్యలను బరిష్కరించుటకు నమర్థమైన నూశ మా 
జగత్తులో వేగియును లేదు. సర్యవ్యవహారజగదనుభ వరూనములగు 
దేశకాలి సీమిత్తములు వరను్కవమాణములు గావు, సత్యము వీనివే 
నాచ్భాదిత మైనది, మనము దేశకాలగిమి త్త విషయముల నత్కికమించి 
సచో నానాశ్వభూయిస్టమగు (ప్రపంచ మేశరూసను నొందునని ఇెన్పం 
బడెను, * దెశకాలనిమి త్రము లను 'మూసలిలో6 బోసిన మన యను 
భవము సత్యముకాదు. సత్యము సార్యకాలికము, 5 అది పూర్వమున్నది, 
వర్తమానములో నున్నది, ముందుండును, ! యథార్థ వస్తు వీనాం 
డుండి రే వదృశ్య మగునది కాదు, వ్యావహారిక జగ త్రెల్హివ్సుడు నుండదు 


1) యద్ధృశ్యం తన్నళ్యమ్‌ ౪ 

2) పోల్చు! “శనవడువస్తువు లవిక్యములు! కననడవిని బర్యిములు - 

8) ద్మృళ శ్వ మనేశ్యం చ అనిళష్టమభయ్య్మత | 

(౫౮ గొడపొదకారిక్క 2,4) 

4) పోలు “ ఆ స్తీభారీపియం రూవం నామబే దంశనంతకం। అద్యం[ియం 
[నిహ్మరూవం జగదూనం రఠోద్వయమ్‌ * చూ అన్బయదీజీత నీర్థాంరలేశ నః 2 

ర్‌ శైకారికార్య బాధిత్వం 1 

6) కారిశ్రయేనకశ్లావర్‌ ॥ పోల్చు! విర్ణుసరాణము। యత్తు కారాంళరే ణా 
వావ్య నంక్ఞాము'పె తీనై నరిణామాడి సంభూతం తర్వన్తు” (2,13,905) పోల్చు 
[1శిస్టీయన్‌ లిటర్టీ! మొదట నెట్లుండెనో యినృచు నళ్లే మెన్నటికి నశ్లేయండ/గభదే 
జగత్తున కంఠములేదు" 


70 భారకియక త్త్వశాస్త్రము 


కావున యథార్థముకాదు యఖార్థదృష్థికయథార్థ మైన జగక్తు గోచరించదు 
అందుచే యభార్థజ్ఞానము వలన బరీహార్యమగు జగము నిజము కాడని 
ఇవ్చంబడెను, 1 వరమైనసత్య మపరమైనరాని ననత్యమొఫర్చుము. 
లోకములోని విషయములకు మార్చుగలదు, ఆవి స్థిరవస్తువులుగాక, 
నిక్యముమారుచున్న వి.వీది మారునో యదెన్నండు మారని నిత్యవస్తువు 
కాంబారిదు, శంకరుడు చెప్పినాండు; * నిశ్యమగు శెద్దానీకి నాది 
యుండదు; అది గల దేదియు నీత్యము గాదు.” మారుచుండు 
వస్తువు లెల్సియు మనకు చేంతృ స్తీ నీయంజాలప, ఎన్నండు మార్చు 
లేనిదే సత్యమైనది, 5. నిజమైన దెన్నండును లీకుండనుండదు. సంసా 
రములోని దేదియైన నిజమైనదై నలో మోగ్షస్థితిలోకు నిజమై వదికావలెను, 
ఈ థా వముననునరించి, వరిప _రృనాత్మకజగత్తు నిజముకాదు, (ప్రపంచము 
సత్తుగాని చద్ధావత్తుగానికాదు, శద్ధసళ్తు జగక్పరిణామములోనిది 
కాదు. శద్ధానక్తు హిశుబద్ధ'మైనభా వమేకాదు, వలన నదియబ్ధిదై వచో 
జద్ధాభావమొక వస్తువనవలపివచ్చును, వర్యవర్ద్యభావమొక థావ 
మనుట వై రుద్భ్యమగును. ఆభావమొక వస్తువు కాదు మారుచున్న దే 
యున్నది; అది కార్యముల నుత్ప శ్రివేయుచున్నది, కావున సత్తును 
గాదసక్తుమగాదు,* వీ దశయందును జగత్తు శ్తై, వరిణామహీవమ 
కాజాలదు. సరిపూర్ణత నందుటకై నిత్యమును కృషిచేయు [కవ శి 
గలదే _వవంచమ్సు కాని వరిపూర్ణత దానికెన్నండును సిద్ధించదు. సృళ్టి 


1) టైవైళ ఇర ర్హ్వత్వం ' ఆదై్వతిగిద్ధి కలిగినంత నే శీబార్మయొక్క సంసా! 
వరక్రముణనుము, వీశ్వరుని సృజపళ శ్రీయ నద్మశ్యము లగును; అవిడ్యాకల్చి తమ? 
చైకర ప్రపంచ రశూవనుంకయు( బూర్జజ్ఞొనము బే నిన ర్తముగును” (శంలాః 3,2,8 
ఆర్మలోర 6,7) 

2) నహివిత్యం శేన చిడారభ్య'తే రోశే యదారబ్ధం తదదిత్యం (శం(ఖా!ై 14 
ఉబోధ్హాతిమ ) 

3) యుద్విష మాబర్ధి ర్నవ్యభిశరతి కక్సన్‌ యద్వినయాబుద్ధర్య్య భీచర 
శకనక్‌ చూక ౪ భన 1104; రైక ఉక 2,1 

శృ) అర్జ్థ్మశ్రియాకారీ. పోల్చు: మరేశ్వరుంరు: “శేవలాన శ్తువతు సాత్యములేడ 
వత్తుతో వేడుగాణాన్సి శలీనీకాని యండ(కాలదు, అందుచే వ శ్రే [కియాకారి “(బార్లి 
మవ 927, 


అష్టమాధ్యాయము * శంకరాద్దై కత వేదాంశము 71 


కందరానిదై యేదోయున్నదని యెల్లవ్వుడు స్ఫురించును, 1 ఆత్మ 
సిద్ధియే (వ్రపంచ్మవ్రవృష్తి కవసానదళ, * కాని ప్రపంచము (వసంచ 
ముగానుండంగా నది సొధ్యముకాదు. ఈశ్వరజగత్పంబంధసు నిత్య 
మైనది, సదనత్సంబంధ మనో్యోన్యవిరుద్ధమైనదిి సత్తు అసత్తును 
స్వాధీన మొనర్చుకొని నత్తుగా మార్చుకొనయశ్నించుభ,. నరిణాను 
జగదధ్యక్షుండై వ యీళ్యరునిలక్ష్యమిదియే, అసత్పదార్థమునాతండు 
జయించి, నీత్చదార్థముగా చెల్ల ప్వుడును గావింనంజూచును, కాని తర్క 
బుద్ధి కీవ్రయత్సము దుస్సాధ్యమై వరిజమించును. అంతులేని యీ సద 
నత్సంఘర్షణమే యీ(వసంచవరిణామ,కనుము. నృష్ట్యాదినుండియు 
వంతమువటకు వెలుతురు చీ(కటిపై దండయాత్ర చేయుచుండులే సడచు 
చున్నది, చీంకటిని మసము దూరముగా దరుమవచ్చును, చీకటి 
తన్ఫకొనునేకాని తొలంగిపోదు. వరిచ్చిన్నజగత్తులో సదసత్సంబంధ 
మొకదానికోకటి కలియకుండునది కాదు, ఆది వరస్పరసంఘర్షణిపే; 
వానిసంబంధ నున్యోన్యశ్యతుత్వమే. ఇం దేయొకటియు రెండవదిలేనిదే 
యుండదు. ఒకదానిలోనింకొకటి యెొంకగాం (బవేశించినను, వాని 
భేదశారతన్యుము లవినాశములై. యుండుటచే, జగత్తులోని నర్వమష్ట్థి 
రమై, గోచరించును. పరిణామజగదీశ్వరుండై న దేవునియందుంగూడ 
నీ యన దూవమున్నది, అస్మదూవముల్లై న లోవములను నీడిచిసచో 
సర్యవస్తు స్వభ్య్వరూవమును దనలో నిమిడికొనియున్న (ప్రవ్మమే నిజ 
మైన న్యదూవము, తద్భిన్న మైనదంతయు సత్యమేః! కాను కాని 
దగుటకును, తన్నతి మీంచి పోవుటకును యత్నించువదే నంసొర 
(వవ క్తి, (వ్రవంచమున క స్తిత్వమును లేదు, లేకపోమలేదు, అందుచే 
స్వరూవ మనిర్వచనీయము,” * అది సదసద్భిన్న మైనదయ్యు, రెంటి 
లక్షణములను గలిగియున్న ది. 5 ప్లేటో వచించునట్లు, వరిచ్చిన్న వస్తువు 


Ly ¥on ou 4, 3, 14 

2) ¥o Au pe 18.50 

3) 1విహ్మలిన్నం వర్యం మిఖ్య్మా బ్రహ్మ భిన్నక్వాక్‌ (వేదాంక కన. 

4) క శ్తాన్య క్యాభ్యాం ఆవిర్వచవీయా పోల్చు! ప్లాటినన్‌ ఎన్నీడ్పు 3, ,ి 
మెక్‌నున్నాన్‌ ఇ టి వాల్యుమే 2 షు, 80 

ర పదనద్వీలతణ 


72 భారతీయత త్త శాస్త్రము 


లన్నియు నదనన్మీశితములు. ! దృశ్యమావవపంచ వస్తువై విధ 
మునకు న శ్రే మూలకారణము. కానలెను, నిలన నుజద్దియును లేడ 
కాని ప్రపంచము మాత్రము యథార్థముకాదు, అందుచే నది సత్యను 
యొక్క, వికల్పమని చెన్పంబడెను, * వరిచ్ళిన్నజగ త్తంతయు బొళాం 
మాటలలో, * నిక్యానిక్య వస్తుస్వ్యభాన సుహ్నత్తరవై రుద్ధ్యము ” భూమా 
కాశములు మసియైపోనగును; మవళరీరము శిథిలనుగును; మ, 
యింట్రియములు మార్చునొంది మన వ్యావవోరికములై న జీవాత్మ? 
చెదరిపోవచ్చుభు, ఇందేదియుం బారమార్థికముగా సత్యముకాదు 
(వపంచన్వభొవమును గూర్చి చెప్పంబడినయీలక్షణమున కే మా 
యని పేరు. 


30. మాయానిద్ధాంతము 


అద్దైతత త్తమందు (ప్రధానలక్షణమైవ మాయాసిద్ధాంత ప. 
యొక్క తాత్సర్యమును మనము సరిగా (గ్రహించవలసియున్నది, 


1) వదనదార్మక, 

2) నక్యాన్నతే మిథువీకృర్య (0 ఖా ఉపోద్ధాళము ) 

క్రి) మాయ యనగా బుగ్వేదమునందు. దేనరలయొక్మ అందు నుఖ్యను! 
వదణేంధ్రమికుల ఆశిదూటుకళ ir వర్గీ ంవ(ిడినది టప్రాచీనముబ్కీలలో మాం 
అగర్త సంగమ నిలువు కక్రీయని చెన్సలిడేను (మి, వే3 ,38,7:9,58,31 1,166 
41 5, రరర) మోనవనయగా నంచనార్థములో వనురుల లతణమలియు వార్గికో దేన 
లెల్ల వుడు వైరముగల్గియాండిరవియా దెళియుచున్నది ను ప్రినీద్ధమై న యొక బుక్టః 
(2,47,189) ఇందు తన మాయాళ క్రీచే నవేశరూనములు దాల్నెనని వర్ణింన 
విడినడి ॥ 

రూవం డూనం |నతిరూపో ఐభూన 

శదన్యరూవం (వ్రకిచకణాయ 

ఇం|దోమాయాభి పరురూనఈయకే 

యుకాభోన్యహారయళ్ళకాదళ 
“క అత(గెన్నీయో రూనములలో నూవొంనయబడెళుః ఇవన్నియు నాతని రూవో 
యేని భావించవలెను, ఆవేళ రూవములలో నిం్యదు(టు నూయాళ్ళక్తిచే నంచరించున 
చేయిగజ్జము అనయోగింనంబడెమ”. ఇచట మాయయనగా ననే విచ్మిశరూననుల 


* 


అష్టమాధ్యాయము॥ శేంకరాదై ్వత వేదాంతము 78 


పూర్వాధ్యాయమున నునము జూచిన కారణములనుబబ్టి (వవంచము 
యథార్థ మైనదని యంగికరించుటకు వీలులేని కారణముచే మాయయని 
చెస్సంబడిను సత్యనుగ్ముబహవ్మమునకు నసత్యమగు జగత్తునకుంగల 
సంబంధ మెట్టిది ? శంకరుని దృష్టి కే ప్రశ్నయే అయు క్ష మైనదగుటచేం 
బరిష్కారహాన్య మైనది. నిగ్గుణ(బ్రమ్మాసాడొళ్కారఫిద్ధికో ( (బ్రహ్మ జగత్సం 
బంధ ప్రశ్నయే బయల్వెడలదు; వీలన్క, వివాదముల కవకాశములేని 
సత్యము దర్శింనంబడినది. తార్కికముగాం జూచినచో, జగత్తునకు 
సంబంధముగల శుద్ధ బహ్మానులేదు వాదాంతరనుందు మనము దృక్పథ 
మును నూర్చుచుండుటనే నీ సమస్య బయలు దేరును, ఊహాకల్చిశమగు 
సమస్యకు యథార్థమగు పరిష్కోరముండంజొలదు. సంబంధము రెండు 
భిన్నవస్తువులకే యుండును, (బహ్మకును జగత్తునపను సంబంధము 
చెవ్పవలెనన్నచో నవి భిన్నములని చెన్పవలిను; కాని ప్రవంచము 
అహ్మేతరముకాదని యద్ద్వైశము చెప్పుచున్నది, శంకరుడు కార్య 
శారణత్వమునకును అనన్యశ్వమునకును ఖీదమును వివరించినాండు. ] 
(అహ్మాయు జగత్తు ననన్యములు; అందుచే వానికింగల సంబంధసమవ్య 
కనకాశములేదు. (బవ్మాధారముగలదే జగము, * కాని (బ్రవ్మయీ 
జగత్తనియు౯ గాదనియు. గూడంజెవ్పనలెను. జగత్తు (బ్రహ్మయే? 
ఏలన (బహ్మేతరమేమియునులీదుు జగత్తు (బ్రహ్మ కాదు; వీలన 
జగత్తునకుంగల జనవ అయాదికములు (బ్రహ్మకు లేవు, [బ్రహ్మ జగద్వనస్తు 


దాల్చు కీ బు॥నే॥ ర్కరక్ష,2, యిట్లున్నదిః “నీవు విండు దేసారూననుదాల్చినవుడు 
నీనిలమును (బకటించురు మానవులలో సంచరించినావు; ఓ ఇం|వ్రా! మనుజులువెట్టు 
నీవు చేసిన యుద్ధముళిన్నియు నీమాయాశల్నితములు స్పార్వముకొని యివ్వుడుకాని 
వీ కెన్వరును ₹(క్రువలులేరు ” ఇంద్రుని చర్యల విలానక్రీడలు |వళ్న ఈ, 1 16లో 
మాయ యనగా మిళ్యయను నర్థమురో బాడంబరెను శ్వే అత, 410 భృగీ 
శృర్క్‌7! 18-61 లో వీశ్వరునకు దూయాళ కీ కలదలి నచించంవిడెను 


1) అరన్య కృర్న్నవ్య జగతో (బ్రహ్మా కార్యల్యుక్‌ రదనన్యత్వార్‌ (4011 
21,20) 

2 డీవిలో ద్రైనోకాకారణనిద్దాంరమునుబోల్సు | నర్వపరిచ్భిన్న వస్తునయిచ్చ 
యాంఠర్వ ర్తీ యగు కారణ మీళ్వరు(డన్నదో నది |ద్రన్యగుణ సంగంధమగును 


74 భారతీయత త్త శాస్త్రము 


సముచ్చయముకాదు, (బ్రహ్మ జగత్తులను చేజుసజచినచో, వాహ్యము 
మండి మవసు వానికింగలుప వంబంధబంధము బలహీసము. గృ 
మమువగుభు. (బ్రహ్మ జగత్తు లోకే, ఆనీ సక్యము, తద్భాయయువలె 
నున్నవి. కొన్ని యవరోధములచే నాచ్చ్భాదిత మైన యవిచ్చిన్న వస్తువే 
సరిచ్ళిన్న వస్తువు. (ప్రవంచము (బ్రహ్మమే; ఏలన, (బ్రహ్మము నెజింగి 
నచో, జగత్సమన్యలన్నియు సమసిపోంగలను జగత్తు స్వయముగా 
యభార్థన్వరూవమని మన వరిచ్భిన్నమవన్ను భావించుటచే నీ సమవ్య 
లన్నియు జనించినవి. నిర్గుణబహ్మము నెజింగిసంతనే, వరిచ్ళిన్న 
రూవములు నవరోధములు నచ్చశ్యము లగును, సత్యస్వరూపమగు 
అ్రహ్మ వదార్థముకాని హేతువుచే జగత్తు మాయారూవ మనందగును, 


తర్మ్క(వమాంములవలన (బ్రహ్మ జగత్సంబంధసును జెన్వుట 
దుప్పోధ్యనుని శంకరుడు వక్కాణించినాండు. *నళ్తున కవత్తుతో 
నెన్నడు సంబంధముండదు.” 1 అవిజ్ఞాతకారణముచే నెల్లో (పపంచ 
మున్నది; దానికి బహ్మతోంగల సంబంధ మనిర్వశనీయము. అల్టీ 
సంబంధమునుగూర్చి చేసిన నిర్వచనముల సన్నిటిని దీపికొని, వాని 
లోసములను శంకరుడు _వదర్శించినాండు, అపరిచ్చిన్నమగు(బహ్మము 
వరిచ్ళిన్నజగక్తును సృజించెనన్న చోం బరిళ్ళిన్న శాదోనము _బ్రహ్మకసు 
వర్తించును. (బహ్మ జగత్పంబంధము కార్యకారణనంబంధము కొంజాలదు, 
వీలనం, గాలగతమగు భిన్న దకారూవములశే కారణ కార్యనంబంధ మన్వ 
యించును, (బ్రహ్మ కారణమనియు జగత్తు కార్యమనియు. జెస్పరాదు, 
ఏలన (బ్రహ్మకు జగత్తునకును భీదముచెప్పి, బ్రహ్మా నొఠవస్తువుగాం కేసి 
యింకొఠనస్తువుతో సంబంధముగల దానినిగా నిర్ణయించుటగును. 
మకజియు జగత్తు పరిచ్చిన్నము; అపరిచ్ళ్చిన్నసు ననంతమువగు 
దహ్మ మెట్లు దానికింగారణము కాంగలదు? పరిచ్ళిన్న మైన జగత్తు వరి 
మీశము పనిశ్యమునై వచో నవరిచ్ళిన్న మైన |బహ్మము వరిచ్చిన్నజగ 
శ్తున కవధిర్రైనయెడల నదియు బరిచ్ళీన్న మైనదే యగును, ఆవరి 
చిన్న ముగు (బహ్మ మెట్లుపరిచ్చిన్న మైనదగునో దురూహ్యము, అన్య 








1 నహివదనతో స్పంబంధః (శంగభాకి మాం ఉ 2,7) 


అష్టమాధ్యాయము 1 శంకరాద్దె కత వేదాంతము 75 


బహ్న మొక సుహూర్తమున వ్య క్రముగావలెనని నిశ్చయించునా ? 
ంకరు(డు గౌడపొదుని యజాకివాదమును సమర్థించినాండు. |నవంచ 
టిదయించనీలేదు; ఉఊదయించినట్లు మన దృష్టిదోషముచే గోచరించును. 
నవంచము (బ్రహ్మ కనన్యము నవ్యశతిరి క్తము.నై యున్నది. “ఆకాశ 
ముతో నారంభ మైన వ్య క్రప్రపంఛము కార్యము; పర[ఖ్రహ్మము కార 
ము. వరను సశ్యవ్వరూపమైన యి కారణనముతోం గార్య మేకస్సు, 
)లనం గాధ్యముసకు భిన్నమగు నస్తిత్వములీదు” 1 అది యేకశ్వ 
హొవము లీక వ్యావహారిక భాషలో విశ్యసావచర్యము, అంశే కాని 
గాలాంతర సన్ని వేశముకాదు, కాలాంతర్గతమైన విషయములకే [క్రమ 
ముమ గూర్చునది కారణశ క్తి. _ప్రవంచసురయొక్క మూలొత్మస్వరూ 
$మే (బ్రహ్మము. (ప్రపంచము (బ్రహ్మమునకు వేజై గోచరించినచో, 
ఏనకు గోచరించునది నిజన్వరూపముకాదని చెవ్పవఠెను. * వరబవ్మ 
మువకుం (బ్రవ్బత్తియు ముండదు, వీలనం (బవృ త్తి పొందవలసిన 
లక్ష్యమా సిద్ధియో లేకుండ మండదు, పరమాత్మ సరిచ్చిన్న జగన్మూల 
మువ వ్య క్రమగుచున్న దన్నచో, పరిచ్చిన్న మైన దపరిచ్భిన్న మైన 
దానిని వ్య క్తీకరింపంజాలదని శంకరుండు వమాధానం మిచ్చుమ. |పవంచ 
మున్నను, లేకున్నను, [బ్రహ్మ మెల్లన్వాడు సూర్యునివలెం (బకాశించుచునే 
యున్నది, కొన్నివేళల మనము రవికీరణములను దర్శింపకున్నచో 
నా దోషము రబికింజెందదు, (బ్రహ్మము స్వస్వరూపస్థిత మై యెల్ల వడు 
నుండును. బ్రహ్మమునకు, (బహ్మయొక్స వ్య క్రరూవమునకును భేదమును 
జెన్పంజాలము, రేండునొకటే, బీజవృక్షన్యాయ మిచట సరిపడదు; ఏలన 
నబి కాలదశలకుంజెందిన వరిబాసురీతులు, కాం్యనమాణనులను కాలాతీత 
మగు (బ్రహ్మ కారోపించుటచే మనము నిత్యమగు (బ్రహ్మనొక సరిచ్చిన్న 
వస్తుపుగాం జూచిన ట్లగును, ఈశ్యరున కాత్మవ్య క్రీ కరణమునిమి త్రము 
సృష్టి యవనరమని యన్నళో సట్టియాళ్వరుం డంశర్వ ర్షిమా|త్రు౯డే 
యగును, శంకరుండు వరిణామువాదము సంగికరింవండు, (వవంచ 
నతన యర నట AEE 

క్రై కార్యమాకాళాదిక ౦ విహ్యువవంచం జగర్మ్‌ కారణం నరం (బ్రహ్మ తస్మాక్రారణా 
శృరమార్థతో ఓ౬నన్యక్వమ్‌ వ్యతిరేశే ణా గావ; కార్యస్యావగమ్య శే! (శంభ 21,14 ) 

2) చూ: 10151 2, 1,141 28,801 2,3,6. 


భారతీయ త శ్ర్వశాస్త్రము 


మాజునది (బహ్మయా? బహ్మలో నొకభాగమా? (బ్రహ్మయే 
చోం [బవంచరూనమున మేదయెదుటదే యుండుటచేం దరతీఠ 
సత్య మెద్దియును లేదు. (బహ్మఖాగమే లోకమైనచో (బ్రహ్మ 
శ్యాం డగును. నీది వీభాజ్యమో అది నిత్యము కొదు, ! (బహ్మ 
య వ్వరూపియని (ఖతులు చెప్పుచున్నవి, * అందుచే [బహ్మ 
గాం గాని, కొంతగాని వ్రవంచముగా మాతీనచో (బ్రహ్మ స్వతః 
గోల్పోయినవాం డగును జగత్పరిణానుముతో౭బొటు బహ్మకుం 
"'నుమున్నచో, మవ (వవృక్తులచే ట్రువ్మావిశానమున కభివ్చ 
న్నచో వవ్వుడు _బహ్మ్‌ గుణనహితు. డగుమ, కాన్సి (వివ్యయొక్క 
మై వరిణామజగద్భేదము లన్నియు నందులో విలీనములై నవే 
బో, జగత్తులోని దమ్యగుణాదికము జీవిశమున కర్థహన్యసుగును. 
న జగశ్చంబంధసునకు, వృక్ష శాభానంబంధము గాని, సాగరతరంగ 
,ధముగాని మృత్కుంభసంబంధము గానీ, యువమానమనులు గాం 
వలనువడదు! వీలన నవి యన్నియు బుద్ధివరికల్సిత (దవ్యగుణ 
,0ధములుమాాతమే, వరనూత్మయు బీవాత్మలు, నిరనయనముతే 
ఏటచే వానిపంబంధము వాహ్యమగుపంయోగముకాన్తి యాంత 
1కమైన ననుబాయముకాని కాజాలదు, జీవాత్మలు (బవ్ఫమందుం 
) బహ్హ జీవాత్మలందుంగాని సననువాయన ంబంధమున నుండెవా? వరి 
9 ఆగత్తుతో అవ్మమువను సంబంధమునుగూర్చు |ప్రతియుత్న మువు 
లము గాక శన్నదు,. వరిచ్చిన్న జగత్తు న కవరిళ్ళిన్న బ హ్యముతో గల 
౨౦ధము నూసవబుద్ధికి (గాహ్యముకాని వరనురహన్య మై తోచును, 
త్తున కాధార మవ్యయమగు పరమాత్మరీం యనియు, రెంటిసంబంధ 
లో నెక్టి ఛిద్రమును లేదనియు (బతిమతమును బెప్పును గాని నేటి 
కు దా రెంటికింగళ సంబంధమును బహేతుకముగా నెన్వండు చెన్పం 
గియుండ లేదు. * మవటుంగలిగిన విజ్ఞానాభివృద్ధి సాహాయ్యమున 
1) ఆకా 2, 1, 26 
2) 15 ఉ 6, 191 మంగ ఉ 24 l-2iny su ఉక 2, 1,121 3,8,8 
8) 2,1, 24-26 “వ్రనంచ మెళ్లెందుకున్నకో, దావినరిచ్చిన్నరప( గారణ 
మో చూస్పట డు ద్దరము, అంశామ్మాతమైన నూన నబుద్ధికి సంపూర్ణ మగుదినయము 


అస్టమాధ్యాయము ; శంకరాద్దే ర చేదాంశము 77 


వాహ్యజగద్ధృళ్యముల స్వరూప వ్వభావముల నెక్కువవివరముగాను 
మాక్ష్మముగాను వర్జింపనచ్చునుగానీ, జగత్తు పరమాత్మనుండి యెట్లుద్భ 
వించిసధో మన మూహింసంవాలము, మన హేతువాద శృంఖల మెంత 
దీర్భమైనదై వను గావచ్చును, దానిలోని లింకులసంఖ్యయు. బెరుంగ 
వచ్చును, గాని, మన మొక ఘట్టము చేరునప్పటి కాగిపోయి, యింక 
ముందుకు: బోంజాలనిస్టిీతి సంభవించును. మాయాళబ్దము మన వరి 
చిన్నతనము, మన జ్ఞానములో నొక ఛిదమును వ్య క్మీకరించును. 
మాయావి శన యింద్రజాలళ క్రీ చే వొకనృక్షమును శూన్యమునుండి 
నృజించును. వృక్ష చనుట్టయెదుబమన్నమాటి నిజము, అదియొట్లు 
కలిగిసదో మనకు. దెలియదు గావన దానిని మాయ యందును, ఈ 
బగశ్చమస్య కుదాహరణనుగా నిజీవల ననేకాసార్ధమ.లకు గుజియైన రజ్జు 
పర్చ్యన్రొంతిని శంకరుండు (వకటించినాండు. రజ్జుసమభ్యయేజగళ్చ 
మస్య. రజ్జువేల సర్బముగా గోచరించునను (ప్రశ్నను బాలురడుగ 
వచ్చుమగాని దానికి దత్త ్యవేత్తలును సమాధానము చెప్పంజాలరు. 
(బ్రహ్మా జగ్యడూపమున గోచరించు నమష్య యింకమ కఠినతర మైనది, 
రజ్జువు నర్చముగా గోచరించువల్లే, (బహ్మముబగక్తుగా గోచరించునని 
మాత్రమే మనము బెవ్చంగలము,1 ఈశ్యర వర్మబహ్మ సంబంధననుస్య, 
జగద్భవ్మా గంబంధభనుస్యయొక్క విశిష్టమైనరూవమే. 
విదితమైనదగును ” * నరిగ్భిన్నజీన'శేయ్యదమలలో(  బరిచ్చిన్నరూవములి(గూర్చి యిది 
యది యము నమభవమున్నది" “ జగద మేలయన్నదో మన మెలు(గ(కాలము, 
(అన్సియరమ్స। ఆండ్‌ రియాలిటి షః 204 226, 418 ) (కీన్‌ నండితువమనరించి, 
కాలాతీవము సరిషూర్ణమునగు విత్యదై కస్యమొకటి యున్నదవియ్యు. మిగిలిన చేతన 
రూవము అన్నియు గాలవళములు నవంపూర్ణముల్కు వపియు(ఇెన్చవచ్చును రెంటికి! 
గల దంబంధము గురూస్యూనువి (గ్రీన్‌ అంగీకరించెను, ఒక పరిపూర్ణద్ధై తన్యమేల నాని 
చేరగాక్మతులను వృెజించవలెనచు (పళ్ళ పరిపూర్ణచ్దై రన్యమశ్లేయుండవలెన ని వి 
చుపేయగును పోల్చు! న్మీల్లర్‌। ఇగదుర్స క్లినమన్య పూర్తిగా నయ ర్ల మైవది! ఏల 
నిందడుగరాని నినయ మడుగ(బడినద్మి సత్యమేల యట్లున్నదని దీవి తాశ్సర్యపై 
యున్నది ఇది యేఠ్ణ్వ్యశావ్రముసు బరిమ్మరించ(గలదవియు( గాడు! వరిమ్మరిం, 
సశ్రవరమును లేదు " (స్టడిన్‌ ఇన్‌ హూ ్యమేనిజం) 

1) హాయామాక్రం శ్యూశర్‌ యక్నరనూర్మనోఒవస్థా త్రయాక్మనావభావన 
రజ్ఞాఇన "నర్నాడినాచేన  (కం।ఖా! 2,1,9) 


78 భారతీయత త్త్వశాత్రము 


జగత్తు (బ్రహ్మ పై నాధారపడినను, (ట్రహ్మకీ సంబంధముళే 
దోషమునట్టదని చూపుటకై శంకరుండు కారణమునకు బరినామోసొదా 
నళ్వమునుగాక వివర్హోపొదానత్వమును గల్పించెను వివర మనంగా, 
దల|క్రిందగుట. దేశళకాలా ద్యవచ్చిన్న మగు జగత్తు (అ్రవ్మయెక్మ 
విన రూపము. మూల దన్యము పరబ్రహ్మము, దేశశాలపమగ 
రూన్‌ములో (నిన్మాయొక్క రూపొంతరమే జగత్తు, రూపాంకరమ 
మనకొజ'కై కల్పితము గావున (బ్రహ్మకు దానిపై నాధారనడవలసిక 
యవణేరములేదు. ఆవేకత్వరూవమగు [వవంచముయొక్క దృశ్యమున 
వరమాత్మ మనకు (బ్రదగ్శించునదేకాని యది పరమాత్మ న్వన్యరూవను. 
గాదు, పౌలు పెడంగుగా మాటినపుడు పరిణొనుము! [తాడు సొముగా 
గోచరించుట వీవర్తనుగును* రజ్ఞునర్భము, భక్రిరణిళము, మరువ 
రిచిక, మున్నగు శంకరు (డువయోగించిన యువమానములన్ని యు 
గార్యము శారణముపై నాధారవడునేకాన్మి కారణనుగు (బ్రహ్మ కార్య 
మగు జగత్తు పై వాధార వడదని సూచించు నిమిత్తమే. వరిణామమందు! 
గార్యకారణము లొకే వాస్తవిక [క్రమమునకుం జెందినని, విన _ర్తములో( 
గార్యము కారణభిన్న మైన ([కమమునకుం కెందినదై, సర్పము రజ్జువు 
నందువలె (బ్రహ్మమందు నివసించును, ? 


మాయాసిద్ధాంతనున డకద్వితగంథములం దర్థాంతరనుః 
లొవంగయడినవి. క (బ్రహ్మ మేకమేగావన మాయ _బనహ్మభిన్నము. 
కాజాలదు (బహ్మ మదివజకే పరిపూర్ణతగలదికానున్క దానికీ నూతన 
ముగా నేదియుం జేర్చ నవనరములేనందున, జగము (బహ్మేతరమైన 
యెకారణమువలవను గలిగియుండలీదు. అందుచే జగనునక్టాతసు. 
కానోపును. జగత్పరిణామము _బ్రవ్మాములోని పరమార్థ ్రమక్లీజతవలన 





1) Youm: 21,28 

2) సరికామోనామ ఉపాదాననమనళ్తాక కార్యోనత్తిః వినేర్తోనామ ఉపాదాన 
వినమసక్తాళ కొర్యావత్రి $॥ (వేదా ంతవేరిభాన 1,) 

3) శం॥లా। రై1ఉ। 2,6 “ నాన(ద్రూపా నన్మదూపామాయా నై వోధయాత్మిక 
వడగబ్భ్యాం అవిర్వాద్యామిఖ్యాభూకా పనారనీ! (నూర్యవృరాణం 1,3,19,) * 


అష్టమాధ్యాయము! శంకరాదై ఇత వేదాంతము 79 


వేయని చెన్పః బడెను. మాయ యనంగా నొక విథాగించుశ కి. పరి 
చ్చిన్నత నుద్భవింపంజకేయు నియతి, దురూవ్యామగు దానినూహించి, 
రూవరహితమగుదానికి రూనకల్చ్బనముచేయునూ శ్రమని నిర్వచింవం 
బడెను,* మాయ నరమాత్మయొక్కలక్షణమేకాని సరమాత్మయు౭గాదు+ 
తద్ధర్మముముగాదు. మాయ కొక వశ్యేకస్థాద మీచ్చుట్క దై తము 
నంగీకరించుటే యగును. మన కీందియుగోచేర ప్రవంచములోని 
ఛ్మీదము నిం దియానీ కవస్తువు కారోపించుట యుక్తముకానేరదు. మాయకు 
(హ్మసంబంధమును గల్పీంచినచో నీశ్వరుం డగును, సూయ యాళ్వర 
వృక్తియగును. కాని యాశ్వరుండు స్వీయనూరయోోవహతుండు. కాండు, 
మాయ క స్తిత్వమున్నచో వది (బ్ర్మకుం బరిచ్చిన్నత నేర్పజచును, 
మాయ లీకున్నటో, టగద్ధ్భృళ్యము కారణహీన మగును, జగత్తు నుద 
యింవంబేసినంతవజకు సూయ నిజమైనదే, [బ్రహ్మకు బరిళ్ళిన్నత6 
గల్ఫించుటలోనూ తమది యథార్థముకాదు. *(బ్రవ్మావలె నది నిజముమ 
గాదు గగనకునువుమువలి నసత్యముమగాదు, దాని నునమెట్లు 
పేర్కొన్నను, జగత్కారణత్వమున కది యవసరము, అది యీశ్వరుని 
నిళ్యశ కీ, మాయాసొహాయ్యుమున్వ (బ్రహ్మ జగత్తున కుసొదానకారణ 
మనియు, మాయ యనగాం (వృత్తి హేతువనియు సంక్షివశారీరక (గ్రంథ 
కర్ణ చెప్పినాండు కొని యది [బ్రహ్మయొక్క రిక్షణముగా నొక _వసృటళ్తి 
రూవముగా స్వీకరింవంబడెను. అది _పవంచానుగత మైన కార్యనలత్తా 
నియామకళ క్లియని చిన్పంటడెను, మాయయొక (దవ్యముగాదు, 
అందుచే నది జగదుపొదానకారణము కౌంజాళదు, అది బ్రవ్మాయొక్క 
నృ శ్తిరూవమై, (వ్రవంవహేతు వగుచున్నది. ! ఈ (గంథకర్త ననున 
రించి సత్యమును గప్పిపుచ్చు నొవరణశ_క్రియు. దాని కపార్థమును 
గల్పించు విక్షేవళ క్రినిగలిగిన బ్రహ్మయొక్క వరిచ్చిన్నతను గల్చించు 


1) ఏశఏన వరమేళ్వరః కుఠష్థో విత్యోవిక్షాన ధాతురవిద్యయ్యా మ యయా, 
మాయావివత్‌ అనేశధా విభాష కే నాఒన్యోవిక్టాన ధోతుర్లి॥ (₹06భా! _వవచసభాష్యము 
1, 8,18) 

2) శంభ! 1,8,8 

8) తిజ్టన్యల్వేసత్కి శద్దన్యజనకోన్యాసారః । 


80 భారతీయత శ్ర్యశాస్త్రము 


శ_క్టియని చెన్నవిడెను,1 మొదటిది క్ఞానలోవనూ(_కమగుళుండంగా, 
శండవది వివర్యయ హేతువగుచున్నది, మనము సత్యమును దర్శింపక 
పోవుటేకాక, దానీ స్థానమున వేజొకటి చూతుము, మాయ నానురూవ 
వానాత్వ కారణము, నామరూవనముచ్చయరూ వమేజగ త్తు, వానురూప 
నముచ్చయముబే నీమాయ బ్రహ్మము నొచ్చాదించును 


సత్యము కప్పి పుచ్చి, యనేశ్యమును (బదర్శించు నీ రెండును 
మాయాలక్షణములు, అనేకత్వముతో. గూడిన, ప్రపంచము సత్యము 
నాచ్భాదించుచున్నది, 


“ దేవునింటూపుటకొజకే సృష్టియున్నదని కొందరు చెప్పుదురు, 
ఠనశక్తి కొలంది నీశ్వరుని మణుగుపజచుటకు సృష్టి యని వేను 
నిర్ణయింతును. ” 8 


ఈరీతీగా మాయ మోసగించు లక్షణము! గలది కావున నవిద్య 
యని చెవ్పంబడెను. ఇది కేవల నుజ్జానమేకాదు, దుర్దానము. ఈ 
లక్షణమును (బ్రహ్మ కొరోపించినచో నీశ్వరుం డగును, “అచలము బద్ధము 
నగు చేశ బ్రహ్మము, శవ మాయాళ క్తివే నృష్టిక్వర్హ యయెను.? * 


అన్య క్రరూవముననున్న |ప్రవంచమును వ్యక్త మొనర్చు స్వగత 
మైన యీశ్యరునిశ క్తియే మాయ. దురూవ్యామైన మాయ కామసంకల్ప 
రూసద్వయమును దాబ్బను, ఆది నిత్యుండగునీశ్వరుని సృజనాత్మక 
శకి గావున నిశ్యమైనదే. దీని పొహాయ్యమున నీశ్వరుండు జగత్తును 
సృజించును. మూయకు వేలుగా నివాసస్థానము లేదు. అగ్నియం 
దుష్టకవలె నది యీశ్వరునం దున్నది, దాని కార్యమునలన దాని 

1) చూ! వేదాంతపారను శ్వ, 

2) (బౌవింగ్స్‌ విషన్‌ బ్లో(గామ్సు ఎపొరిజీ 

8) మాయే వంచవార్థములో(జాడు మిలంద శ్తీర్రి 1,3 

4) ఆపాణం జర్ధమేళం నమభనదధతన్మ్యాయయాక రసి వంజ్లం (కక 
పు 24) రోలు; వంశడి 10,11 








అష్టమాధ్యాయము ః శంకరాదై త వేదాంతము 81 


స్తీ మమమీశము ! మాయ యవంగా నామస్యరూవనముచ్చ 
ఏ నామరూనము అవ్య క్రరూవమున నీశ్వరునిలోనుండివ్య క్ష 
_ (వవంచనిర్మాణ హేతువు అగుచున్నది, ఈ యర్థములో మాయ 
(గాం (కృతి * నిర్గుణ[బహ్మకంటె సనీశ్వరునికి సక్రాతర్కువ, 
విషయము అన్నియు నింకమ దక్కువ నక్తాగలవి. (క్రమముగా 
పొన నుములో నట్టయడుగున నున్న వస్తువునకు వతాభాన్య మై, 
! శూన్యకుడ్యమువలి గోచరించును. సృష్టికాలమునందు బర 
రండు గుణరూనహీనము అగునానికిం దనలో నవ్య _క్షములుగా 
, గుణరూవముల వనునంధించును. * ఈ యవ్య క్త (నకృతియే 
, వేళల నాకాశమనియు, 8 నక్షరమనియు,* నూయ, 5 యనియు 
+నంబడెమ, మాయ భౌకికాధారము,. * ఆది యనేక వికారములమ 
3 (వకృతికమము నుదయింవంకేయును. ఆది యీశ్యరుని 
శశరీరమ్యు సొంఖ్యుల పధథానము వలెయగాక, యిది దేవునిపై 
రవడును.! ఆది యీశ్వరుండు తనపై ౬ గల్పించుకొనిన పరిచ్చిన్న 
వము. నీజమునందు భావి వృక్షరూన మిమిడియున్న రీతిగానే, 
కియందు జగ(దూపమంతయు నిమిడియున్నది. ఈ (తిగుణాత్మక 
(వకృతి * యీశ్వరాత్మయనిగాని, తద్భిన్ననునికాని చెవ్పం 
1) విస్తజ్వూకార్యగమ్యూన్య శ క్తి వర్మాయాగ్ని శ క్తిశ్వార్‌ క్ల(చంచదశి ) 
2) టోలు: ఈశ్వరన్య నూయాళక్షిః [వళ్ళతి। (శం1భ 2,1, 14) 
ఉ॥డ్ష.10 కంగు! ఉపోద్దాతము? ౩ర్కి సాంఖ్య (ప్రవచనభామ్యము 1,26. 
8) బృి|ఆ।4। 78,11, 

4) ముండ ఉ| 2,102 

5) శ్వేత శృ1, చూ! 401౯ా11,క్క3, “అవీద్యాత్మికొపా సొ వీజళక్తీ రద్యక్ష 
కక, రదేర దత్యక్తం క్వది దాాశళర్ణి విర్ణిష్ణం క్వవిదత్‌ర శట్లోదిళం క్యచి న్యా 
హొచితం ''ఆవ్యక్షనామ్ని నరమేఖ॥ క్ని రనాద్యివిద్యా[తిగుణాత్మికా వరానొర్యా 
కామధీయైన మాయామయా జకర్సర్వమిదం [ననూయికే। 

ర) పోలు: మెలీరియా'పై9ిమ్మా శామిన్టు ఫిలానఫీ (వీపేళచూడామజి సృ 108) 
7) వ న్వతర్యకం తత్త్వం! (శంకా 1,2, 22) 

8) వంచభూశములు 

శ్రా 5.0 





అదా. 


82 భారతీయత త్త్వశాస్త్రము 


శాలను. అది |ప్రళయవేశగూడ బీజశ క్రీ రూవమున నీళ్వరు 
దుండుమ. మాయ లేక ప్రకృతి, పురాజములలో, నీళశ్వరునిప్రిం 
రాలై సృష్టి క్రియలో (ఐధాససౌధన మగును. కమాయానవంచ; 
జగదీశ్వరి యనంకరూవములం బొందుటక్తై వల్చులీల, * అండి 
నీశ్వరుండు లేక విషయికి నిషయముతో నిత్య సంవర్మముండుట 
డ్రనంచ మునివార్యావనరము, ఈశ్వరులికిి |ఖనంచ నువ? 
యున్నది; ఏలన హెగెల్‌మాటలలో లోకము వరమేశ్వరు నాత్మ 
కవనరము. 


అదై కతత _క్త్యమున మాయాళబ్ధమున కీయంబడిన భిన్నా ర్థవ 
నిచట బొందువజచవచ్చును, (1) (ప్రథంచము స హెకుకొ స్పిత్వము లే 
గావువ, నది మిథ్యాస్వరూసమగుటచే మాయయని చెప్పంబడెను, 
శార్మికద్భృ క్పథముమండి వరికించు మనకు జగ్మదృవ్మానంబంధ ౫ 
వంతమైనది, వీలిన మనము వీద్ధ (బహ్మన్యరూనము వనుభవదృక 
ములో నంగీకరింకుము. కాని వరన్చరభిరుద్ధములై న నర(బ్రహ్మం 
నబేకత్వరూవమైన (వవంచము నెట్లసంబంధించియున్నవో 
కెన్నండు తెలియుట కనకాశములేదు. ఇద్జి మన జ్ఞానదౌర్భాగ్యము 
మాయ యని పేరు. (8) బ్రహ్మయే జగక్కారణనున్నచో దానిం 
మేనువంగా జగత్తు[బవ్మాపై నాధారవడియున్న దనియు నట్టి యా? 
ముచే (బ్రహ్మ కెర్టీలోవము సంభవించదనియు నిట్టి |బవ్మాధారము 
జగదూవమే మాయ యనియు జెప్పంబడెను, (శ్రీ (బ్రహ్మయే 
|దూవమున గోచరించునని చూపుటకు కెప్పిన హేతువే నాయ య 
ఐడెను. (క్రీ మనము వ్యావహారికదృక్సథము నమనరించ్కి తర్మ 
తుల నువయోగించినచో నాళ్మవ్య _క్రీకరణ పమర్థుండు వరిపూర్ణుండ ; 








1) పోల్చు! న్నిజకట॥ 1,483 


2) బోల్బు। ఈమని నర్మభిహ్మ నమనీ॥ (ఆనందలహరి) తనున్సంతాంను 
జెన్పంరెను వక్రమానుండి చందజ్ఞానేం! దియములు, నంతఠిఃకరణము నుదయింగి 
రజన్సునుండి నంచకర్మేం్యద్రియమలు చీలి మ్మి[మమవలన( ఖించ ప్రాణవే 
మదృవించెను! ఇని కలివి మాశ్ష్మ॥రీర మగును 


అష్టమాధ్యాయము . శంకరాగై కత వేదాంతము 88 


వరుని న్య క్షీత్వము లభించును. ఇట్టి యీశ్వరు వాత్మవ్య_క్తీకరణ 
కియే మాయ యనంబడెను, (8) ఇట్టి యీళ్వరునిశ_క్షీ ఉపాధిగామారి 
ఇ్యకృత వరృశి యై (వ్రవంచకారణ మగును, ఇదియే యీళ్యరుని 
యము, దీనిమండి జగత్తు నీశ్వగుండు కల్పించును, 1 


51 అవిద్య 


మాయాఖొవ మవిద్యాథావముతో నన్ని హితనంబంధమును గలిగి 
న్నది బాహ్యా పపంచ మేవిద్యాకల్చితమను నర్ధమిచ్చు వాక్య 
లు శంకరుని రచనలలో గలవు, జగర్భృళ్యమునకంగారణము 
నన బద్ధిన్యభావములో నున్నదికాని |బహ్మయందు లేదు. అల్పతర 
ఇవునందుఃగూడ్క నిభ క్త (బవ్మాము నంపూర్ణముగానున్నది; 
కత్వదర్శనము వకు: గారణము దేశకాల నిమి త్త ధర్మముల ననున 
దీ వనిచేయుబుద్ధియే. తన (బ్రవ్మానూ[త్ర భాన్యమున ఉపోర్డాత 
లో నవిద్యాళక్తీయీ మనల పంసారప్రవాహమునం ద్రోయుచున్న 
శంకరుడు రచించినాడు. వ్యావహారిక పారమార్థిక దృక్పథము 
* నాకదాని నింకొకటిగాం బొరవడుట, అనగా నథ్యాన, యెంతదోష 
)త మైనను మానవ మాన నమునకు సహజమైనది, ఆది మన జ్ఞాబేం 
మ నిర్మాణములోనిలోవమే. * నిజముగా గొన్ని కేజస్ప్పందన 
లే మన యిం(దియములకు శబ్దములుగాను ధ్వమలుగామ గోచరించు 
౨ నిజముగా (బవ్మామేయైనము, దాని కొర్యరూవమైన నావావస్తు 
;ంచముగాం జూచి యంగికరించుచున్నాము. పున మెంతకాల 
)ద్యావభీల మై, తర్మ(ననూణపిఎలను నిశ్వఫింశుమో యంతకాలము 
)ము మన యనుభవములో విషయిలక్షణ సరిశీలనముచేం బరమార్థ 
)మును బొందంజాలము, అనుభవజ్ఞాన పిద్ధిమండి వతనమే అవిద్య; 





1) పోజు ఈశ్వర కాక్టిత్మిభూ లే ఇవావిదా,కల్సి శే నానురూ పే; తక్స్వాన్యకాా 
9 అవిర్వచవీయే సంనార్యనవంచ బీజళూతే ,.ఛఈశ్వరస్య మాయాళ కీ! = 
ఎరిరితిద (కరిన్మృర్యోర లి లమ్మేశే (₹్కభా 2,114) 0, 1,4,3,2,2,21 


2) Tongs ఉటోద్ధారము 


84 భారతీయత ర్హ్వ్యశాశ్ర్రము 


ఏకము నద్వితీయమునగు |ఖహ్మవదార్థము ననేకముగా లిబ్ళేదిం! 
సరిచ్చిన్నాత్మయొక్క మానసికలోవ మవిద్య చీంకటి వెలుతురుయొక 
కృళావస్థయే. డ్యూపేస్‌ చెప్పివరితిగా నవిద్య “మన జ్ఞానముయొక 
జన్మ సిద్ధ మైన కాంతివిహీనతయే ” 1 దేశకాలనిమి త్స నిర్మాణమునంగ 
వస్తువులను యథాస్థ్రికిలోం జూడంజాలని మవన్బుయొ క్ర వ్యకతయేఅవిద 
ఆది యెజీంగిన వ్యకదృష్టికాదు, వ్యావహారిక [1ప్రపంచముయొక్క ఈ 
మ్మగ(వమాణముల నమసరించు పరిచ్ళిన్న మాననముయొక్క నై జ 
స్థారము, అదీ మన దై వజీవికమును మలుగువఆచు నొక యభావాళ 
మగు శ క్తిన్వరూవము మన యిందియ దోషముచే రజ్జువు సర్పము? 
వెట్లుగోచరించునో, యశ్లీ మన యవిద్యచే (ఇహ్మమే జగదూవము 
గన్బట్టుచున్నది. రజ్జువుము రజ్జువుగొం జూచినవెంటనే, సర్పదృ 
సంతఠరించిపోవును, బ్రహ్మాన్వరూసదర్శనముకో జగదూన మంతరి( 
పోవును, వీది తదతీత మైన యనుభవమునలన సత్యమని నిరూపిం 
విడినదో, యది మన యవివేకముపలనం గాకున్నచో, నత్యము 
సంబంధమును బొందంజాలదు. పర్యబహ్మమందు రూవకల్పము 
మనము చేయుచున్నాము, సర్పద్భశ్యమును రజ్జువాన్గవికతను జ 
న్వయి పునున్నచో, లేనిదానికున్న దానితో సంబంధము సాధ్యముకా? 
మనము బెవ్పుదుము, సర్పము గోచరించుటకు నే_తసే దూష్యవ 
(శ్రాడును (తాడుగా జూచినచో సమస్య సమసిపోవృను; అప్పు 
డ్రాడే పాముగా గనృ్ఫట్టినదని చెన్వుదుము. బావ్యా(ప్రనంచదృశ్యః 
నకు దృష్టిదోనముకస్ప చేజుకారబము లేదు. చైతన్యము సత్య 
యుండగా, దాని దానిస్థానమున వస్తువులను దర్శింవం జేయుట! 
యా దృష్టిదోషము చేయంగలవన్కి అవిద్యయనంగా జ్ఞానలోవముగా 
సంశయజ్ఞానముకాని, దోషపూరితక్ఞానముగాని కావచ్చును. అది శే, 
మభావాత్మకమేకాక, భావాత్మకముగూడ న్రైయున్నది. అవిద్యా స్తీ 
మం దరెజింగినదేయని శంకరుడు చెప్పినదాని కర్థమేనునంగాం బరి! 
నృత సర్యసామాన్యమనియే, తనకు సర్వవిషయములనుగూర్చియ 


1) డ్యూశేన్‌ నర్టమ్‌ఆఫ్‌ వేదాంత వ 30 2 


అక్టమాధ్యాయము । శంకరాద్దై కత వేదాంతము కిర్‌ 


రియుదని |వ్రతివ్య క్రియు నంగీకరించును. ! ఈ లోపము నందరు 
'ర్రించియుండుటచే సర్వసామాన్యవిదితాంశసుని చెప్పవచ్చును. 


ఒక వ్య శ్రీకిగల జ్ఞానమునకు భిన్న మైన అజ్ఞానమే ఉపనిష 
,అచెఫ్పీన అవిడ్యయైయున్నది, 2 శంకరుని రచనల ననునరించి, 
rనవమావసముయొక్క వరిచ్భిన్నతను సూచించు తర్మవద్ధతియే 
విద్య, ఆది సంధ్యాప్పుతునివలె న థావవస్తువు కొద్కు వేలన నది 
గజముల కనుభవసిద్ధమైనది, జుజ్జానముబే నది నశించును గావున, 
ని వరిపూర్ణము యథార్థమునై న భొవపస్తువును గాదు. అడి యన్నత్తై 
చో దేని నుత _క్రిచేయంజాలదు, అది భదూవమైనచో దానినుండి 
టుద్భవించీనదియు నిజమే కావలెను, గానీ మిథ్యామాాతము కారాదు. 
తివిద్య యథార్థమునుగాదు, మిథ్యయుమగాదు రెండునుగోదు. 8 
"ని జన్మను, కారణము మనకు దెలియనినై నను, నది ప్రవర్తించు 
)వఃవ్రమాణరూవములచే నువిదితము, అజ్ఞాన పొవ దుఃఖహికు వైన 
బా యవిద్య యెచటనుండివచ్చినది ? అవిద్య వ్య క్తిత్వకారణము 
"దు ఏలన వ్యక్తులులేనిదే అది యుండంజాలదు, అది వ్యక్తిత్వ 
రణమేయైనచో నది వ్యక్తుం అ స్తిక్వముతో నిమిత్తము లేకుండనుండు 
ది యనగా (బహ్మకుంకెందునది కానలెమ కాని యవిద్య (బహ్మకుం 
౦ద దేలన, |ఐవ్మా దీనికి వ్యతిరేకముగు నిత్యజ్ఞానతేజన్ప్వరూపీ, * సర్వ 
"త్మముని తలంచినరికిగా నది _బహ్మయందుండంజాలద్యు వాచస్పతి 
చించునట్లది వ్య శ్రీయందుండ(జొలదు. ! బ్రహ్మయొక్క వికార 
భావమే అవిద్యాస్థావమనుట నిరర్థక 'మేలన, [బ్రహ్మ వికారమందుట 
బిద్యశన్చ కారబాంతరములీదు. వతిజీవీ కొక భిన్నమగు నవిద్యము 
3న మూహింపవలినని రామానుజుండుపలికెను, లేకున్నచో వొక జీవికి 














1) అహం అక్థిఇకా్గద్యమభవార్‌ , రూ॥ 'వేదాంకసారము వడ 
2) చూకథాం॥ ఉ 1,1, 101 ద్యికఆ॥4॥ 4,3,20,4,4,3, 

3) వివేకచూడామణి వు। 3 

క్ష) 6 దేవుండు జ్యోతిః అందు( జీంక టియే లేదు (1 జ్యాఃర ) 

ర) చూ, శ్రీకరుని న్యాయకందల్సి రానూనుజధావ్యను 2,1,1ర్క్‌ 


86 భారతీయత త్త్యకాష్ర్రము 


మోక్షఫిద్ధితో వన్నిజీవులు ము కిబొందవలెమ. అందుచే నవిద్య శీనకే 
ముల కమగుణమైయుండును గావునను, వానికది కారణముకాదు కో 
నన్కు నది దుర్చోధము ఇచట మగకు శాభాచం[కసుజవాద మర్మ 
నది,1 అవిద్యారూవ మనిర్వచనీయమని చెప్పి శంకరుం డీచాదశ 
నుండి తొలంగినాడు. శంకరుని తత్త్వములో [వశ్నకర్థము లేః 
వ్యావహారికప్రమాణము పారమార్థికముగా నిసృయోజనము, ఇవి! 


1) రామాసుఆకావము డి 11,65 సౌః (వః మా! 1, 21, 24 5,13,106 
పార్థసారథి మి జీ(డీట్లాకేసించినాయడ్సు * అవిద్యయవన(గా నపార్థజ్ఞానమా? లేళ దాః 
గారణమైన దేడైన నింకొకటి యున్నదా? మొదటిపైవరో పి యవిద్య యెవ! 
ఆది కుద్ధగిత్స కరూపియగు (్రన్నాదికాదు రవిగింబమలో నంధకారముండదు 
కీరా త్మలదికౌడు? ఏలన జీవార్మణు (విహ్మభిన్ననులుకొవ అనిద్యయుండుట 
కాళమురేదు। డానికి కారణమైన డింకొళటియుష లేదు; నుజీయు నవిద్యయు దాలికొ 
మును విహ్మేతిరమైన యా శ్రాయనుగలనన్నతలో బ్రిహ్మయి క్కయే4 ర్పమంకరించో 
(హ్మాయొక్క అవిద్యయెత టమండీ నచ్చినది బహ్మామొక్క'పే సక్యన్వరూవేయుగా 
వేజిద్దీియమలేదు అవిద్య (బ్రహ్మసఃభానమేన్నచో (బప్మాకు విద్యయే న్వభావమై...! 
కూడ నెల్ల గును? శిం(గ్రాంతిర్టానం? కింవాభ్రాంతి ధ్ఞానకారణ భూతం నద్ద్వీంతే! 
యది (ఖ్రాంకి స్పా కన్య నబవ్మాణ స్తవ్మ న్వచ్చవీడ్యారూన క్వాల్‌ నహి భాన్మరే 
రస్యాావకోకో సెంభవతి। న జీవావాం, తేషాం |బహ్మోతిరే కే శాలానాక్‌ , (్రాంక భావా దే 
గ్రాంశిజ్ఞానం శ కారజంచ ఆభ్యునగచ్భ్ళకా మదై (కహాని! కింకర్హాచ (బ్రహ్మణో ఖని 
ఒహాజాకార ణాంకర మృన్దీ స్వాఖావికీతి దేర్‌ కథం విద్యా స్వభావః ఆవిడ్యాస్వ 
ప్యాక్‌? (కాత్రదసిక వు. 64 3.514,113) 

అ ద్వైరముమ ఖండించుచు( గుమారిలు( డిట్లు వాదింరెను 'బ్రహ్మస్యశి।నేతి! 
బర్జుడైనరో (బహవ్మాకు వేజైనదేదియలేదు వ్వన్ననద్మళమైన యీ య! 
(వవ త్రి 84 గారణమేమి? ఆనిద్య బ్రహ్మకు లిన్నవన్నసు, దాని కింకొళకొరణ చ 
దవ్నను నదైకతము సశించుము ఇది (నిహ్మస్వరూనపేయైనచో న దియైన్న6రు సిశించ 


“న్వయీంశ చద్ధరూనకశ్వాక్‌ అగభావాచ్చాన్య వస్తున 
వ్యష్నాదిన అపిన్యాయా! |వన్మ త్తి గ్లన్య కింతృకా 
అనేనోసన్ల వేషఫీ ప్టేద్యైశ రాద! [వవజ తే 

స్వాభావిక నువిద్యాంతు నోచ్చేత్తుం కించి దర్హతిః 

(జనా, వంబంధాకేననరినోరము. ష,రి4్క75) 


అష్టమాధ్యాయము। శంకరాదై కత వేదాంతము 87 


యున్నదని మన మెజు(గుదుము, జీవనృష్టీ ఎట్లు జరిగినదో యను 
(వశ్నవలినేే అవిద్య ఎట్లుదయించివదను (ప్రశ్న కవకాళములీదు 
ఆత్మకు నవిద్యకుంగల నంబంధమును నువమెళలుంగంగల్లివచో మనమా 
రెంటికి సతీతులముగానలెను, 1 అవిద్యయే ఆత్మకు ముఖ్యలక్షణమైనచో 
నాత్మకు విద్యనుండి విముక్తి యేన్నండు నుండదు కాని యాక్మ 
దేనినిందనలోం జేద్చకొనుటం గాని, తనలో వేన్మూతమునై న విడిచి 
పుచ్చుటగాని చేయునది కాదు. ఆవిధ్య యీ పరిచ్ళిన్నవ్య క్రీ కిని, 
మూనవుండై వను నీశ్వరుండై నను, వానికింజెందదు ఏలన్క వట్టివ్య క్రీ 
కవిద్య చెందుట కాతండు మొదట సృజింవంబడవలెను కావున నాఠని 
సృష్టికి గారణ మాతనియొక్కగాని; నుజెవ్వగీయొక్కగాని యవిద్య 
కాజాలదు. |[ఐహ్మ నగుణత్వ మొందుటకాని, జీవుంయుక్న క్తి గాని, 
సరిచ్ళిన్న జీలితలక్షణముగు నవిధ్యవలన జరిగిన దికాదు, ఈశ్వర్మసవృ శక్తి 
వలన జరుగు సంఘటనమే అవిద్య, కాని అవిద్యయు (బ్రహ్మము నెల్లీక 
కోలనున మండంగలనను నమన్యయీం కీర్పరాబిది. శంకరుండిట్లు చెప్పి 
నాయడు: “బ్రహ్మ మవిద్యాసంజాతము కాదనియు, (బ్రహ్మకవిద్య 
లేదనియు మన మంగీకరింతుము, అవిద్యావళమై (_బహ్మేశరమైన 
యింకోక న్య క్తియుండి తక్కారకుం డగుననియు మన మంగీకరింపం 
జాలము, ” 8 సంక్షేపశారీరకము నమసరించి, * నిర్విభాగచిత్స్వరూనమే 
అవిద్యకాశయము విషయముగై యున్నది,” * డ్యూసీ నిట్లు చెప్పి 
నాండు' “యథార్థముగా (బహ్మేశరమైనదేదియు లేదు |వ్రవంచ 
రూవమున (బ్రహ్మ వీకారమును, బహుబీవభిన్నత్వరూవమైన |బహ్మ 
యందు భేదమును నునము చూచుట కవిద్యరకికారణము. కొని యిది 
యెట్లు జరుగుచున్నది ? (బహ్మ మేకము సద్యికీయమునై యుండగా 


1) శం, గీ ల 13,2 


శీ శి 8 
2) ౪౦ ఖ్యాబ్బ ఆ,డ్క1త్క10 కన యద ్వరమశరండములో లక్మీధడ!డిట్లు 
చెప్పినా(గు: “నేను (వ్రకాశించుటలేదను మజ గారణభ్రూర మైన వ్వయంజ్యోతి 
ఊాబముగల అర్మ నవిద్య యెట్లంట/గలదు? కాని చిదాకాళమున నవిద్యామేథు మొకిండ 
న్సట్టును; ల్ఞాసెనూర్యు! డదయంచువణకు నడియుండను ” {16 17) 


8) 1,319: అగ్రయశ్వవిషయర్వభాగినీ నిర్విభాగచితిరేవశేవలా 


88 భారతీయ తత్త్వశాస్త్రము 


విశరమును వానాత్వమును మనము చూచుచు మోసమున రే, 
పొల్పడుచున్నాము? ఈ (వళ్నకు నున (గంథక ర్తలు సమాధాన మిళి 
యుండలేదు, 1 వారు సమాధాన మీయకపోవుట నిజమేకాని కారణ 
శమాధానము లేకపోవృటయ, కాని, విమర్శకు లూరకుండరు; వారి 
బదులు చెప్పుదురు. * సర్వము విజ్ఞానాశీతసునిబెవ్వు నీళశ్ర్వ్యనుల్‌ 
హేతువై పరీత్య మాక్షేవజీయముకాదు, ” * ఇది నిజమే, బహ్మటీే 
మునద్వితీ యము ఖద్ధము, వరిపూర్ణమునయ్యు వివరీతభావముల ను 
యింప(కేసి ద్మిగ్ర్భంతికల్పించు నీ యవీద్యాశ క్తి యెచటనుండిన 
నదో తెలియదు, 8 


2ఎవవంచవబ మిథ్యయా 


(వ్రవంచము మిథ్యయనియు, కేవల మసఃకల్పితమనియు ని 
దురభఖిపొయ మీ యవిద్యా సిద్ధాంతమువలన నుదయించినది. న 
దృశ్యములు, నీశ్వరుండును గూడ నవిద్యారూవములీయని శంక రు6 


—_—_—_ 








1 డ్యూసేర్‌నిష్టం ఆఫ్‌ వేదాంత వ 302 
2) పార్థపారథిమి[న;డు। 'అ్నశానిర్వదవీయే వాదేనా& నునన క్తిరూషణమ్‌। 


క) సంక్షేవకారీరక, వివరణ చేదాంశముక్కొవశ్ళి అద్వ్వైరనీద్ధి అద్వ్వైతదీ 
(గంథక రలు చీంళటి గృహములోగుండి గృహము మణగునజిదున ప్లే ఆవిద 
1విహ్మామే అశ్రయము, విషయమునవి శలంచిరి ఆవిద్యకు జీవుడా క్రయనువియ్య (బ 
విషయమనియు వాచీన్నతి భావించెను. ఈశ్నరు(డుకూడ జీనార్టానసంజారుందేయని ౬ 
జీవు లెందరో శఈశ్నరు లందరుండవలెననియు నీ$ని _భానము మజియు సన్యోనా 
యళ్యము చెన్న (బడెను! జీన్సు లవిద్య'ప్రేనన్సు నమి్య్య జీవుల నైనను సాధార పడ 
అందు సనిద్యకు స్థానము |బహ్మమందే యున్నదని గెన్సణడెను, ఇది యదైక్షితన్‌ 
శముగాపుద్మ వీ విషయమున విద్వన్మనోరంజవ్మీగంథళ ర్త చర్చించి మమన్త్యవ 
జీవాత్మ (బహ్మనుం దై క్యమగునవియు నివీద్య విజముగా నున్నడో పది (బ్రహ్మమ 
యుండ వేలెనవియు కౌప్పెను గూ వండిట్క్‌ 'నెస్టేంంరు 1872 టద్ధదై రవ్య మని 
విరోధ నుకొదు అవిద్య వష_తిచెశన్య్వరూవము  విద్యారణ్యు(దు చెప్పినట్లు అ 
కృతి(దాల్చిన అంతః4 రణవికారముచి నాత్మయందలి యవిద్య కొ(లగుగున్నది 


అష్టమాధ్యాయము ; శంకరాదై కత వేదాంతము (3 


తజచుగాం బలికినాండు,* మన వరిచ్భిన్నజ్ఞాన మెటు తలణినన 
(బ్రహ్మయొక్క, నిజస్వరూనము మారదు. దృష్టిదోషము గలవారికి రెం 
చం_దబింబములు కనృట్టుటచే నిజముగాం జం|దు లీరువురుందురి 
“న శ్రనికాని యవ శ్తనికాని చెప్పుటకు వీలులేని నానురూపొత్మకను, 
వ్యావవారిక జగత్తు పూర్తిగా నవిద్యపై నాధారపడీయున్నది, పరము 
న్వరూపనుగు నత్తు నిత్యమై, మార్చులేనిదై |వ్రకాశించుచున్నది, మ 
మాటలలో నూడ్పుచే నిరకవయనమైన వరమాత్మలో మార్చు కలుగదు, 
సృష్టి యీశ్య్వరుని వరిచ్చిన్న కామస్య లుదయించిసపుడు శంక? 
డిట్లుచెప్పినాండు! “తత్త్వమసి” మున్నగు వాక్యములనలన న 

న మువదేశింవంబడినపు డఖేదదృష్టీ [వబుద్ధమై, జీవుని జన్మాం। 
వరిన్నర్హనము, నీశ్వరుని సృజన వవృ క్రియు విరతినొందును; వీః 
విభాగరూవమైన (వ్రవంచన్వభొవ మనిద్యాసంజాతము; సమ్యగ్జానము 
నది తొలంగిపోవుమ. అయినచో సృష్టి యెచటమండి వచ్చిన! 
మంచినే కొకుండం కెడుగుమగూడ సృజించిన బాధ్యత యొవని! 
నామరూవనులే (వ్రవృత్తి సాధసపంన శ్రిగాం గలిగి, అవిద్యాకృతవై 
దానిని విచక్షణచేయు జ్ఞానలోవముచే నుదయించినదే సదశత్మ? 
చరణ రూవమైన సంసారము, జనన మరణాదుల వస్తువిభాగ మం! 
వ్యామోహమువలెనే, యో యజ్ఞానమును బారమార్థికదృష్టిలో నన 
మైనదే,” 8 మజియు, నామరూపొత్మకమగు వవిద్యాకృశ మైన య 
తత్వము, సరిజాసుము గలదియు లీలిదియు, న్మద్రూవము నస్మద్రూన, 
కానిదియునై + స్వన్వరూవములో నది వరిదామజగత్తు వకకీ తస్థితి గలి 
యెన్నడునుమార్చు చెందనిదగుచున్నది,” * ఈ భావమును [పతే 
ముగా వక్కాణించినచో జీవుని యవిద్యకు వేలుగా ననేశత్వమున క 





క్రై ఏకతం- పార మార్థిశం మిథ్యాళ్లాన విఖ్ఞంభీితంచ నానాత్వమ్‌! (౪ 
2,1,14:) 

2) 2,1 311 2,1,14, 2,3,461 

3) పోలు: అవీద్యాక్సరం కార్య చనంచమ్‌॥ (/0%భ8 1,3,1) 

4) పోల్చు! ౪0౫ భః 21,27, 


)0 భారకీయశ క్త $శాష్త్రము 


శృములేదని తోంచును, అన్ని మారులు, చలనములు, వికానవరిణామ 
ములు, (వకృతిశాస్త్ర వరిశోధవల్కు న్వన్నవార్తలనియు, నెండమావు 
ఏనియుం జెన్పవలసివచ్చును, (బ్రహ్మా జగత్కారణక్వ వాద మీ భావ 
మును రూఢీవజచును. జగత్పరివ ర్హనమువలన (బహమం దెట్టీ 
మార్చును గలుగదని నిరూపించు మత్కంఠతో, 1 నగ్యముము (కాడునం 
వారోసించివబ్లే జగత్తు (బ్రహ్మనమున కారోసింవంబడెనని శంకరుండు 
వెప్పినాండు, * “*చీ6కటిలో నొకం డొకతాడును పాముని పొరవడి, 
కయశకంపితుండ్లై వరుగీడవచ్చును అప్సు డింకొరండు “భయపడ 
పము, ఆది (కాడేకాని తాంచుకాద*ని చెవ్పవచ్చును. అట్లు చెప్పి 
మొదటివాని భయ ముడిసీ, సొరిపోవు నాతనిని మరలించవచ్చును, 
(శాడు పాముని కలిగిన (భాంతి కొంత సేపుండి, శరువాతం దొలంగుట 
వలనం ,ధ్రాడునకెట్టి మార్పును గలుగలేదు.” ? నక్షత్రములు నిజ 
ముగా మీసుకు మిముటీ మనవ్వు మన దృష్టికినూత ముట్లు కన్పట్టు 
చున్నవి, వక్ష్మ్యత్రముఠలనుండి (వ్రసరించు కాంతి నిర్వ(కమముగానే 
యున్నది, కాని యా కోంథిమార్గనుగు వాతానరణములోని చలనసుల 
వలన మనదృష్టి చలించి నక్షత్రములు చలించుచున్న వను |థాంతిని 
గలిగించుచున్న వి. అదేవిధముగా, మనదృష్టిదోషముచే (త్రహ్మమం 
దదేకత్వ పరివర్తనాదిక మున్నదమ (భాంతి జనించుచున్నది, * 
శంకరుం డిచ్చిన కొన్ని యుదాహరణముల వలన ననేకత్వము, భిన్న 
శ్వము మానవ మనన్నముద్భవమగు మరు మరీచికా (భాంతి వంటిదియని 
సృష్టమగును. భేదములన్నియు మానవ మానవ కల్చినములేే నున 
సాక కోజాకృతిగల గాజిముక్కవలె, యథార్థముగానున్న యేకత్వ 
మును విచ్ళే దమొనర్చి దానిస్థానముధ నచేకత్వమును |బదర్శించుమ; 
నిజమున కచేత్వము, దానినిం గల్పించు మనస్సు రెండు ననత్యములే, 
కొని మన మువమానములను భావన్ఫూ ర్తికొబకీ యువయోగించనలిను 





1) శం m1 21,28: 1192 

2) అధ్యారోపిరిమ్‌॥ 

శై) శం భక 1,416: మజీయ(ాడు! శంభా॥ కతోననివక్తు 3,111 411 
4) శంభ! 2ఏెర్కి4ర, 


అష్టమాధ్యాయము॥ శంకరాదై పత వేదాంతము 91 


గాన్సీ వాని వాద్యార్థమును సొగందీసి యర్థాంతర వ్యాప్తి నిచ్చువట్ల 
చేయరాదని శంకరుడు చెస్పియున్నాండు, ! 


ఆనంకరాదై ్వతులు కొందరు విజ్ఞాన వాడార్థము సంగీకరించిరి 
అవిద్య విజ్ఞాతకుం కెందుననియు, కను గుడ్డుపం బొరయున్నచో నడి 
వస్తున్వరూవమును మణుగుపజచున్లే, స_ర్జించుననియు వాళచ్చకి 
చెప్పినాడు. 8 ఆవివ్యయే మిథ్యా(వ్రవంచ కారణమనియు, నీ యవిద్య 
వలననే నునము (విహ్మము మిథ్యాజగత్తున కుపొదాన కారణమనియ. 
భావింగుమని మధుసూదనసరవ్వతి పలికివాండు, మిథ్యా జగన్యూ 
లము చిత్తము; చిత్తనాళముతో మిథ్యాజగత్తును నశించును.” * 
చిత్సుఖి, ఆదై కత సిద్ధాంతము శ్రావళి యోగవాసిస్టము, దృష్టి వృక్ష 
వాదమును బలవజచి మన చీ _తజ్ఞా సము బగన్మూల కారణమనియు 
విషయివిషయ నిజ్ఞాన విరతితో జగత్తు ననన్మగ్నమగు ననియ 
వాదించినవి, 5 





1) ళంగా! 321, 17 19 


2) శీవా [శయం [విహ్మవిషయం। (బ్రహ్మకు? కల్చిందిన భిన్నరూనములక 
గోరణ మంఠఃకరణ వికారములని యాత(తు కౌస్పిము ఈ విధముగా వాత+డు విక! 
ములను, బావి విషయములను నంగీకరింవ వీలపివ చ్చినది 


౩) “ అన్మరై శ్యేం[ద్ర శాంన్య యదుపాదానకారణ ఆక్జానం తదుసాశిత 
(గ్రహ్మ కారణ నుచ్యతే। (అద్వైళవిద్ధి పు 238) 
జరి శ్హమూలో లికల్పోఒయం చిళ్తాభావే న కశ్చవ(వివేకచూడామణి;వు 407 


ర్స్‌రూః నః నిశ పాక సంగ్రహము 12 1319 దృష్టివృష్టితాదమనయగా 
జాడ(నిడీనంత కాలమే సృష్టియున్నదనునది యోగబానీట్దనీద్ధాం తము 


అమనోద్నళ్యమిదం సర్వం యత్కించి తృచరాశరమ్స్‌ 
మనపోవ్యువ్మనీభాబాక్‌ దై శరంనై వోనలభ్యశే। 


చూ! యోగనానీషసారములో శీవన్ము_క్రీ అధ్యాయము పోల్చు: సంక్షేనశారీర కష 
“*శ్రనభిర్త మార్మ తనుపా జనికం వరిళల్పయ క్యథిలమేన జగక్‌” న్మవీంహశావపీ 


“చిర్థీడం సర్వమ్‌ * (2 1,7) 


92 భారతీయత త్త్వశాస్త్రము 


అద్న్యైత తత్త్వమునందుచెప్పిన జగన్మిథ్యా త్తముమగూర్చి 
ఫశ్చిమఖండవినుర్శకు లిట్టి భావములనే (వకటించుటలో నొశ్చర్యము 
కేదు. జగత్తు నుగూర్చి యిర్ధిభావమును మనము నందుంచుకొనియే 
ఎడ్వర్జుకెయిర్దు_వాసివాండు, ” అద్వైశమళ మొక జగన్మిథ్యావాదమై, 
సర్వమీశ్వర స్వరూవనును తత్త్వముగాంటెంపొందినది. ఇది (వద 
ర్మించు నేఠత్వము వస్తుభీన్నత్వమును సమన్వయించునదికాదు, ఈ 
యేకత్వమొక యగాధమైన గర్హము, అందు భిన్నత్వమువడి 
యదృశ్యమైనది” 1 ఈ భావము జీనితమునొక విషాదాంతమగు 
హాస్యముగాంజూచిి వ్యావహారిక జగత్తునుగూర్చి శంకరుండు చెప్పిన 
యనేకవాక్యముల కపొర్థము కల్పించి, సముచికార్థవినరణముల నన్ని 
టీని భంగపజచినది, అందుచే జగత్తు మిథ్యయన భావమునకు వ్యతి 
శేకముగా దృశ్యమా[తమను భావమును బలవతచు పెక్కువిషయమురి 
నిచట [గోడికరింపవలపి యున్నది, 


అవిద్య సొంఖ్యులప్రధానమువలెనే యజేతనమగుటచే 
బగక్కారణము కాజాలదు. సొంఖ్య[వధానవాదులను ఖండింభిన 
శంకరు డవిద్యానముద్భవమే ప్రవంచమను వాదమును ననుర్థించు 
నని మన మూహించుట కవకాశములేదు. ఆవిద్యశీ నారంభ 
మైన బౌద్ధుల కారణధర్మవరంవరా వాదను.మకూడ శంకరుడు ఖండిం 
చిన విషయమును మనము మజువరాదు. *చేతను(డగువాని మనమ్బులో 
నుదయించిన యూవాయీఅవిద్య. వదిరెండు లింకులుగల కారణధర్మ 
మము గొలునులో నిది మొదటిలింకు, దేనా మనన్పముచ్చయము లిందు 
గ్రహింహబడినవి, కాని యవియెట్లువరన్సరనంనర్మ మును గలిగి 





ఈ తస్మాద్విజ్ఞాన మేవార్తి (వనంచో న జీ సంవృతః (లింగప్పరాణము సాళ్ల (ప్రక భా 
1, 42 లో మదాన్నృతము ) లీబియాధారము ననే విజ్ఞాన భిజీబిట్లు నమర్థించెమః “ఏకే 
నాధునికావాం వేదాంతి |బువాణాం అసి మఠం్క నిట్టానబాదకుల్య యోగక్షేనుకయా 
విర స్తమ(సాంః (వః భక 1, 48) 


1) ఇకల్యూమన్‌ అఫ్‌ రెలిజియన్‌ నాల్యును 1 వః 263 ఇట్టి పళ్ళిమ వండి 
తుల వినుర్శలకు చూ! $ర్తికర్‌ స్టడీస్‌ ఇన్‌ వేదాంత, ఆ2 


అష్టమాధ్యాయము | శంకరాదై కత వేదాంతము go: 


యుండునో చెవ్చంబడలేడు.” 1 శంకరుడు తాన్యవాదమును, * క్షః 
భంగ వాదమును * గూడ నిరఫించినాండు, విషయముతో సంబంధను 
లేని విషయజగత్తున్నదము నిరూవణమువళలననే భౌద్ధవిజ్ఞానవాద నిర? 
నము స్థిరమైనది. వ్వ స్తిత్వము మన మానసిక వికారముల స్తై నాధా! 
వడియుండలీదు, _వపంచమును జ్ఞానస్వరూపముగాంజూచినపుడు పా( 
మార్థికనత్యము చెప్పంబడినది, అదేవిధముగా కా, గదనుభవమ 
వ్వప్నామభవకుఖ్యమని నిరూపింన యత్నించు వాదములన్నిటి! 
శంకరుడు నిరసించినాండు, * జగత్తు కేవల మవిద్యాసంభూతమ॥ 
యాతండంగికరింవండు, శంకరుని భావములో నవిద్య కేవలము వ్య! 
గతమైన శ క్రియేకాదు, దానికి బాహ్యమగు వాష్టవికతయుం గలదు. 
అందరి కనుభవసిద్ధమైన సృథివ్యాదిననంచమున కదియే కారణము 
అవిద్య, మూల సూక్ష్మ రూవములమ గలిగి, యనాద్యమై, * భావాత్మ! 
లక్షణయు క్ర మైనదే అవిద్య, ” అవిద్య, మాయ, |వ్రకృతియు సమ 
వార్థకములుగా వాడంబడీనవి, 


పరబ్రహ్మమే జగదాధారమని శంకరుడు చాదించెను, [బ్రహ్మము 
జగత్తునుండి పూర్తి గాభిన్న మైనచో, ఆత్మ జాగత్స్వన్న నుమ ప్హ్య. 

మేళం 51 2,2,1 

2) శంకా 2,2,41 

8) ¥0 ఖా 2, 2,18,21,268, 

4) రెంటికి ఖేడములేవిరీతిగా ననంతరాదై కులు రబిం చిర, లక్ష్మీధరుని ఆద! 
మశర్రందమునకు( దామ (నానిన భాష్యములలో స్వయం!పైకౌజ(డు చెప్పిన; “ నాలి 
వ్వన్న|నవంచము (భ్రాంతి కల్పిశమైన'ప్లే నొకుళగలుగు శాగ్రదవస్థయు (బ్రాంతికల్సిరమే 
చూ, పండిట్‌ అక్టోబరు 1873, వు, 1,28 

5) " జీవ ఈళో విశుక్షా చిక్‌ లిభాగళ్ళ రయో ర్ఞ కయోః 

ఆవీద్యాతచ్చితో రగ స్పదస్మాక మనాదయః 
(వా ంతముక్తావశిలో నుదాన్నాకము) 

6) అనాదిభానరూనేం యచ్విడ్జానేన వితీయశే తిదజ్ఞాన మితి| పాళ్ళాంకి ౦ వం 
చన్‌శేశ (చి్పఫీ। 1,13) 

7) ఆర్మన్యవివ్యసా వాదీః స్థూలనూశ్మెర్మనాస్టీ కాక (ననీ పా। పం్రగహవ 
12 19) (3 పోల్చు: లోకాదార్య। శ్పక్స్వతయము స శర్మ చొకొంనాముద్రణము, 


94 భారతీయ త త్వళాస్ర్రము 


నుండి పూ ర్తిగావేజై నచో, జగత్తుయొక్కగాని, జాగదాద్యవస్థా 
(శయముయొక్కగాని యథార్థతనునిరసించుటవలన బరమార్థ పా వి 
సొధింపంబడదు, అపుడు మనము న్నాస్తికవాద మంగీకరించి, సర్వోన 
దేశములు నిరర్ధకములని _తోఫిపుచ్చవలసివచ్చును. 1 మిథ్యానర్నము 
శూన్యతమండీ జనించుటలేదు, (భాంకికొలంగినపు డది హాన్యగతమగుట 
యుఫు లేదు. (భాంతికి మూలస్థానము మనన్తర్కములుగాని, వర 
మార్ధముగాదు, బవంరూవప్రవంచము మన భాసదోషముచే? జూవట్టు 
నది భావదోషమును దొలంగించుటనంగో, భావమును మార్చుకొమట, 
(కాడు పొముగాం గనిపించును (భాంతి తొలంగిసపుడు, పొము 
(శాడులో గలఫిపోవును, అదేరీతిగా వ్యవహరబజగత్తు (బవ్మా సొడ్లాక్మార 
సిద్ధిలో లీనమగును, ఇచట జగత్తు వీర్మూలింవంబడుటలేదు, అది 
చేజొకరూవనుతో గోచరించును. జీవమ్మ క్రి భావము, [కమముక్తి 
భానము, సత్యానత్యములక్కు ధర్మాధర్మములకు ఖేదమునుగు ర్తించుట, 
వ్యావహారిక జగమ్మాలమున మోక్షసంపోదవాపకోశము, నివన్నియు 
వాన్యాప్రసంచ దృశ్యములలో సత్య మున్నదని సూచించును, జగత్తులో 
(బహ్మమున్నద్షికాని జగ్యదూవమున లేదు జగత్తంతయు మిథ్య 
యేయై బ్రహ్మతో సంబంధములేనిదై వచో, కేమయు జ్ఞానము, వైరా 
గ్యము నున్నత జీవిత వికనమున కువయోగింవవు ధర్మాచరణమునేC 
బరఖ్రవ్మ సాక్షాక్కారసిద్ధి కనకాశమున్నదని శంకరుం డంగీకరించినంత 
కాలము ధర్మమునకు విలనయున్నదని యాతం౭డంగీకరించినట్లే , 
(వవంచ మనక్యమేకానీ, భాంతి కాదు జీవి శేనల మొక యనశ్చదా 
ర్థము కాదు. ఆత్మకాని దాని నాళ్మ చునుకొను | భాంతిని దొలంగించుట 
వలవనే మోక్షము లభించును, నిద్యారణ్యుండు చెప్పీనరీతీగా, “ జీవాత్మ 
పూర్తిగా నాశనము పొందవలసినచో మానవులకు మోక్షము లాభకరము 
గాదు” 


(నిహ్మమే లేకున్నచో మనకు జీవాత్మయు నుండదు, _భాంతియు 
మండదు, శంకరుండు చెప్పినవిధమున్య “*నిజముగాఃగాని యఖద్ధ 


1 యవ | ర్యవస్థాత్మ విలితం తురియ నున్యర్‌ ర్మళ్చితివళ్తి ద్వారాభావార్‌ కాస్తో) 
నదేశానర్థక్యం భూన్యకాన్తి ర్వా (కం భా ముం ఉ 27 


ఆష్టమాధ్యాయము శంకరాద్దై $త వేదాంతము 95 


ముగాఒగాని వంధ్యకుం మ్ముతుండుదయింవండు ” 1 _సవంచమున కెట్టీ 
యథార్థమైన యాధారమునులేనిచోో నసశ్తే దాని మూలమైనచో 
బుహ్మముకూడ ననత్యమేయని మనము కొట్టి వేయవలసియుండును * క 
ఓనవంచమునకు నత్చదార్థమాధారము, వీలన, '“మరునురీచికయు నిరా 
భారముగానుండ(జాలదు. * నఏస్వవ్నమీశ్వరకల్పితమా, దేనిదవ్య 
మీశ్యరసంబంధమో, యది న్వవ్న మేకాంజొలదు. * మనమీ నవంచము 
ద్యారా వరమార్థముజేరం గలుగుచున్నామనంగో స్మీనవంచములోం బర 
మార్థాంశ మిమిడియున్నదని చెన్సపలెను. రెండును భిన్నములై నచో, 
నొకటి సత్యము రెండవ దనత్యరూవమునని చెప్పుటకే వీలులేదు. 
(పభంచము బహ్మముకాద్యు _బ్రహ్మముస్తై నాధారపడియుండవచ్చును. 
ఏది సత్యముపై నాధారనడియుండి, సత్యఘుకాదో దానిని దృశ్యమా(త 
మని చెనృవలెను, (ప్రపంచము _బహ్మముయొక క సత్యస్వరూపను 
గాకున్నను, పరిచ్చిన్నులసుగు ఫ్‌ సీకి గోచరించు (బవ్మాము 
యొక్క బావ్యాదృశ్యరూపమీయవి పీ కాని వ్యవహారజగ 
తృుమస్య యింతమా్రమున నిశ్చయముకాదు, 5 

1 శా గొడపొదరొరిక 1 6 

2 యదీహాపకామేవ ఇన్మప్యార్‌ [బ్రహ్మణో ౬పర్య(వ్రసం 14 

3 నహి మ్మగర్శ్టీ కాదయో౬పీ లిరాన్సగా భవంతి (శం గీ భా 13-14) 
మజశీయు(జూరు, శంఖాణాం! ఉ|ర్కీిచె రి మాం ఉ 17, 

4 అఆనంతరాదై ్వశమునందు (వినంచమును న్వవ్నముకో! బోల్చిన యువి 
మానమును భగ్నిమగువరతు పాగ(దీనీరి ఆదైంముతరంద మీట్లుడెవ్వుచున్నది “ఆత్మను 
గూర్చిన ఆజ్లాననుగువిద్రబే(గల్పి తమైన జగత్తీను డీర్భే స్విన్నమ సందు( బులోళ మోకా 
చిమ్భరణ రేథాకాంతులు పొడక ట్టు చుండును, 

“* అక్మాజ్డానమహాస్‌దా జంబి కేశ న్మీష్థగన్మయే 

దీర్చ న్వప్నేమ్భర ంక్యేకే న్వర్గమో శ్షాదివి భ్రమా, (18) 

ర ఇంకొక సందర్భములో ఐర్లే్మే చెన్చినది కంశరుపి విషయములోనరిపోవుమ్కు 
ఆ మూర్యచంద్రనడ త్రము లేదుగును? గృహ నదీవర్వత వృతశలాదుల్కు నువళరీరము 
శెమగున? ఇవన్నియు గేవల మూహావినోదనిలానములే? మనము లిర్వచింగిన 
నూ తములనభునునరంచి |వ్రక్ళతిలోబేయొక దావికి సభానములేద్యు మున కిం[ధియే 
గోశరదుగున డంతియు నిజమైనది స్టిరమైవదియున్కు |దళస్రిశినిద్ధనిస్తుశా లమున క్యు 
మిథ్యాద్ధుళనములకు భేదము నిలిచియేయుండును * మననవిజ్ఞానన్నారములు పరిక 


96 భారతీయత శ్ర్వశాస్రము 


సూక్షమునుగూర్చిన శంకరునిభావములవలన జగశ్చత్యమును 
గూర్చి పై నిచెప్పిన యంశము నమర్థింవబడుచున్న ది. మోగక్షమనంగా 
నది అభించుటళో6 [బసంచ మదృళ్యమైపోదని యాతం డుద్ధాటీంచెను, 
ఏలన నర్లైనచోం (బవంచము మొట్టమొదటి ము క్రపురుమునితో నంత 
రించియుండును, బహుత్యమును వాశనమొనర్చుటే మోక్ష మైనదో, 
విద్యచే నవిద్యను బో౭గొట్టుకొనుట మోక్షమునకు యు క్ర మూర్గముకాదు, 
అపుడు చేయవలయు కర్తవ్యము |వ్రపంచమును నాశమొనర్చులే, 1 
శంకరుడు జీవన్ముక్తి, విదేసాము క్రియను ము క్రి భీదములను జెప్పినాండు. 
ము క్రావష్థకు శరీరనుండుటలేకుండుటయు " బ్రీదముకలుగంకేయదు, 
సంసారబంధములమండి బిము క్షి యే మోక్షము, జగ(ద్రూవమగు ననేకత్య 
ముండుటయు( బోపుటయు ననువాని పై మోక్ష మాధారవడి యుండలేదు, 
మోక్షసిర్ధిగలిగిన వానిని జగత్తుమోనగించం జాలనిదగును. అందుచే 
బీవన్ము కునికి, దనళరీరముతోంగూడిన (వ్రవంచము విరతినొందదు, 
కాని దానినెట్టిదృష్టితోంజూడనరినో యాతండు (గ్రహించుము ముక్త 
పురుషునికి జగ మింకొక కాంతిలో గోచరించును. ము క్తపురుషు(డు 
కామములచే నంధు(డై, సంసార సంచారములో నెన్నండు లఖింవని 
నుఖాదులకొజకుం విరుగు లిడండు, బీప్కబ హ్మైక్యపీద్ధియగుట శోడనే, 
జీవులువేణు, విషయములువేణు, వాని (వ్రవృత్తులు వేణను ఖిదబుద్ధినిం 
గలిగించు నజ్ఞానము నశించును. * అవిద్యయనంగా నాత్మ ననాత్మ 
నుండి వీవేకింపలీక పోవుటయే, ఇచ్చాక్ఞాన[క్రియా [ప్రవృత్తులు నునకుం 
గలవని మనమెటుంగుదునును విషయము నృష్టమేయని శంకరుం డంగీక 
రిండునుగాని, వీనిపై నాధారపడి, పరిచ్భిన్నజీవులు నిజముగా వాని 
న్వవ్వరూపములై న యపరిచ్ళిన్నాత్మ రూవములిని యాతం డంగీక 
రింవ(డు, పరమార్థ మర్థమునుగహీంచును దృశ్యము లన్నియు. 
వరమార్థమువకు కెందినవే, అదె ్వత మంగికరించిన అనన్యత్వ సిద్ధాం 
తములోని సత్యమిదియే, రామానుజుడు దీనినిల్లు విమర్శించినా, 





1% భా 3221 


2) (థిహ్మోత్మదర్శినాం|వతి నమ న్దన్య (కీయాకార। భల రిక్షణన్య వ్యనవోర 
స్యాభావమ్స్‌ (fo ఖా 211,14) 


అష్టమాధ్యాయము॥ శంకరొదై కత వేదాంతము 97 


* కార్యమనత్య కును కారణముచే గార్యకారణముల ౯ నన్యత్వముమ సమ 
ర్థించువార్కు వారియనన్యత్వసిద్ధా౦తమును నిలుప్పకొనంజారిరుు వీలన, 
సత్యమైన దానికి ననత్యమైన దానికి నవవ్యత్యముండంజాలదు, వారి 
వాదమే యుక్తమైన దై నచో, (బ్రహ్మ మనక్యమైనను గావలెను లేదా 
జగత్తు సత్యిమైనను గావలెను.”' 1 నిర్గుణ[బహ్మాము జగత్తుతో ననవ్య 
కము గలిగియున్నదని యద కతి చెవ్యుటలేదు. జగ్యత్కనుమున కాధార 
భూతమగు [బహ్మము, జగత్తుశో నమానముగా ననత్యమైనదనియు 
నాతండు వచించుట లేదు దృళ్యవవంచ మనత్య మనియు ననగా 
(బహ్మమువకు వేజుగా దాని క స్టిత్య్వము లేదనియు నాతండు చెప్పుము, 
ఈ యనన్యత్వమును శదికరుం డభావముగా నన6గ్వా, దాని కారణమువకు 
భిన్నమైన దానినిగా నర్థము చెప్పివాండు, 2 ఆనన్యత్వ మేకత్యమును 
సమెర్థించదు భిన్నత్వమునే నిరసించునని శన ఖొమతిలో వాచనృతి 
సృష్టపజచినాండు, క కారణధర్మ నును, దానికి సంబంధించిన కొత్తి కె 
కత్వమును జర్చించుచుం గార్యము కారణముతో నేకమేగాని కారణము 
కార్యముతోంగాదిని శంకరుండు నలికినాండు, * నీకత్యములో భేదము 
లన్నియు లయముకావచ్చునుగాని యద్దై్వతమునందు వ్యావహారిక 
పారమార్థికనశ్యములకు మధ్యమందుం గల ఛిదమును గప్పి చేయుట 
కొజకొగ నరై ్యకత్వ(ప్రకటనము చేయబడెను, మృత్తికా వికారముల 
కన్ని టికి మూలాధారము మృ కికయే యని చెప్పిన యుపనిషద్యాక్య 
మున కర్భ నివరణముచేయుచు శంకరుండు (పవంచము (బ్రవ్మారూవము 


1) రామానుజభాష (ము 1 1 19 

2) శద్చ్యతిరేశేనాభావః (శం ఖా 1,1,14 ) 

8) నఖల్వనీన్యర్యమిత్య ఖేదం [బూమ। కింతుఖేదం వ్యా గేధామ్య (భానుకి ఈ 
భావమునే ట్రీకొకారు(డిల్లు చెస్పెను; 

“*టవంచము (బ్రహ్మముతో నేకముగాదుః దాని మూలికోరణనుగు [బిన్మామునకు 
శేతైన యృన్గీర్వము దానికిలేదు " 
౪ కారణాగ్‌ వృభక్‌ నళ్తాహన్యక్వం పాఠ్యక్కే నతై కాలి(ప్రాయేణ * 

47 vom 21,7 

ఖా 6—1 


98 భారతీయత ్త్యశాస్త్రము 


(బవ్మామూలమునని చెప్పియున్నాండు, కార్యము అసత్యములని 
యాకండు నిరసించునపుడు, **(బవ్మాఖిన్నము, లేక *కారణభిన్న *ము 
సని విశేషములు చేర్చినాండు, 1 జీవితము నిజముగా నొకన్వవ్నమని 
కొన్కి మన జ్ఞానమొక న్వవ్నదృశ్యమనికాని యాతండెచ్చటను జెప్పి 
యుండలేదు 


నగుణమైన సర్యసామాన్యలక్షణము పొరమార్థిక వ్రమాణము 
కాంళాలడని శంకరుడు నిరసించుటవలన నాతండు ప్రపంచమును మిథ్యా 
కల్పితముగా భొవించె నని యూహింవంబడెను అద్వితీయమైన శంక 
రుని (బ్రహ్మ మేజంతువులు దరింకేరినను మజలం దిరిగిరాని కేనరిటవా 
రమువంటిదని తోంచును, తర్మ్కవద్ధతిచే మనము జగ[ద్భహ్మ సంబంధ 
ముమ తెలిసికొనంజాలనున్సి శంకరుండుచెప్పి, జగత్తు |బహ్మమూలము 
[బహ్మేశ రాధారా స్తిత్వములు తేనిదియునని యేయితరవా ్టవికభాది 
కిని దీటిపోకుండ నుర్ధాటించియున్నాండు. (ఉహ్మమును జగత్తునొక 
సంపూర్ణ (ద్రవ్యభాగముఖని యాకండంగికరించండు గాన్కీ వానికి? బఠ 
సృరవ్యతిరేకత్వ మున్నదనియు నాతండు చెవృండు, కని, పెక్కు 
మంది మవ్రసిద్ధవండితులిట్టి నిర్ణయమునకు వచ్చిరి, * దృళ్య[వపంచ 
(బివ్మసంబంధసమన్య వరిచ్చిన్ని మనస్కులమగు మనకెన్నటికి నొక 
నమస్యగానే యుండునని శంకరుండుబెస్పినభావ మధికవరిణతినిం 
జూపును అనాద్యమగువిషయముల రోదిన్మిగహింవజాలని మానవ 
విజ్ఞానము వ్యర్థమైనదని మనము నిరసింన నవసరములేదు, 


ఇప్పుడు మన వశ్న యేననంగ్యా బెదృశ్యను.లనుండి మనము 
వరమార్థము నవ్వేషించి కగ్గానయత్నింతుమో, జుద్ధీవ్యావ హారికదృశ్య 

1 (హ్మ్‌ వ్యతిరెకేణ్య లేక కారణన్యతిరెశేణ (కం భా 22,రగొడపాద 
కొరక 1 6) 

2) డ్యూ వేన్‌ భావచివరణము సువిదికమైనది, మ్యాక్సుముల్లరు చేన్నీనా(డు? 
“నే నిచట (బివర్శింగుటటే యత్నించివరికిని సరియగు 'వేదాంతకశ్ట్యముయొక్క ముఖ్య 
నూ[శ్రముల వర్జముచేనీకొఏన (ప్రకిన్య శ్రీకి నీతర్ధ్యృమునందు మన్నన త్వ్వమునకు(గాన్ని 
సృష్టివాదములకు(గావి రర్మకాస్త్రమువకు(గాని కావ్పలేదని వృష్టమగును “(ఏక్స్‌నిష్టమ్స్‌ 
ఆఫ్‌ ఇ డియన్‌ ఫిలాసఫీ పు 170, 


అష్టమాధ్యాయము , శంకరాద్దై కత వేదాంతము 99 


ములు, వరమార్ధనత్యమును గూర్చి మనిము మనవరిచ్ళిన్న మనస్సు 
అతో నూహించి కల్పించుకొను భాననూ్యూతసులా? నుజీయొకలాగునం 
జెప్పినచ్చో, న్యాన హారిక ప్రపంచము పరమార్ధముయొక్ష వికృతిరూవమా? 
లేక మన వరిచ్ళిన్న దృష్టికి గోచరించు శేనలమిథ్యాన్వరూనమా? యమ 
నది ముఖ్యపమన్య, జగము వరమార్థవికృతిరూపమని రామానుజుని 
మతము, ఇదియే “హెగెల్‌ త త్త కము, దీని ననుసరించి, వ్యవహార జగత్తు 
నిర్గుణ బహ్మయొక్క వాస్యవదర్శనను, స్ర్పైగోశాయెక్ట శత్త్వ మొక 
విధముగాంజూచినచో నిట్టిదీ 1 జగత్తు కేనలభావకల్పిత మను భావమును 
యోగా చారబొద్ధులును, వతిపొదించిరి, వీరు క్యాంటుత క్త ్యజ్ఞునినలెను, 
తరువాత నధికముగా సో పెస్‌హాయరునలెను, బొహ్య ప్రపంచము వ్యక్తి 
గతమైన బుద్ధిగోచంనూతమే యని నిర్ణయించిరి, సత్యస్యరూపమును 
మానవు. డూహించి కల్పించిన భావమా శ్ర స్తిత్వముగలదే (వవంచ 
మను నర్థమునిళ్చు వాక్యములు గొన్ని శంకరుని రచనలలోంగలవు, 
వరిచ్భి న్నవ్య క్తులతో నిమి త్తములేకుండ బొహ్య[వసంచముభకు యథార్థ 
మగు న స్టీత్యముగలదనుభావమునిచ్చు కొన్ని వాక్యములును గలవుం 
శంకరుని తత్త్వమును సరిగా (గ్రహించుటకు మని మవిద్యా మాయా 
సంబంధమును స్పష్టముగా (గహింపవలెను, 


389. మాయ. అవిద్య 


బాహ్యన్రనంచ దృక్సథమునుండి చూచినచో మాయయనియు, 
వ్యక్టిగశదృష్టిగుండి చూచినచో నవిద్య యనీయు( జెన్పంబడును, & 
(బ్రహ్మము వాత్మయు వొళటేయైనట్లు మాయయు నవిద్యయు నొకటే, 
నిజముగా నొకటై న దాని నవేకముగాం జూచు నూనవస్వభొవము నవిద్య 


ల రాను వంంలవాగాండాలు యంద జకానాను. 








1) ఎండిత కోకిలేళ్వర ళన) యిట్టికవము శంక రునకు( గలిదని (చానినాండు 
దూ అతిని ఆదై్వెరత క్ష కము 

2) " అదిక ర్రయెక్కు నంశల్బమునదు వళమ్రై సాటిలేని ఫలితముల నుద 
ముంన(జేయ నవడి దావిని మాయయందుయి! ఆడి న్వ్యకిర్యతిమై, సత్యను నాద్భా 
నెంచు 4 క్తీశలిగిన దై నను డివిద్య యన (ఐదును" (వివరణ (ప్రమేయనం[గహాము 11 
ఇండియన్‌ థాట్‌ వాల్యుము 1 ష 280,) 


100 భారతీయత తృ ్యకాస్ట్రవు 


యందురు! కాని యిది మానవులందజకు సామాన్యమైనది, ఏలన, 
నవిద్యమగూర్చి శంకరుండు చెప్పునపుడది నీదియనికాని నాదియనికాని 
చెన్ఫలేదు అదియొక విశ్వవ్యావ్హమగుశ క్రి వ్యక్తుల చిశ్తములఅలో 
నది బ్యాపించునుగాని, వాని కకీశమైన శక్రియునై యుశ్నది, మన 
జ్ఞాగేం_దిచుము అదిపటజకే నృజింపంబడిన నస్తువులను జూచి వ్యవ 
వారించును, మన యిం|దియము లావస్తువులను జేపియుండలిదు. 
(శఠులు చెప్పిన |కనుములో నీశ్య్వరుండు [వపంచమును సృజించి 
నొండు, దానిని మనము దర్శించుచున్నాము. * మాయ విషయి 
విషయసంబంధి, వ్య క్త్యాత్మకము సార్యజనికము గూడవై యున్నది, 
ఉపోధిగతములై న చిిత్తముబును' బాన్యవస్తువులును గూడ దాని 
నుండియే వచ్చినవి. విదికారణముగా వసత్య।వవంచను సత్యమై 
నదిగా గోచరించుచున్నదో, యది శ్రేనల వ్యక్తిగత మైనద్దె నచో, నది 
కేవల మూవాకల్చితమే యగుటచే, జగత్తున కుపాదావకారణమని 
సునము చెప్పుట కవకాశములేదు, అట్లుగాక్క మాయ జగత్తుని కుపౌ 
దానకారణమే యన్నచో, ననగా సాంఖ్య (వకృతివంటిదన్నచోో వది 
యప్పూడు కేవలము. వ్యక్టిగతము కాజాలదు. వ్య క్టిగత మైన 
అవిద్యయు, ఇహ్మనంబంధమైన (వ్రళృతియు నేక కాలమం దుద 
యించును ఇం దేయొకటియు రెండవది లేనిచో దురూహ్యము; * 
అందుణి నవిద్యయుం బరమార్ధముపై నాధారవడియున్నది, * జీవా 
త్మయుం (బకృఠియు నన్యోన్యాశయ భూతములై యున్నవి. 
అవిద్యా(ప్రకృతులు సమాననిత్యతను గలిగి, వ్యవహారజగళ్తునకుం 
కెందియున్నవి* దేళకాలనిమి శ్ర కల్పితమగు జగత్తు, అవిద్యాద్వార 








1) | ఉతిదగ్శిరేని క మేణ వర వేళ్యరెణ సృష్టిం అట్టాక వక్తాయు క్త మేనవిళ్యాం్య 
శి ర్తీద్వినయ |వమాణావశరతే న్య రన్య దృష్టినిద్ధి; (నిద్ధాంత లేళమ 2 ) 

2), పోల్చు: క్యాంటు! జెర్గ్నన్స్‌ జరనదార్థములయొళ్క భౌతిక ప్వరూ పము 
మ విజ్ఞానముయొక్ర బుద్ధి శల్పనముతో నారంళమైవది బుద్ధియ్యా వింద్రియ గోచరనుగు 
ఇగర్లు నేక కాలముఎదుదియించి, నరన్సరాగశ్రయ భూతములై యున్నవి 

3) ర్లుషణము ఆవిద్యావంచదరై ్వషా|ప్రాదుర్భూ కా వుహాల్మన। (156) 

శ) ద్వైకవిద్ట స 596 


అష్థమాధ్యాయము | శంకలాదై పత వేదాంతము 101 


మున మనకు గోచరించు వరమార్థరూవము ఆవిద్య యీవనిచేయు 
టకే యర్ధత గలదై యేర్పడియున్నది. కేవల విళ్ఞానవాదముచుగాని, 
భౌతికవాదమునుగాని శంకరుః డంగీకరింవఃడు. జీవాత్మ [వకృతి 
నంజొతమగు నొక వన్తువుకానిరితినే, | సకృతి మన విజ్ఞానమునకు 
మాఠమే గోచరించు నొక దృశ్యమును గాదు వస్తు.వవంచా స్తిత్వము 
వకు గల హేకువుల్కే జీవాళ్ళా స్తెత్వమునకును గలవు, మన మాన 
సము అపాొర్థకర్పినమునేల చేయుచున్నవిః అవిద్య యెందుకున్న ది? 
దేశకాలనిమి_త్త పరికల్చిత జగ,క్తేం యున్నది? మాయకు గారణ 
మేమి? ఈ [వశ్న అన్నియు. బరిష్క,రించుటకు సొధ్యముకాని మూల 
నమస్యారూపములే  తద్ధచిత్సరూవమగునాక్మయెట్లో అవిద్యావశమై 
పది, భద్ధనత్స్వరూవమగు (బ్రహ్మము దేశకాలగిమిళ్లా త్మకసుగు (క్రవంచ 
మైనల్లే, వ్యావసారిక జగన్మూలమున (బహ్మము నెటీంగినర్లే, మన 
మవిద్యామూరిమున విద్యను (గ్రహింతుము ఇట్టివరినర్తన మవాదియై 
యేల దంభవించుచున్నదో మన కనిర్వచనీయమైనది, కాని, మవవిజ్ఞా 
ననహిత మాననసుఃలుగాని వానిచే (గహింపంబదుచున్న (ప్రనంచము 
గాని మిథ్యకాదు. వస్తుదృశ్యమొక యూవాదృశ్యముకాదు. అవి 
ద్యయు, మాయయు నొకేయను భనముయొక్క బావ్యాభ్యంతరరూవ 
ములు జ్ఞానముచే నదృశ్యముగువదికావున నది యవిన్యయనంబడెను; 
బాహ్యదృశ్యవరంవర, పరమేశ్వరునితో నమానముగా నిత్యమైయుండు 
నేదికావున మామ యనంలడును. మాయ [వళయ కాలమందుంగూడ 
నుండునని శంకరుండుచెప్పినాండు, సర్వజ్ఞాందై న యీళ్వరు:.డు మాయ 
కథివతిగావున, నాతని కవిద్యయును లేదు. సొంఖ్యళత్త్వజ్ఞు లీశ్వరు 
నంగీకరించలేదు, కాని (_పరృతి[వ్రవంచమున కనాదియైన యవిద్య 
కారణ మనిరి. అవిద్య బుద్ధియొక్క,గుణముకావున, బుద్ధి యందే 
యుండును, అవిద్య కనాదిత్వలక్షణము బుద్ధినీ యాాశ్రయించియుండు 
ననీ చెప్పవలెను, బుద్ది యీ కారణముచే మూలదవ్యమగు (ప్రకృతి 
యొక్కరూవమే, ఈ విధముగా నవిద్యయొక్క, వాస్తవికత సాధింవం 
బడినది, వివరణ్యసమేయసం[గవా మిట్లు చెవుచున్నదిః “ఆదై (త 
దర్శవమున కాటంకముకల్పించ్చి దై కత మును దరిం క! శటెనంత 
వజకు నవిద్య మనబుద్ధిగతమైన లోపమే యనుకకూ నందే హములెకమ 


102 భారతియత ్వళాస్త్రము 


కాని యది జగదుపాదాన కోరణమగుటవలవ నది మహనీయమైనది, 
నీలవ్య దానివలన బ్రహ్మజ్ఞానము సాధ్యమగుచున్నది”! ఆపరిచ్చిన్న మైన 
దానీనిందెలినికొనుటకు. బూర్వము పరిచ్చిన్నత మన కవసరమైన దే. 


శంకరుం డవిద్యామాయాశబ్దములను సమానార్థకములుగా 
నువయోగించినమ, శి రెంటికీ భేదము నవంతరాదై్యై తులు నిర్ణయించిరి 
మాయ యీళ్వరోసాధియనియు, సవివ్యజీవోసొధి మనియు జెప్ప 
బడెను. నిద్యారణ్యుననుపరించిి మాయయందు ద్రవ్మాయొక్క 
(సకిబింమే శుద్ధన శ్వ్వన్వరూవీయగు నీశ్వరుండనియు, అవిద్యయందు 
(ట్రవ్మ(సతిలింంమే రజ _స్తమోగుణసహిత న _క్త్వరూపనుగు జీవాత్మ 
యనియు: కెన్పంటడెను,* శంకరుండీభావసునే యిట్లు చెప్పెను, 
* నిర్గుణ|ణహ్మమే, నుసము మినబుద్ధిచే భావించినపుడు వద్ధోసాధిగల 
సగుణుండై న యీశ్వరు( డగుమ ” *అవిద్యాసంజాతము అన్నియు 


1) ఇండియన్‌ థాట్‌? వాల్యుము 2 పు 177 బోటు! శ్రావాస్యోవవనిత్తు: 
అనిద్యవలన మృత్యువును దరింటీమని యిందు వెన్స+విడెను 

2) అనిద్యియు మాయయు నొళదికాగవి కిల్నల్‌ జాకోబట్‌ భాంంచెను చూ, 
వేదాంతసారనుు, ర నానాత్వముతో(గూడిన జగ్నళ్టవిదాాళృతము, వరిళ్ళిన్నమానివ 
రూనములు దేశ కాలనిమిర్హములు ద్పుళ్య్యస్రవంచమున కాలంబినములు అనిద్య 
నూయానామ రూవనురిను గల్నించి వానిమూలమున బాస్యాజ గర్తు నుదృవింనల జేయు 
చున్నది అవిద్యా [వతుగ్గవస్థావి6 నామరూపమాయావే॥ వశేన (0 భా222) 
నూరి |వళ్ళ్శతి మయయనియు, దావికార్గముల్లై న ఆవరణవీక్షేవేము రనిధ్యయని మి 6 
గొవ్నివమయములలో( జెన్స(బడెను శద్ధన_ర్వనపాత మూల్యవకృృతి మూయయపియు* 
నళద్ధనక్థ్వ్య నపా౭మైన దనిద్యయ0య.( గొందరు శల(చిరి పికేసళక్షి |పధానామూల 
(్రళ్ళతీమాయ। ఆవరణ కీ [పవవాసూర్తి ప్రక్ళతీ ఆవీధ్యా సర్త్వరఇస్తమో గుణ 
ళలికమై ఛ4శ్వరోపాధి రూపమైన దవిద్మయని కొన్ని యదై శ _గంథనులు చెప్పుదు షలి 
ఇది సరియగు భానముగా( దో(చదు రజ ప్లమోగుణము రీశ్వోరున కున్నచో వాలనికి 
జీవునికో భేదముండదు పోల్చు: స్కందప్పరాణము అనిద్యణీవోపొధియనియు, (ఐహ్మా 
విష్ణు నుహేళ్వరుల యుపాధిరూనమే మాయయునియు నిందు! జెన్స (బడెను 

అవిద్యోపాధికోజీనో వమాయోవాధిక ఃఖలు, 

మాయాకోర్య గుణళ్ళన్నా [హ్మ్‌ విష్ణు మహేళ;రాః 

క్రి) వంచద? 16,17 

క) ¥ం ధ్యాధాం ఉ 3142 విశుద్డోపాభివంబింధాల్‌ 


అష్టేమాధ్యాయము | శంశరాద్ద్యైత వేదాంశము 103 


నీశ్వరునిశట్రలీ, ఈశ్వరభావా లీష్కృతియే (ప్రపంచము, మానవ 
బుద్ధితో నది సంబంధించియున్నది. జగద్వస్తువు అన్నియు సీళ్యర మాన 
సిక భావములును, మానవబుద్ధి గోచరమ.లు వ్రైయున్నవి. జగక్కా 
రణుం డీశ్వరుండని చెవ్పంబడెను 1 గాని, మజిల జగ షవిద్యాకల్పిత 
మనియు వచింవంబడెను. ౩ బ్రహ్మమును మాయయు జగత్తులో 
నుండి, రెండును గలిపి దానియుపొదానకారణ మగుచున్నవి (బ్రహ్మ 
మును మాయయు సత్యము దానిదృశ్యమునై , రెండునూ త్రము 
లొశీసూ(తముగాం బెనవేయంబడిన ట్లున్నవి, 


తి4-వకృ్ళతి జగత్తు 


శంకరుండు యథార్థజగద్వర్జవముతో నూరకొనలేదు, తనసిద్ధాం 
తము ననుఫరించి, దృశ్య,పపంచరూవములను బరిశీలించి, పరిచ్భిన్న 
భా వములలోమండుసత్యమును నిర్ణయించినత్యము, భిన్న దృశ్యరూపము 
లలో నెట్టి కనుములో గోచరించునో తెలిపియున్నాండు _పతిదృళ్యమెట్లు 
శతనకాధారభూతమగు సత్యమును (బదర్శించ యత్నించునో యాతండు 
నిరూపింప(బూనుకొనెగు, సర్వమునకు మూలాధారభూతమై యన్యయ 
(బవ్మాముండుటచేం, " గమముగా ను శ్తరోత్తరాధికముగా [బహ్మస్వ 
రూప మావిష్కృత మగుచున్నది *. * మ్రాన్లవునియొద్దమండి తృణము 
వణకు నన్నియు నొశేచై తన్యముతో నిండియున్నను జ్ఞానము శక్తి 
మున్నగునవి పోపొన,కమములో సన్న గిల్లునల్లి, మావవుని మొదలు 
హిరణ్య గర్భునివజకుంగలయున్నతవథ సోపాన శీజికింజెందిన జీవ 








1) 11,2 

2) గోలు! అవిద్యాత్మికావాసావీజళ (కీ రివ కః ద్దిబిర్దేశ్యా వరనేశ్వర్మాశయా 
మాయా (10 భ 143) దుజేయు(జాడు ళం భా 2 1 141 3 19 
అవిద్యాయామాయయా 


21 యద్యవ్యేక పేబాక్మా నర్వేళూ శేషు ష్టావరజంగవేవు గూఢ కావి చికో 
పాధివిశేష తారతమ్మా? ఆర్మినయాబన్ధ విశ సై శకరూనస్యాని ఉ ర్తరో్ష | రమాలిష్టన్వ 
శారతమ్యం బక నిర కశ క్షీ కి విశే మై హయన్‌ Woo 11 iy 


104 భారతీయత క్త్యశాష్త్రము 


రాశిలో (గమజ్ఞానాభ్యున్నతి వికసించుటను మనముచూచుచున్నాము 1 
దృశ్యవ్రవంచమున మన మీ కిందిభీదములను దర్శింనంగలము, (1) 
కర్మ ఫలప్రదాతయగు నీశ్వరుండు, (ఓ) కర్మఫలసీమయగు నాను 
రూపొత్మక (వక్ళశి వనంచము, (శీ) ఊపాధిగతములై న జీవాత్మలు, 
కర్మఫలము అమభవీంచు నిమిత్తము తిరిగి తిరిగి లోకమున జన్మించు 
చుండుట _ (వవంచముయొక్క అనేకత్వము భోక్తయు భోగ్యము, 
కర్ణయు గర్మభూమియు నను ద్వంద్వములప్టై నాధారవడియున్నది, 
జడ వ్రవంచపుంకయు క్షైతనుని చెన్ప(బడెను, ఏలన నిచట జీవులకు 
తమ కర్మాశరణమున కనుకూలమైన వాతావరణమున్నది, ఇచట జీవులు 
తను కోరికల వనువరించి కర్మలోనర్చి, ఫలితముల ననుభవింతురు 2 
ఇది వంచభూతాత్మరమగు జడ|వ్రకృశి జీన సనంచమాత్మలతో నిండి 
యుండును జీవాత్మ్శలీ భూతములలోం [బవేశించి తరులకావవీ 
మానవ దేవకారూవములం దాల్బును * ఈ సంసొరచ కమునందు, భిన్న 
వర్గములకుః జెందిన జీవరావీ లున్నవి, వాని కనుగుణములై న యను 
భవములకు పరిపోవు వరిస్థితులిందుం గల్పింపంబడినవి, తృణ,బహ్మ 
వర్యంతముగల యీ జీవరాశి సోపాన కమములో నున్నతములగు 
ననుభసములిను బొందుచుండును, * 


వవంచవరినామి మొక [కమము నమవరించును, * |వకృతి 
మండి (వథమవస్తురూవమగు నాకొశము దేశవదార్గముల కొకరమై యుద 
యించెము. * బ్రహ్మాండనుంతయు నీశ్వరునుండి యుదయించినది, 











1) 0 ౯133౦0 యభాహ్నప్రాణిర్వ ఎశేషేఒని మనుష్మాది్దంబపర్యం లేము 
బ్లపె్వెర్యాది |పితినింధ, ఎరేణభూయానీ ధవన్‌ ద్నళ్యతే ంభామనమష్యాదిపష్పేవహిర ణ్య 
గిర్భవర్యం తేషు జ్ఞావైకర్యాలివ్య కీంనపరేణ వచెణభ్రూయసీభవతి చూ శం భా 11 


2) వలోవభోగార్థం, సర్వ వాణి కర్మభలా క్రయః (కం భ్యాముం ఉ శ్ర 11, 

8) వైదిక దేనరిలును ఇగల్ఫ్సిరితానామునకు( తేందినబారే (౪౭8భాళ 1,2,17: 
18,83 

4) ళం॥ లః 19,10 toreensér 14,20, 

ర) ౪ం8భా౪ 21,2426, 


అష్టమాధ్యాయము ! శంకరొదై కత వేదాంతము 106 


మొదట నాకొళము నావెనుక నిశర భూతసులును జనించినవి ! 
ఆకాశము జడము, దేశము ననంతముు సర్యగతముు వై ని (ప్రథమ 
భూతము, ? ఆకాశ సేనగా నవకాశమును, నత్యంఠసూగ ఎనదార్థ 
మును గూడరై యున్నది. ఆకొశమెంత నూక్ష్మతమ వదార్థమైనను 
నదియు భూమీ జలొగ్ని వాయువర్గములకు జెందినదేయై యున్నది, 
ఆకాశ మనగా గేవల నిరోధములులేని యవకాళమాతమను బౌద్ధుల భావ 
మును శంకరుండు ఖండించినాండు,! దీని యభానాత్మకమైన లక్ష 
ణము భాబాత్మకలక్షణ ఫలితమే యని శంకరుని వాదమైయున్నది, 4 
ఆకాశమునుండి యితర నూక్ష్మభూశము లున్నత సోపొనకమముళో 
నుదయించును,  ఉఊవనిషద్వర్థనము * ననువరించి, యాకాశేము 
నుండి వాయువు జనించునన్ని శంకరుడు చెప్పినాడు. ఆగ్ని వాయువు 
నుండియు, నగ్నినుండి జలమును, జలమునుండి భూమియు నుడ 
యించును, ఈ పంచభూతములును దాని విళారరూవములకంటె 
నెక్కువ నిత్యతగలిగిన వగుటచే నివి శాశ్వతములు నివినాశములు వనీ 
వర్ణింప బడివవి,? ఆకాశమునకు శబ్దము గుణము వాయువున 
కొర్తిడి, అగ్బికుష్ణకయుం గాంతియు, జలమునకు రుచిశు, భూమీకి 
గంధమును గుణముల్లై యున్నవి, భూతములకు గుణసంబంధము 
లీజవృక్షనంబంధము ఆకాశకారణము శబ్దతన్మాత, ఆకాశము స్థూల 
శబ్దము నుదయింన(జేయును కన్మా(శలో భూతమును దానిగుణ 
మును గూడ మండును. భూతములలో గూడ పోపొన్యకమమున్న 
దని మనము చూచితిమి. ఇవన్నియు. నాకొశతన్మాశత్రలో నున్నవని 
తెలియుచున్నది అనంగాం (బపంచమంతయు. నాకాశమునుండి లీక 
శబ్దమునుండి, జనించు చుస్నెది 








న! 


1y fon భః 2,3,7 

2) ¥or 1,1,224 1,3,14 చూ ఛౌంక ఉ 31,43 8, 14 
8) ఆవు ణొభాన (Mou ma 2,2,22 ) 

శ) విస్తు భ్రూ 

ర) 09 భో 1,38,813 

8) కై ఈ 2,11 భల ఉ* 6,2 2-3 

7) చ్రాంక ఉ॥ En 3,11 Cy er a1 1,6 a 


106 భారతీయత త్ర్వశాస్త్రము 


మహాభూతకల్పిత మైన జడ్యనపంచమంతయు. నీ నూక్ష్మభూశ 
మ్మిశనుములచేం గలుగుచున్నది 1 స్థూలాకాశము శబ్దమును, వాయు 
వొ క్రిడిని ళబ్టమును, నగ్ని వీనిని మజీయు నష్టమును గాంతిని, జలము 
వీనికోంగూడ రుచిని, భూమి యితర భూతగుణమఘులళోంవాటు తన 
సహజగుణమైన గంధమును (బకాశింవంజేయును, (ఫ్రతివస్తుపునకును 
శబ్ద స్పర్శ రూపరసగంధములు గుణమ.లై యున్నవి, భూశశన్మా_త్ర 
అణునిర్మాణములేనీ యవిచ్భివ్నము నేకమునగు వదార్థరూనముల్లై. 
యుండగా, స్థూంభూతపదార్థములు సముచ్చయ,( ద్రవ్యములు ఇవి 
గూడ నణునీర్మాణములేని యవిచ్చిన్న(దవ్యములనియుం కెప్పంబడి 
నవి, 3 _ స్థూలభూతములు పరిణామలికాంములచే భిన్నవస్తూత్స త్తి 
హేశువులగుచున్నవి జడఫదార్థము నిత్యనువస్థాపరిణామనుందుచున్న ది, 
ఇందు బావ్యాసుమండియు మార్చులు కలుగవచ్చును; (బహ్మాండ వరి 
స్పందన మున్నదని శంకరుండు సలికినాండు క ఈ భూతములన్నియు 
వజేతనము లగుటబే నవి స్వయముగా బరిణామమునొందంజాలవు, 
వానియం దంతర్భూతుండ్లై యాళ్వరుండున్నా(డనీ భావించవలెను, 4 
భిన్నభూర [వనృత్తులకు భిన్న దేవతలు కారణములనిచెస్పినచో నందు 
విరోధమేమియును లేడు, వీలన్క దేవతలందరు నీశ్వరుని [కియా 
రూనములీ 


1) (వతి సహ్ఞైంవన్తువునందున్ను థిన్నవరిమాణములలో( బంచశన్న్మా(రలునుండును 
దీనినే నంచీకరణమందురు! అనగా బంచరన్మా[రలును మ్మిశ్రనుముపొంద్కి స్టూలవస్తూ 
శృ క్తియగుట శంకరు(4. వంచీకరణసునగూర్భ్చి చెన్చలేదు కొని యనంగరాద్వ్యైక 
ములో దీని కధిక [ప్రొ ఐఖ్యము గలిగెను చూ; వేధాంతనారము (తివృళ్కరణనును 
శంక రఃరు చెప్పియేన్నాడు వాడన్పతియదీలిని.శప్పెను 

2) అధై ్వర వేదాంరముల నిమసరించి ఇణువనఃగా మాడ్ముతిమమైన బడనదార్థ 
విభాగముగారు! అణువవ(గా బుద్ధికూహాంచుటటే సాధ్యమైన ఆల్బ రను వదార్థా శము 

8) వర్వలోక సరిస్పందవము 

4) వరమేశ్వర ఏన తేన తేనార్మనావళిస్టమానోఒభిధ్యాయం స్తం శం కారం 
సృజతి (శ0,భా 2313) వరిణామమున కన్నిదశలలో నీశ్వరసంకల్న మవనరము 
లేద రామానజుండు. భావించెను. ఆకాళోత్స క్తికి0 బూర్యమొక్కసారియే ద్రైవనం 
కల్పము కలుగును 


అష్టమాధ్యాయము ; శంకరాద్దై త వేదాంతము 107 


లయమనంగా సృష్టియొక్క అపవ్మ్కకసుము 1 లయకాలనముందు 
భూమిఐజలము౦దుమి జలమగ్నియందును, నగ్నివాయువునందును, 
వాయు వాకాశమందును, వాకాశ మీశ్వరునందును (బవేశించును 


నువమ్పు మున్నగు నింద్రియములన్ని యు భూతగుణ స్వభావ 
ములు గలవేయని శంకరు నభిప్రాయుము, ఇతరవస్తువులవలెనే మానవ 
దేహము భూమిజలాగ్నితయముచిం గల్పితము* మనః పాణ 
వాక్కులు భూమిజలాగ్నులకు నరుసగా సరిపోవును, * ఇవి స్థూల 
భూతములకు భిన్నములై నవిగాన్కు వానికి. బూర్యముగాని యనం 
తరముగాని యుత్చ త్హియగునని కొందరు చెప్పువిషయమును శంకరు, 
డెజు(గును, వీది యెబ్బైనను, నివి భూతములవలెనే స్వయముగా 
నచేశతనములుమ, భిన్న(వయోజనములకు సాధనములుగా సృజింవం 
బడిన వనియు. కెవ్పవచ్చును జడవదార్థము పరార్థమని చెన్పబడైను, 4 
జడ|ప్రవంచములో (బ్రకృతి నమస్వభొవము గలది ఈ 


జీవ్యపకృతిలో నొక నూతసనియతి మనకు గోచరించును ఇందు 
వస్తువులం దంశర్గతమై యొక జీనళక్తియున్నది ఈళక్తివలన ీవస్తు 
వులున్నత పరిణతి నొంది, యొక లక్ష్యమును సొధించుచున్నది ఓకశిల 








1) చూకంలార్కత్కై14 పోబ్బడ్యూసేన్‌; 'నందరూంములయొక్క (కను 
వరిణామమ్ము |కమనుగా నవి తిరిగి లయ మగుటయను గూర్చిన యో యుసిదే?ము 
యొక భానము మవక్షు(దెలియుటక్షు( జాలినంతవిశేష వివరణము మనటలేదు కొని, యిదీ 
(శ్చతిశాప్రమునకు! గొంలనూర్నభానము వీయేగచ్చును ఘనఎదార్జమ.లు నీటిలో! 
గర+గిపోవును వీరు వేడిమిచే నావిరియై వాయువుగా మాజి వాయువు 'పైశింటోయిన కొల 
దియు నతిసూవ్మమై యాకాళమగా మాజవచ్చును ఈ వ్యతిరేక |కమమనలయ 
మేర్చడనగుమ। దీవి [క మవరిణానము సృష్టి” (చ్యూవేన్మ్‌ నీన్టమ్‌ ఆఫ్‌ నేగాంక 
షః237, 

2) భాం 8. 62,23 

శి) ళం కా 24,20: 1,1,2 

శకం గీ 5 13-22 

5) శం ఫ్యాక్ట్‌ 41 28, 





108 భారతీయత త్స శా స్ర్రము 


జీవించుటలేదు, ఏలన దానియందు బరిపూర్ణతనొాందు రిక్షణములేదు, 
జక క్షంథిముగాంగాని, యొక విగహముగాయగాని మార్చునొందు 
నాంతరంగిక అక్ష్యముకాని, బలముకాని దానియందులేదు కాని యొక 
మొక్క, సజీవము, దాని ననుకూలవాతావరణ నుందుంచినచో వది 
చిగిర్చి, మొగ్గ పెళ్టీ పుష్పించి, ఫలించుశ క్తి గలిగియున్నది. దానికి 
జూచుటకు, వినుటకు, ననుభవించుటకు, నప్పష్థ్రముగాం దాను గావళసిన 
భావిస్టితిని దెలిటీకొనుటకు శ క్రియున్నదిః ఇంరజంతు వనుకూలవరిస్థితు 
లలో బెంపొందుటేకాక, దానికను కూలనరిస్థితు అను వెదకికొను అక్షణమును 
గలదు, ఒక [వయోజనము నాశించి జంతువు చరించును మొక్క 
యీవనిం జేయంజాలదు, మూనవుండింక నుత్కృష్ట జీవితమును (బద 
ర్మించుము శంకరుని వాక్యములలో మానవుండు వ్యుతృన్నచిక్తుండు, 
సంకల్పజ్ఞాన శ క్తు లాతనికిం గలవు, వనలళాదుల వికసించుశక్రియు, 
జంతువుల భంచార|గహణ శ క్రులును, మజీయు దూరదర్శిత్వము, 
నిక్యానిత్య వస్తువివేకము, సదపద్విచక్షణ మున్నగు శక్తులను 
మానవుండు కలిగియున్నాడు సమ్మగ మనుష్యశ్వసిద్ధిగాంచిన వారు 
దేనకలు ఈ విధముగా జీన వ్రపంచములో నాలుగు వర్ణములు మునకు 
గోచరించును, దేవతలు, మనుష్యులు, జంతువులు వృక్షమ.లు, ] 
ఉవననీషద్భావము నమనరించి, తరులతాదులు భోగస్టానము లనియు, 
నందు జీవాత్మలు తమ యసత్కర్మఫలాను భనమునకై (ప్రవేశించిన 
వనియు శంకరు డంగీకరించును, * 


సుఖదుఃభాను భూతి వానికిందెలియకున ను, పూర్వకర్మ క్షయము 
వాని కగుచున్నదని చెవ్చంబడెను శంకరుడు సొమావ్యముగా మూండు 
రకముల దే హధారులగుజీవుల నంగికరించును, అత్యంతనుఖామభోగము 
గలవారు దేవతలు, నుఖదుఃఖమ్మిశమ భాజనులగు మమమ్యులు, విశేష 
దూఃఖతానము సనుభవించు వవీవర్గము 8 ఈ దేహసంబంధ మున్న౦త 


1) vow 3,1,2,4 
2) Yom, 3,1,24, 
3) ¥o5 2,1 34 


అష్టమాధ్యాయము శేంకరాదై $త వేదాంతము 109 


కాలమును నీజివులుపొణశ క్రులు నూక్ష్మశరీరములితో గలస్స్కి మోక్ష 
(సొ _ప్తీకాలమువణకు వానినంటీవట్టుకొనియుండును అగ్నిమండి నెర 
నులవరెనే, జీవు లన్నియు |బహ్మముముండి ఐహీర్గతి గాంచినవనియు, 
వెరనులు తిరిగి యగ్నిలోం[బవేశించలేపుగాని, జీవులు తిరిగి బ్రహ్మ 
యందు (బవేశించుననియు. జెప్పంబడెను, 1 


35 జీవాత్మ 


జీవాత్మలక్షణవరిశీలనమువలినం బరమాకై )కశ్వ నత్యజ్థానమును 
సునకుం గలిగించుటే వీదాంతమునకు లక్ష్యము, వేదాంతవాక్యములం 
దీయర్థములు రెండును గోచరించును. న్మృకులనంబంధసు.లు, 
ఇష్టానిష్టపులు, నిశ్చృయానిశ్చయములు మున్నగువాని సంప్పటీరూ వము 
లోని భిన్నాంశములన్నిటి నేకముహూర్తమున దర్శించుట మవకసాధ్య 
మైనను దానిసామాన్యవిర్మాణము, ముఖ్యలక్షఐసులు నువపరిశీలని 
ముసకు సుసొధ్యమురై యున్నవి, జీవాత్మ విద్ధానాత్మయు, బరిణామ 
గతమునై యుండంగాస బరమాత్మ యెద్టీమార్చులకును వళముకొనిదై 
యున్నది. * మూలరూపములో జీవాత్మయ.. బరమాత్మయు నొక్కటీ 
యని చెవ్చంబడెను తత్త్వమసి * వ్యతిరేకలక్షణయు క్రములైవ 
పస్తువులు బీమానములుకొవనుసనాక్షేపషణయు నిస్ఫారమైనది, ఏలన 
లక్షణప్యతీ'రేకత్వ మపత్యమని నిరూపింసవచ్చును, ”  సర్వానుభవ 
కారణభూతమైన యాత్మకునుు మనమనన్సునకుం బొడకట్టు “చేను? 





క్రమం, 4, 21, Thal ఉ 3,3,420 విల ఉత 2,120, 
శవా క 20-214 బళ ఉ 33, ధొంఉ 0202 

2) ౪9, 28,26, 

8) 9, 1,324 రోలు కలో॥4॥ 311 మం౪ ఉ॥ 3,1 111 
ఉఃశ్వీ6 7 

శీ పోల్చు! శ్వేశ డనుకస్థాల ను|ననీర్ధసిద్ధాంరము |వ్రత్రిభ్య శయ క్క హృద 
యాంతరమువందు సంకర్ణ్యోతియన్నది సర్వబాద వీద్ధాంకములు నీజోోలియొక్క 
సూచన వచుగంంచి సరీషీంప బడును ర్స్‌ +ఆభా శ1,8, 


110 భారతీయత శ్ర్వశాస్త్రము 


“నాది యను నాళ్మకును భేదమును శంకరుం డతిజాగరూకతతో వివ 
రించినాండు, అహం |వ్రత్యయవిషయము బీద్ధసాక్షియైన ఆత్మగాదు, 
కర్తృత్వ భో క్ర క్వాది గుణవిశిష్టమైన జీవాత్సయే, మన న్తత్వవేత్త 
లంతర్విలోక వవిషరుమే యాత్మయనిచెవ్వుదురు. పరమాత్మ ఛీ 

చిత్స్వరూవము, ! జీవాత్మయొక్భ లక్ష్యసిద్ధిరై. (వవృ త్రిగలిగియున్నది, 
(పవృ త్తి మనకందణకు నిగూఢము నత్యంత సన్నిహితమునై న 
యనుభవము,  సర్వ(వవృక్తులకు జివాత్మయే కర్త * కర్తృత్వ 
మార్మకు ముఖ్యస్వథానమైనచో, నుష్టత లేకుండ నగ్ని యుండనిరీశినే, 
కర్శృత్వహీనమై యాత్మయుండంజాలిదు గావున దానిమండి యాత్మకు 
విముక్తీలేదు కర్తృత్వము దు,ఖజనకముగావున కర్హృత్యవిము క్రి 
బొందనంతకాలము మానవు! డుత్తమస్థితినిం బొందవబ్లియగును, 
ఆళ్మోపోధిలక్షణమే కర్హృత్య్వమై యుండంగా; దాని నాత్మకారోపీంచు 
చున్నాము” * జీవాత్మ నిన్సంశ నముగాం గర్హయే, లేకున్నచో, 
వేదలిధులన్నియు నిరర్ధకములగును. ఆత్మకు గర్హ్భృత్వమును కెస్పిన 
యువనిషద్వాక్యములు గలవు, * కర్తృత్వము నిజముగా విజ్ఞానోపొధి 
యందేకలదు, జీవాత్మ విషయివిషయ, ఆక్నానాత్మ, స్వరూవము, వ్యక్తి 
త్వోపొధిగత మైన ఆత్మయే జివి  అజ్ఞానసహిత మైన ఆత్మయే జీవి 
ఇమర్సవ్‌ భాషలో, “ప్రతి మానవుడు నీశ్వరుండయ్యు, మూర్భునిగా 
నటించుచున్నా(డు * అఆవిద్యలేక కార్మి కళ్ఞానము జీవాత్మయొక్క, 


1) vm 23,40 (2) ams 1,14 

3) Yon wh 2,3, 40 తప్మాదుపోడిధర్మాధ్యావే బై వాళ్ళనః శ ర్హృర్వమ్‌ 
వస్యాలవికమ్‌ చూఃక౦కలా॥క శో ఉ॥ రె4 ఆక్మజు(గాని ప్పరువునకుళగాని క ర్తయొళ్క 
_వ్న శీరొ విమి క్తములేదని * దై ఇ6ము పాంఖ్యము నగీశరించును ఉపాధిసంనిం 
ధమ వలి నెడ్టాన భక మైనను గది కర్తయన(నను దున్నడి ఈచయగ్థానము నవిద్యయవి 
అదైైరముమ్మ (నకృతియని సాంఖ్య మును కెష్పుచున్నవి 

4) వ్యిఆ:ఉ: 43,12: తై; ఉ 36; శంభ 28,383 

5) ౪01౯: 28,41 

6 నురేళ్వరు(డు జీదాక్మ నొక గోవరిపొలకువిచే ననహ్నతు(డై (గామసీమలో 
జెంపనిడు చున్న యొక రాజకుమారునితోః లోల్నిమ కొంతరౌలమున కారాజా తనని 


అష్టమాధ్యాయము ! శంకరాద్దై కత వేదాంతము MI 


వ్య క్తీత్వమునకుంగారణమై, “వంచించి వంచింపంబడుచున్న ది,” జీవా 
త్మకు బుద్ధి సంబంధమే దాని విశిష్ట లక్షణము, వరిపూర్ణజ్థానముచే 
సంసారము నశించు నంతవటికు నీలక్షణనుల్లే యుండును, 1 మరణా 
నంతరమ.వం గూడ జీవాత్మకు బుద్ధిసంబంధమ.౦డును అది మోక్షము 
చేతనే విచ్ళిన్న మగును, నుమ _ప్త్యవస్థలోను, మరజావస్థయందును, 
నీబుర్ధిసంబంధ మవ్యక్షఃమై యుండి, జా గదవస్థయందును, పువర్ణన్మ 
మందును నది వ్య కృమగుమ, ఈ సంబంధమున కవిచ్చిన్నతను మన 
మంగీకరింనకున్న చోం గారణధర్మము భగ్నతంకేంద.ను; ఏలన నిశ్చిత 
కారణములేఖన్నచో బేదియు నుదయించదు. * మరణకాలమందాత్మ 
విసర్జించివేయు వంచభూతమయ మైన స్థూలదేహమును, 8 పంచ్యపొణ 
ములుమ, * దేహలీజ రూపమగు సూక్ష్మభూళాంశపరికల్సిత మైన సూక్ష్మ 
శరీరమును $ గిలిసి మానవవ్య క్రిత్వ స్వరూప మేర్చడుచున్నది, మాక్ష్మ 
శరింమువందు, * వంచజ్జాదేం దియములును, వంచక ర్మేం్యద్రియ 
స్యరూఎముమ దెలిసి గోపొలకురి లోడిపొత్తు డిచ్ళి శన సర్వభౌమశ్వమును మజల 
భొందెము 

రాజనూనో స్మృతి; ప్రాప్తో వ్యా భావో వివర్ధర్కే 

యథైననార్మనోఒక్షిన్య 6 శ్ర్వమస్యాదిరాక్యశః 1 

1) కంక భో! 28,10 

2) ౬ వ్య క్షన్టితిలో బుర్ధియు క్రొ క్మలన్నియునీశ్వరు నందుండునని చెన్సి(బదెన। 
కాని భీన్సలన్నియు నువు స్తీమగ్రణొనస్టలలో [నిహ్మామందు; జేరుననియల తెన్న(నగెను 
(₹0416,8 ౪01 2,3131 

9) అస్నిమయకోశము 

4) ఇ |డియములు రెండు విధములు; చార్జీ. దియేములు జా గదవస్థలకు( 
జెందినవి! క మ్మం్యద్రియములున్సు దర్శన కర్మలను స్యాధీన మొనర్నుకిను మనిన్నున 
విజ్ఞాభాపస్థకు( జెందిన ఎ ఖ్య(ప్రాణము నంచస్రాణములుగా వభాగించ(ఐడును 
సూక్మిళ౦రము మిక్కిలి చిన్నరూవము గలది కాప దృగ్గోచరము కాదు. (కం:భా! 
14 18) 

ర) సూక్మఃరీరము లింగశరీరము భూకాశ్రయము 

6) దేహవీశాని భూతసూక్ష్మెని 

7) షౌ ంఖ్యులి లింగళరీరమున కిని నరిపోవుమ 








Ha భారతీయత త్త ్యశాస్ట్రము 


ములున్కు వంచ[ప్రాణశ క్షులును, మనన్నును బుద్ధియుంగలిసి పదునే 
డంధియము లున్నవి ! ఈ మార్ష్మశరీరము భౌతిక మీకాని, మిక్కిలి 
సూక్ష్మమైన దగుటచే, దేహమును విడిచి పోపునపుడు దృగ్గోచరము 
కాదు. సూక్ష్మదేహమును, (పొదిశ క్రులును, మోక్షసిద్ధి కలుగు వణకు 
నాత్మకుసంబంధించి బిడువని,వెయుండును, కర్మాశయ రూసము 
మాము (సతి జన్మమునందును సూజుచురడును, * వ్యక్తిత్వమున 
కాధారము వాత్మలోంగాని యుపొధిలోంగాన్సి చూడము, విద్యాకర్మ 
1వజ్ఞా ! సమన్వితమైని కర్మాశ్రయమే దాని కాథారము, సంసార 
ముండుసంత కాలము నూక్ష్మశరీరము |పొణశ క్తులను దనశో. దోడ్కొని 
పోపును, తరులకాదిజన్మములే త్రినను నివి యాత్మనమగ మించును 
శాని యట్టి జన్మము.లలో సంతఃకరజే౦,దియములు నిదాణముల్రై 
యుండును సంసార మవాదియగుటచే, నాత్మకీ యువకరణసము 
చ్చయ మనాదిగానే కల్చితమయి యుండవలెను, మూ(డవద్దె న కారణ 
శరీరమ్యు కర్మమాశతము సమసరించి జవ్మాంతరములలో యాత 
చేయుచుండు నిశ్యత గలదై యున్నది. ఈ యాంతరంగిక వ్యక్తిత్వ 
వివరణము లన్నియు సాంఖ్యుల సీద్ధాంతమువకు సరివడును, ఒక వంచ 
(పోణులళ క్తుల విష చుమునవే భీదమున్నది, 


వంచజ్ఞానేర్యదియములున్కు మనస్సునత్చక్తియెసవియు * 
సూక్ష్మిములును పరిచ్ళిన్నములుదై యున్నవి, అవి పరమాణు 
తుళ్యములు కావు అయినచో, నవి శరీరవంతయు వ్యాసించి యుం 
డుట కవకాశముండదు. అవి సూక్ష్మరూవములు గలవి, స్థూలము 
లైనచో మరణానంతరనుని దేహమును విడిచిపోవునపుడు కాన్సించ 
వరిను, అవి వరిమిశవరిమాణముగలవి; అట్లుకాక వర్వవ్యా స్పమ 


1) క_ర్శృళత్వభో క్షృజ్వావశిష్ట జీవోమనోమయాది వంచకోళవి(ష్ట! ఆ చేవనధర 
మిశటం బవిచేయును, (శం ధా చః ఆ; ఉ; 1,4, 17) 

2) ¥01 1 2,4-8-121, డ్యూ వేనొనిష్టమ్‌ ఆఫ్‌ చేదాంథ (వ 32560) 

3) చూ వి ఆ! ఉక శ్శ2, 

4) ళం! భా! 2,4, 1-4 


అష్టమాధ్యాయము  శంకరాద్దై కత చీదాంతము 113 


లైవచో, నవి దేహమును విడిచిపోవుటగాని, తిరిగి దేహనునం 
అబేశించుటగాని యుండదు, శంకరుండిచ్చిన వివరణనరులో నిం ద్రియ 
వవృత్తులను గూర్చియే కాని, వాని భౌశికథాగములను గూర్చి (వనం 
గించియీ యుండలేదు. ఇంద్రియము అన్నియు నవి యా క్రమించు 
స్థానముల సరిమాణములనే గలిగియున్న వి, ౫ ఈ వివిధేం దియములు 
వివిధభూశములనుండి వచ్చినవనియు, నీ వివిధభూజాధిదై వతములే 
యిం్యద్రియాధిద్దై వతములువనియుం కెప్పంబడెను, * ముఖ్యప్రొణమే 
జీవితమంతకును జై తన్యమిచ్చి వడపుశ క్తి. మానసికయం్మత 
మంతయు దానిపై నాధారపడియున్నది. ముఖ్య(ప్రొదమే యిం్య్రియ 
ములనుగూడం బోషించునగికావున, నవియు. |వాణములని బెవ్చం 
బడిన, * ఉపొధిగతమైన యాత్మయే జీవుడు, జీవునకే క_ర్భశ్వ 
భో_కృత్వము లున్నవిగాని యాత్మకులేవు, * 


జీవుండే దే హీందియాధివకియై, కర్మ ఫరిసేంగియై యున్నాడు, 
ఆత్మయే జీవుని మూలరూనము గావున దానికి విభుత్సమున్నదనియు 
వణుత్వముకాదనియుం కెన్స(బడెను, దాని కణునరిమాజమున్నచో, 
దేహనుంకయు వ్యాపించు చేదనాజ్ఞా నముండకాలదు. 5 


డి ద మననము తాకాను నానన లపల లా ననా 





1) ౪01 భో 2,48-18 


2) Vor wa 2,4, 142161 pon en ఉ॥ 1,83, 111 8,2, 28 ౧6౫ 
48 1,2,4, 


3) ళం భజ 2,4,6, 


శ) వరంబిహ్మ ,అనహరపావ్మ ల్వాదిధర్మక మ్‌ తదేవజీచన్య పౌరమార్శికం 
న్వరూవమ్‌ +. ఇతరాదుపాధి కల్ఫితమ్‌ (కం॥4 1, 8.19 ) ఇట్టే భావమునే స్లేలో 
గ్లాకన్‌ నముద్రగర్భమున మునుగు నుదాహొర ణమిద్చినాడు సముుదమలో నారనిః 
జారినచో వాతనిని మనము గు_ర్జింనలేము, ఏలిన నముగ్రములోని గాచు జలజంకు 
జాలము నాఠని నాచ్భాదించినవి ప్రతి జీవాళ్మయు న్వన్య్వరూ తనమును గోల్నోయిన 
నరమాశ్శయే నంసారనందింధమగు న ర్పగుర్ణి లు గాదు మున్నగుబాలి పాళముళనుండి 
దానిని విడిసించవలెను 


5) శం॥ భాగ 2,3,29 
ఖా రేకి 


114 భారతీయ తత్వకాస్ట్రము 


జీన మణువరిమాణము కలదని వాదించువారు చెప్పునదేనునంగ్కా 
నదియొక దేహమును విడిచి వేజొక దేహమును బొందుచుండుటబేతను, 
నర్వవ్యావ్లమైనచో నట్లు రాకపోక లుండవు కావునను జీనమణుస్యరూ 
వము గలదని వాధింతురు. ఈ రాకపోక లుపొధుఖకీగాని యాత్మకు 
లేవని శంకరునివాదము, ! అణువరిమూణమే జీవున కుండుట నిజమై 
నచో, దేసనుంతయు వ్యాపించియున్న చేదనలను (గ్రహించుట 
సొధ్యము కొదను వాదమునకు ననూధానముగా, చందనస్పర్శ దేవ 
మువకొక చోటనే తగిలినను, దేహనుంతయు దాని వరిమళమున్యాపించు 
రీతిగానే, జీవుండణుమా[కు౭డై నను దేవామంతయు బ్యాపీంనః గలండని 
చెవ్పయడెను. పోదమున కొక ముల్లు (గుచ్చుకొన్నవ్పుడు నొప్పి 
గ్రుచ్చుకొనిన చోటనే యున్నను, శ్లేశానుభవము దీహనుంతయు నను 
భవించు చుండుటబే జీవమణుస్వరూవము గాదని శంకరుండు బదులు 
చెప్పెను. జక గధిలో నుంచిన దీవముయొక్క, కాంతి గదియంతయు 
వ్యాఫించురీతిన్సే జీవ మణురూవమైనను, దేవమంతయు జీన వైతన్య 
మా(కమించునని జీవాణుత్వవాదులు నలికినారు. గుణమునకు |ద్రవ్యాం 
తరవ్యాప్తీలేదని శంకరుండు చెప్పినాండు. దీవమునకు దాని కాంతికిని 
(దవ్యగుణవంబంధములేదు. రెండు నగ్నిరూనములే. దీవముం దగ్ని 
శేణును అత్యంత నన్నిహిశములై యున్నవి, కాంతియం దవి దూర 
ముగా వేరువడియున్నవి. జీవుని చైతవ్యగుణము దేవామంతయు 
వ్యాపించియున్నచ్తో జీవమణువరిమాణముగలది కాజాలదు. ఉఊవనిష 
ద్యాక్యములలో? కేస్పంబడిన యణువరిమాణ మూళ్మలక్షణముగాం జెస్పం 
బడలేదు; చిత్తబుద్ధి కల్సితమగు జీవునిశే చెప్పబడెను. 8 అణు 
వనంగా బుద్ధి కగావ్యమైన నూక్ష్మరూవము గలదనియే వాని యలిపొ 
యము, * చిత్తాద్యుపొధి బద్ధమగు జీహాత్మ సర్వవ్యా పము గాదనియు6 
బరమాత్మ కట్టీ సర్వ వ్యాపిత్వ మున్నదనియు' నంగేకరింపంబడెను. * 








1) 19, 1,2: 3, 29 

2) మండ। ఉ 3, 193 శ్వేః en ఉర్‌ 8-9 
3) ళం। 51 28, 29 

4) కంక భా 2,3, 19.32 


ఆష్టమాధ్యాయము | శంకరాదై కత వేదాంతము 1165 


వ్యావహారిక బుద్ధియు క్త మైనదగుటచే జీవాత్మ కణుత్వము చెప్పం 
బడెను, ! ఆత్మకు నిలయము వృదయమేయని చెప్పిన వాక్యముల 
కర్థమేనున్క బుద్ధి స్థానములో జివాత్మ యున్నదనియే, మతియు 
సర్వత వ్యాఫించు శక్తిగల దేక దేశమున నుండుటకు సొధ్యవడునేకాని, 
యేకదేశవ్యా ప్లిమా(తమే గఆది సర్వ తబ్యావించుట కవకాశములీదు. * 
ఆత్మకు బరిమిశవరిమాణమును జెప్పిన యువనిషద్వాశ్యముల కన్ని 
టికి నీరితీగాబే శంకరు+ డర్జమును వివరించినాండు, * మతవిధి విధాన 
మంతయు జీవాళ్మ వ్యానవారికముగా నిజమును నిశ్నయముపై నాధొర 
వడియున్నది, నీధి నిషేధాత్మక ధర్మముళకోంగూడ్కి సౌవపణ్యనిర్థ 
యము చేయు (వ్రతి స్మృతి ధర్మశాస్రనుంశయు దేహిం దియా 
ద్యుపొధి వరికల్చితముగు జీవాశ్మయే నిజనుగు నాత్మయను నిశ్చయము 
వంగీకరించియున్నది' సంసొర మవినాటకరంగమున నొకవ్వూడు 
నవ్వుచు నొకన్ను డేడ్చుచు సుఖదుఃఖాది సర్వానుభవములము బొందు 
చుండున దాత్మకాదనియు " నాక్మయని మనము |భమించు జీవాత్మ 
యనియుం జెవ్నబడెను. ఉపాధి నిర్ముక్తమగువణకు నాత్మకు సుఖ 
దుఃఖాది నంగతియు, సృథగ్య్య క్తి త్వమును నుండక తనదు, 


అత్మకుంగల భిన్న దశలను శంకరుండు వివరించినాండు, జగ 
దపస్థల్కో జ్ఞానేం్యదియము లన్నియు బనిచేయుచుండుటచే, మనము 
వస్తుజ్ఞానమును నమనస్సుబేతను నిం_దియములవేతను గాంచుచున్నా ము, 
స్వప్నావస్థలో నిరద్రియములు విరథినొంది, నువప్పొక్కటే (ప్రవృత్తిలో 
ముండును, జా(గ్రదవస్థలో గలిగిన యింద్రియానుభవ సంస్కొర 
ముల వలన మనమ్ను ప్వన్నములో విషయసులను (గ్రహించును, 
స్వవ్నము ననుభవించు నాత్మయుం బరమాత్మగాదు; ఉపాధిగత మైన 
జీవబాత్మయే, అందువలననే, న్వస్నములో మనయిచ్చవచ్చిన దానిని 








1) 2820, 

2) కం1భా! 2,1,3,8,8,2,4 

8) చూ1౪ం॥భా114-1811,2,11-12» 
4) విశేషవిళ్లానము, 


116 భారతీయత త్త ్యశాష్ట్రము 


సృజించలేకున్నాము. అట్లు చేయంగలిగినచో, నెవ్వనికీ దున్బ్యవ్నముకే 
యుండవు, * గాఢనిదలో నిందియ మానసనములు విరతినొంది, 
యాక్మ తన స్యన్వరూవములో మగ్నమై, సహజ స్థితినొందును. 
జీవాళ్ళ్మా విచ్చిన్న తపం గర్మావిచ్భ్చిన్నతయే కారణమని శంకరుండు వచీం 
చను. మజీియు న్మృతియున్నదిః అక్కానున్మరణము వలన నిద 
పొందిన యాళ్ళయే మేల్కాంచినదని నిరూఫికమగుచున్నది, (శీలి 
దీవిని నమర్థించుచున్నది; అట్లు కాకున్నళో నాత్మ కవిచ్చిన్నతపోయి 
(్రశివాక్యమువకు వ్యర్థత సంభవించును. “ఎ యను చాండొకండు 
నిదించి “వీ” రూవమున మేలుకనివచో, నొతని కర్మావిచ్భిన్న శ 
నశించును, ము క్త పురుషులు మేల్కొనవచ్చును. గాఢన్నిదయందును, 
మధణమందువలినే, వ్య క్రి త్వలీజము పోషింనంబడినేదని స్పష్టము, ధినికీ 
వ్యతిరీకముగా నెన్నీవ్యర్థవాదములు చెప్పినను, చమ ప్తిలోంగూడ 
జీవుని బంధించునుపొధి భీజరూవమున నున్నదని యంగికరించంబడెను. 
మాడ్లానష్థలో స్వన్నమందుం గూడం బృథగ్య్యక్తిత్వ బీజము పూర్తిగా 
సశీంచినచో,  మేల్కొాంచుటకు సలయు నవిద్యాబీజమెచటనున్నది ? 
మోక్షమునందు (బ్రహ్మసుతో కాశ్వకై క్యము కలుగుననియు, న్నిదొవ 
స్టీలోం దాక్కాలికై క్యము కలుగుననీయు శంకరుడు నివరించినాండు, 
“మము ప్తిలో నుపొధి మిగిలియుండుటచే, మెలకువ కలుగుటతో 
జీాత్మ కిరిగివచ్చుచుళ్నది.” ౩ మోడ్లవస్థలో ననిద్యా వీజములన్ని యు 
భన్మములగుము. | 


మూర్భావస్థరొయక్క (వక్మేకదశ, అది జాగదవర్థకాదు. వీలన 
వినయజ్ఞానములేదు. విషయాంతరై కాగతచే నిట్టి వావ్యవన్తువు। 
యెడ నుదాసీనత కలిగియుండలేదు. ఆది స్యప్నా వరకు భిన్న మై? 
దేలన, నీయనస్థాన్మృలిక్ఞానముండుట లేదు, మరణసుసకు భిన్న మై! 
దేలన, ధేహమువం బ్రాణము నిలిచియున్నది? సును ప్తికి భిన్న మై 
దేలన, దీవనుం దశాంతియున్నదిం సుషుప్తిగతుని లేపినంత నుల! 





1) శంృక్శాత 2,6 (2) ₹ం1ళ్యా8ి2,0 
రి) చ్కూళరళ్సా గౌడపాదకౌరిళ 8,14, 


అష్టమాధ్యాయము $ శంకరాద్దై కత వేదాంతము 117 


ముగా మూర్చాగకుని మీల్కొనంకియలేము అందుచే మమూర్భావస్థ 
చువు ప్తీమరణముల మధ్యావర్ధ్థయని చెన్పంబడెను, మూర్భావస్థ మరణా 
వస్థకుం కెందును, ఏలన వది మరణద్వారము! “కర్మ శేషమేమైన 
నున్నయెడల, వాక్కును, మనస్సును మూర్శితునకుం దిరిగివచ్చును, 
లేకున్న చో6 (బాణము నష్టము వాతనినుండి కొలంగిపోవునుంి ] 


నిజమునకు. (బలిమానపుండు నిరవయవ నిర్వికార వర బ్రహ్మ 
భ్య్వరూవమేయైనరు, మవమాత్మ పుట్టుననియు. మృతి నొందననియుం 
బలుకుచుందుము, ఉపాధి జన్మమరణములను మనమాత్మ కారో 
పింఠుము, 1 ఫృష్టిలోని జీవులకుపాధులే వ్యక్తిత్వము. నారోపించు 
కారణముల్లై యున్నవి, జీవునాయుర్యర్థ దేహాదులన్నిటి నుపొ 
ధులే నిర్ణయించును. * ఉపాధి భేదము చేతనే జీవఖీదము నేర్చడీ, 
శర్మలు కర్మధలములు నేజీవులకు6 కెందుననువిషయములో వ్యత్యయము 
శలుగుటలేదు, 5 జలగత మైన సూర్యబింబము వంటిదే జీవాత్మయగ్ని 
చెప్పినను దానివలన జీవుల భిన్నవ్య కిత్వములకు లోపమురాదు. * 


38._సాక్షి_జీవు(ండు 


(ప్రతి కీవాత్మయందును జ్ఞానేద్భా(క్రీయా శ క్తులీగాక, సాక్షిరూన 
మగు నంతరాత్మయు మన్నది, బాహ్యజ్ఞానము సాక్షీ యనియు, 
దాని కంతఃకరణ ముపొధియనియు దాని సాహాయ్యమున వస్తువులను 


క) vow 210 

2) శంభ! 2,3,17, 

3) Yom 32,09, 

శ) మరేశ్యర వాగర్తి కము, ప్కు 110 113, 

ర) Vom 2,3,49 

6) “ మూర్యువి (వతివింవిమొకటి కదణచుండవచ్చును గాని, యందుచే వేజొక 
ప్రతివింబమును గడల నవనరములేదు అ్లే యోళ జీవాక్మపంగల కర్మలకతోడను, 
గర్మవలమలకోడను వేజొళ జీదార్మకు నంబింధమాండిస న నరకలేదు " (శ్రం॥భా 
2,8,60.) 


118 భారతీయ త త్త్వశాస్త్రము 


(బకశీంవంకేయుననియు. కె నగును. ఆంతఃకరణోపొధియే ఫర 
మాత్మను సాక్షిగా వదర్శించును. వస్తుజ్ఞానముతో సీసొక్షైచైత న్యము 
గోచరించును గాని, యది వస్తుజ్థానపుునకు బూర్యమే గలదు, అంతః 
కరణ మొక వ్య క్రీయందు (బవేశించి, వ్యక్తిలో నొక ముఖ్యభాగ 
మగుట వలననే మనకు జీపుండేర్పడును. 


జీవపొవ్లులి సంబంధ మెట్డీది? అర్వాచీనాదై ్వత(_గంథములలో భిన న 
నిర్వచనములు చెవ్చంటడెయ, స్థూలసూక్ష్మ దేహములకు మూలాధారమై 
వానితో సంగళ్యములేకుండ వాని కార్యముల నన్నిది నవలోశించుచు 
వెన్నడు మార్చునొందపండునది సొక్షియని విద్యారణ్యుండు చెప్పినాండు, 
1భో క్రయగు జీవాత్మయొక్క [ప్రవ త్తి విరతినొందినవ్వుడు సూక్ష్మ 

దేహములను |బ్రకాశింవంకేయునది సొక్షియే, తవ పవాచరులుగా 
గోచరించు నీ రెండు దేహసుల నెల్లప్పుడు సాక్షి చూచుచుండును, 
జీవిశ వ్యాపొరములం బాల్గొను జీవుడు సాక్షిగాదనీ విద్యారణ్యుని 
నిశ్చయము, సాక్ష్య్యాళ్మ నిర్గుణమైన దనియు. గర్మ్శఫలభో క్రృత్వము 
లేని కేవల సొక్షి మాశ్ర మనియు నుననిషత్తు చెప్పుచున్నది. 8 నాటక 
రంగబేదిక పైనుండి తన కాంతిచే, రంగవాయకుని, నదిని, సభను 
గూడ వనూనముగాం (బ్రకాశింపజేయు దీవముతో విద్యారణ్యుం &ం 
కొళళావునం బోల్చియున్నాండు, వీరెవ్వరు లేపన్నను దీపము వెలుంగు 
చునీయుండును,  సొక్షీరూనమగు నాత్మ జీవుని యంశఃకరణమును 
బాన్యువస్తువులనుగూడం |ఖకాశింపంజేయుచు సవి నుషుప్తికాలములో 
లీనవ్వుడును--నమానముగాదే (వకాశించునని చెప్పుట శీయుసమాన 
మీయం బడినది, * పొక్షి, న్విష్మియత్వముచే నీశ్వరుమండి ఖీదించును, 








1) నంచద? 8 4 చీద్ధాంత లేళము 1 కృ ఒళ్యారణ్యునభి ప్రాయము విట్లు 
వర్జించినద్సి * దేహద్వయాధిస్టాసభూతమ్స్‌ కూటర్థై తన్యల్య స్వావళ్ళేదళ న్య, దేసాద్వ 
యస్య సాశ్ల్షెదీశ ణాల్‌ విర్వికారత్వాల్‌ పొక్షీత్యుద్యశే 11 

2) బోలు! “సాక్షీ చేళ్ళా శేవరోవిర్లుజశ్చ (శ్వేళ1ఉ1) 

క) * వృళ్యశాలాన్థితోదీపా! (ప్రభుం సభ్యాంశ్చన క్రీమ్స్‌ దీతయేడనిశేషేణ శద 
బావేఒసిదీన్య కే; * (వందడళ్ళి 10,12 

శ) వంచదళ్ళ 10, 12, 


ఆష్టమాధ్యాయము * శంకరాద్యైత వేదాంతము 119 


సర్వ జీవాత్మయుం బరమాత్మయు నగు శద్ధబహ్మమే సాక్షియనియు, 
నది (వతి జీవాత్మకు కూటస్థమైన దగుటచే, సనేకముగాం దోంచయచున్న 
దనియు త త్త్యవ్రదీపికలో: జెన్పంబడెను, సాక్షి నిర్గుణమని చెవ్వటచే 
సగుణ బ్రహ్మయైన యీశ్వరుండనుటకు వీలులేదు. కర్మకు గర్మఫల 
మునకుం గర్హయు భోక్టయునైన బీవుండును సాొక్షికాంజాలండు, 1 
వంచదశీ తత్త్వ,(పదీపికా భావమును శంకరుం కంగికరించినాండు, 


ఈశ్వరుని విశిష్టూనమే సాక్షి యని కొముది చెప్పుచున్నది, 
ఈశ్వరుండు సొక్షి యని చెవ్వు శ్వేతాశ్యతరోవనిష ద్వాశ్యము పై నీ 
(గ్రంథకర్త యాధారవడి యిట్లు చెస్సినాండు ఈశ్వరుండు జీవ్యననృ క్తి 
నీవృత్తుల నెజింగియుండియు, వానిచే నొశ్రండుచలింవండు, * జీన్సనిలో 
మండి యాతని యవిద్యాదుల నన్నిటి నాతండు (వకాశింసంజేయును, 
సుషుస్తిలోవలె సకల ప్రవృత్తులు విరతి నొందినపుడు సాక్షినే (ప్రొజ్ఞం 
డందురు *, త శ్వ్యభద్ధిక ర్త దీని నంగీకరించును. ఈశ్వరుండు సాక్షి 
యమనదే వ్యావవహారికదృష్టికి గోచరించు |వ్రథనుభావము, ఈ భావ 
మును శంకరుండు తన రచనలలో. బోషించినాండు. ఒకే నృక్షముపై 
నున్న రెండు వక్తులనుగూర్చిన మృవ్రసిద్ధమైన ఉఊవనిషద్యాక్యమును 
గూర్చి * శంకరుండు భాష్యము |వాయుచు నిట్లు చెప్పెను *' చెట్టుపై 
నున్న రెండువక్షులలో నొకటి క్షేకజ్ఞండు, ఇది సూక్ష్మ శరీరములో 
(టవేశించ్కి యజ్ఞా ననశమున, ననేక రుచులతో గూడిన నుఖదుఃఖాత్మక 
కర్మఫలముల నాస్వాదించుచున్నది 'రెండనపక్షి, 'నిత్యశుద్ధ బుద్ధన్వభా 
పుడు న రక్వ్వగుణళంపూర్దుఃడు నగు నీళ్యరుండు, ఫలములను దిన(డు; 





1) శ_క్స్వప్రదీపకాయాం అస్మి మాయాళలలిర్కే నగుక్కే నరమేళ్వరే * శేవలో 
విర్షణా ' ఇకఠి విశేష అానుభన శ్షేః పర్య(వ్రక్యగ్య్భూశం వీజీద్ధం, విజీద్ధం (విహ్మ, జీవా 
చే దేన। సాక్షీతి (గ్రతిపొద్యకా ఇత్వుడిరం (నిద్ధాంతలేళం 1) 

2) వరమేశ్వర న్యీవరూవలేద। కళ్చిడ్ణీన(వవ్మ శ్రినినృల్తో (రమముంకా స్వయ 
ముదాసీనస్సాక్షివాము! (వీద్ధాంతిలేశము, 1) 

3) మాః వై శేషిళశనూశ్రము 1, 342 


4) ముం। ఉ। 3,1,1 


120 భారతీయత శ్త్వశాస్త్రము 


నీలన, భో క్రృభోగ్యముల రెంటిని కాసించువాం డొతండే, “ఒక సార్య 
భొమునీ విషయములోనలెటే, యాతని చూపే కాసనకుల్య మైనది.” 1 


అవిద్యోపాధిగతుం డగు జీవుండే సాక్షీ యని మజికొందరు 
భావించిరి, వీలన్క వాతండు సొక్షిమాతుండేకాని కర్దగాండు. అక్థాన 
వశమున నాతం డంతకరణముతో€ గాదాత్మ్య్యభావము నొందిసపుడి 
కర్తయు భోక్డయు నగును దీని కాక్షేపణ యిట్లు చెవ్పయడెను, సర్య 
వ్యాప మగు నవిద్యయే సొక్షిరూప జిససోఫొధియైనచో నవ్వుడా 
జీవుండ. తన నువస్నునేకాక సర్వజివ మానసములను (బకాశింపంకేయ 
వలెను. కాని యట్లు జరుగుటలేదు. కావున, సంత,కరణోపాధినహిక్స 
డగు జీవుండే సొక్షిరూవమగు నాత్మ. అందుచే భిన్నవ్య క్రులలో నిది 
భిన్న మైయుండును. నుమవ్యవర్థలో నిది నూక్ష్మరూసమునమండు 
నని చివ్పంబడుటచే నది మూం డవస్థలలోనుండును, జీవాత్మకును, 
పొగ్షిరూవసుగు వొత్మకును భీదమేమనంగ్కా నంతఃకరదను జీవాత్మ 
కును గుణమై యుండంగా, సాక్షిరూవమగు నాత్మ కది యుపొధియగు 
చున్నది, * వేధాంతవరిభాషా నిశ్చయము నిదియే; ఇతర భావ 
లతో దీనికి నిరోధముంలేదు; వీలనం బరమాత్మ నృథగ్వ్య క్రిలో వర్తించు 
సప్పుడు. సొక్షియనంబడును. పరమాత్మయే వ్యక్రిగళమై వర్తించు 
నపుడు జీవసాక్షియనియు, సర్వజగక్తునందు ప ర్జించునపు డీశ్వరసాక్షై 
యనియు. బేర్కొనంబడిను, భిన్నోపాధుతలే యీ భిన్నవాముములకుం 
గారణము, జీవసొక్షి కుపొాధీయంళఃకరణము, శరీరము మున్నగు 
ఫవియు, నీశ్యరసొక్షి కుపొధి సర్యనృష్టియునై యున్నది, విశ్వాత్మ 
ఈశ్వరుండును, వ్య క్రిగకాత్మ జీవుండునై యున్నాండు, 


ల. 


1) వళ్యశేవ'కీరలం దర్శనమ్మాకేణహి న్య సేరయనితృర్వం రాజనర్‌ (01౯1 
4| 4,1,1, 


2) అంతఃకరణో పాదా వేశగీవస్సాడీ, ,ఆంతఃకరణ విశిష్ట! |వ్రమాఆా 
(నద్ధాంం లము, 1) 


ఆష్టమాధ్యాయము 1 శంకరాద్దె కత వేదాంతము 121 
శి?_అర్మ జీవుండు 


మనము ద్రవ్యత్వమునుగాని నిరరయవత్వమునుగాని జీవాత్మకు 
లక్షణనులని చెస్పంజాలము, అది యణువు గాదు. భిన్నాంశముల 
నముచ్చయము, దేవిద్యుపాధివరికల్సితమగు నొక భిశిష్ట్రశేంద్ర 
మున జరిగిన భిన్నానుభవముల సమన్వయ భ్యరూవమే జీవాత్మ 
మైయున్నది. దేహేంద్రియాదు లీయనుభవమునందుం బాల్గొని, 
యేకశ్యావిచ్చిన్నత్వములను గూర్నును. దేహాదులతో బద్ధమైన యీ 
చైతన్యము పరిచ్ళి న్న మైనది, దీని యనుభవములో శరీరావస్థాద్యంశ 
ములు భొగముల్లై యున్నవి, శరీరము క్రమముగా బెంటొందునళ్లే, 
కీవవిజ్ఞానముము 1గమముగా వికపించును. జీవాత్మ తన విజ్ఞాసము 
నకుం దానే కారణముకాదు. కాలగతమై నరిణామమందుచున్న వ్యావ 
హారిక విజ్ఞానముచేం గల్ఫితమైన యేకళ్వానుభవమే జ్రివాశ్మయై 
యున్నది, ఆధియొక బుద్ధి భావకల్సితమైన భ్వరూనము 1 ఆది 
యొ శేవ్య కిలో బరిన ర్హనమందుచుండునదగుటచే నిర్వికోరమగు వర 
మాత్మభ్వరూవేము గాదు. సర్వజీవాత్మాధారభూతనమగు వాత్మ నిర్వి 
కారము, నిశ్చంచలమునై వది. 


బుద్ధి కగమ్య మైనను, నిశ్యసొక్షియైయుండి, జీవాముభవ సంసర్గ 
మెంశనూ(క్రమును లేనిదే యాత్మ నిత్యసాక్షి స్వరూపపుగు నాత్మ 
మనఃవ్రవృ త్తి విహరమునకు వెనుకనున్న తెరవంటిది. ఈ నునః 
(పవృట్తు లాత్మనుండి యుద్భవించునని భెప్పరాదుు వీలన్క సత్య 
స్వరూవము, కొనుగాని వస్తువులని యూహింవంబడుటచే సంగత్వ 
దోషము నొందునది కాదు. నునము వేతోక రూవమున సర్థమునేసి 
కొంటిమిగదాయని వస్తువులు మార్చువొందపు, నిర్వికారనుగు నాత్మ 
యెట్లు విశరము నొందును? నిత్యమైన జ్ఞానజ్యోతి శేవాహ్యకారణ 
ముచేంగానీ తనుస్పంపర్క మెట్లు కలుగ గలదు? వీలన వది సర్వసంగ 
లివర్ణితము. నశ్తెల్ల గునమ |పౌచీన సమన్యరోం యిది దేహేందియ 





పోల్చు; గార్డు; నైకలాజికల్‌ (సిన్నిప్పల్చు న 361-382, 


122 భారతీయత త్త్వకాస్ర్రము 


మనోవిషయాద్యుసొది సంబంధము వలననే, యాక్మ కనిత్య జీవాత్మ 
భావము కలిగినది, కొని యాత్మకునుు జివాత్మకునుగల సంబంధము 
మాయ యనియు ననంగా ననిర్వచనీయమని చెన్పంబడెను. ఆత్మయే 
నిత్యము క్ట, భద్ధ మోడ్షన్వరూవము నై నచో, నది జీవాత్మరూపములో 
వెట్లు కాంక్లా (వనృత్తుళను గలిగియుండును? “స్వయముగా నచ 
మయ్యు నొశవస్తు వితర వస్తువులం జలింసంలీయవచ్చునిని సమా 
ధానము చెన్పంబడెను. సూదంటురాయి కొను గదలకుండ నినుః 
ముక్కలను జలింవం జేయును. 1!  జీనవరమాత్మలకు సంబంధమున 
కెస్తునపుడు మనకు వ్యాఫవోరిక _స్రమాణములే గతియై యున్నవి, కాని 
యి వ్యావహారిక (ప్రమాణము లానంబంధమును జిస్సుటకు సమర్థముల 
గావః 


ఆళ్శరధ్యుండు, నొడులోమి, శాశకృన్ణుండు మున్నగువారు జీ 
1(వ్రవ్మసంబంధముము గూర్చి (బ్రహ్మానూ[కసులో. బేర్కొనిన నివి 
భావములను శంకరుండు సమీక్షచేసినాండు, నిప్పుకు నెరనురికు గ 
సంబంధమే జీవ1బవ్మా సంబంధ సుని వచించు నువనిషద్వాక్యము 
నాళ్ళరధ్యుం జాధారముగాం దీసికౌనెను. నిస్పునుండి బయల్విడ 
వెరను లానివ్వువకు భిన్నములుగావుు ఏలన రెంటికి నేకస్వభావవ 
గలదు, కొని నివ్వనకు నెరసులకు నసలే ఖీదసు లేకపోలేదు, వీమియ 
భేదము లేకున్నచో వెరనులు వేలుగాం దెలియనే తెలియం ఇడః 
వానిలో వానికి భేదమును దెలియదు, కావున జీవులు వరమాత్మ నుం 
పూర్తిగా భిన్నములు గావు వీలన భిన్నుము ల్రైనచో దానికీ విజ్ఞా 
లక్షణ మేమియు నుండరాద్కు ఆని పూర్తిగా వధిన్నములునుగా, 
అయినచో, వానికిని బహ్మకునుు వానిలో వానికిని భేదమే యుండ 
అందువలన జీవాద్మలు సర జహ్మమునుండి భిన్నములు నభిన్నము. 
కూడ నగుచున్నవని యాశ్శరధ్యుండు నిర్ణయించెను. * దేహబిద్ధీం 
యాద్యుపొథిబద్ధ మైన జీవాశ్న (బవ్మాముగుండి భిన్నమనిర 





1) ళం 51 2,2,2, 
2) శర భా 1,420 


అష్టమాధ్యాయము 1 శంకరాద్దె కత వేదాంతము 128 


నట్ల య్యు, జ్ఞానధ్యానాధి పాధనముచే నది యుపొధినిర్ముక్తమై బ్రహ్మ 
క్యము నొందుననియు నొడులోమి నిశ్చయించెను. బద్ధమైన జీవార్మ 
(హ్మమునుండి పూర్తిగా భిన్నమనియు, ము క్రాత్మ పూర్తిగా (బ్రహ్మమే 
యనియు నాతం డంగీకరించినాండు, 1 శంకరుండు కాశకృష్ణుని భావ 
ముతో నేశీభనించెను, * 


రామానమజు(డు తలయినట్లు జీవాత్మ బహ్మములో నొక భాగము 
శాయజాలదుు ఏలన, [బహ్మాము దేశకాలాతీత మగుటచే విభాగములు 
లేనిది, నుధ్యాచార్యుండు భావించిన రీతిగా జీవాశ్మ(బ్రహ్మ భిన్నము 
గాదిలన, (బ్రహ్మ నుద్వికీయము నేకను చర్వమయము రై నది, ? వల్లభా 
చార్యుం డూహించిన విధమున, జీవాత్మ [బహ్మముయొక్మ వికారమును 
గాదు; వలన (బ్రహ్మము నిర్వికారమైనది, సృష్టి కనుమును జెప్పిన 
చేదము లగ్న్యాదిభూత సృష్టిని చెప్పినవిగాన్తి అత్మ నృజింవ(బడెనని 
చెప్పి యుండలీదు గావున, జీవాత్మ యీళ్వరుని సృష్టిగాదు. జీవాత్మ 
పరమాత్మమంగి, భిన్నమునుగాదు, చానిభాగమునుగాదు వికారసును 
గాదు జీవాళ్మయే వరమాత్మ, ఉపొధి పరిచ్ళిన్న మగుటచే దాని 
స్వభావమును గుంర్తింపలేకున్నాము. * అది సరమాత్మ, భ్యరూనమే 
కాకున్నచో, జీన మోక్షమును కెన్సు పకి వాక్యములు నిరర్భకము లగును, 
ఆశ్నరధ్యు నువదేశమును గూర్చి శంకరుం డీట్లు చెప్పినాడు, * జీనాత్మ 
పరమాత్మమండి భిన్నమైనచో( బరమాత్మ జ్ఞానము నలిన జీవాత్మ 
నము లభింపదని చెప్పవలసి వచ్చుటచేం బరసార్థ స్వరూపము 
వొక్కదానినిం దెలిసికొన్న చో సర్వము విదిశమగునని చెప్పిన యువ 
నిషద్వాక్యము వ్యర్థమగును.” 5 కై త్రరీయోపనిష ద్భాష్యములో 
శంకరుం డిట్లు చెప్పినొండు, “జక పస్తువుసకుం దనకు భిన్నమైన 
నలా 
1) Yom 1421, 
2y కం! 1 4,22, 
క్రి) కం, శా శృ8,14, 
4) చ్యూళం్యభ్యామ్యుఉ 2, 


B) Vom 1,4 20 


2,1, శక్ళత్కిప్కి2్క1, 


124 భారశీయత క్వ్వశాస్ర్రము 


దానితో నేకత్వ మెన్న టికి సొధ్యముకాదు.” 1 (బహ్మలే త్స (బహ్మయే 
యగునని చెప్పిన యువనిష ద్వాశక్యముల నలన జీవుడే బ్రహ్మమని 
చైస్పబడు చున్నది. 


శ్వాత్స్వికముగా జీవాత్మవరమాతై తత్వము వంగీకరింపవచ్చును, 
కాని యా జీవాత్మ న్వస్వరూపజ్ఞాన మనుభూత నుగువణకు జీవ్యనిహ్మ 
నంబంధ సమస్య నరిష్మృతముకాదు, ఉపాధి భారములచే మేన 
జీవాత్మలు కుంగి ప్రవృ క్తి వరము లగుచున్నవి, * జీవాత్మ వరనూత్మ 
సంబంధమును దర్శ్భమువే నిర్భయింసజొఖమని యె జింగియుండియు 
ననంతరాద్దె కకములో సిద్ధాంతములుగా రేచింవంబడిన కొన్ని యుప 
మానములను శంకరుడు నూచించినాండు, 


బక ఐర్లండు దేశీయు ననంతదేశమును నిర్వచింపు మని యడు 
గగా నాతండిట్లు వచించెనని చెన్వుదురు[ * పై భాగము (కిందిభాగము, 
నలువై పుల తలుపులు పీకివేసిన పెట్టె వలెనున్నది.” తలుపులు మున్నగు 
నావరణములబే బద్ధమైన పెల్టై యనంతమగు దీశనుకాని రీతిబే, బుద్ధీం 
దియాధి బద్ధముఖగు జీవులు (బ్రహ్మముగాదు,. సున వరిచ్భిన్నజీవ 
ముల కూర్ధ్వాధో భాగములను, నలుదెసలం గల యాచ్చ్భాదనములను 
నిర్మూలించినచో, మనమును (బ్రహ్మముతో నేకమగుదుము, అవచ్ళేద్యా 
వచ్ళేదకనూత మువయోగింపంబడినది, * అఖండొకాశ ఘబటాకాశ 
సంబంధము నువయోగించిి శంకరుంయు జీవబవ్మనంబంధమును 
సూచించివాండు. ఘలాద్యుపొధులమ భగ్న మొనర్చివచో, నవచ్ళిన్నా 
కాశములు మసాకాశములోం గలిపిపోవును, అదేవిధముగా, దేశకాల 





1) Yom 3 1 41 208015, 

2) “* పాన్నిధ్యముచే నాత్మను దనలోః (ప్రతినించించు నహకారమే జారయన్నచో 
రామానుజు(డిట్లు వశ్నించినా(రు! * ఆక్మఅహంకారమున( (బైకిబింబించునా? లేక 
ఆహంళార మాక్శలో? | ఐికిబింబించునా? అర్మ కర్త కాదభుటచే వది (వతిబించించదు 
ఆపే యబేతనమగు సహంకార మెన్నటికిని జ్ఞారకావేరదు "(రామాముఇభాన కను 1,1,1) 

3) అవ బ్భేద్యావచ్చేదకశ్వము, శంఖ 1,8,711,2,91 1,8,14-18:1,2 
11.121 2,1,14-2212,9,171 32,34 


ఆర్గమాధ్యాయము । శంకరాదై కత వేదాంతము 125 


నిమి క్త కల్ఫితములగు నుపొధులను నిర్మూలించినచో జీవుండే (బ్రహ్మ 
మగును. ఒక ఘటాంతర్గతమగు నాకాశము ధూళిధూనువరిచ్చిన్న 
మైనచో నికరఘటాకొశముల కంటనిరీతినే యొకకీవికిం గలుగు సుఖ 
దుఃఖాదు లీతరజీవి నంటవు, ఉపొధిభఖీేదము ననుసరించి, యొశ్రీయాకాళ 
సునేక నామములను బొందుచున్న ను, దానికెన్నండును మార్చులేదు, 
(ివ్మామున కుపొధ్యంశర్భానము కలిగినవ్పుడు స్వరూప తిరోభావము 
నందును! అవ్వుడు (బహ్మయెొంక్క వర్వజ్థత్వము పరిచ్ళిన్న తనొందును. 
ఇట్టీ యుపాధిపరిచ్చిన్నత్వము ధవళమైన మణికి సమీసముననున్న 
రక్ష సుమర క్రిమకలిగినల్లె యని చెప్పవచ్చును. ] ఆకాశము ఘటాదు 
లళో దహించంబడుట కాల, చలించుట కాని బళుగదు, * జక ఘటము 
లోని యాకాశము మహాకాశములో వొఠథభొగముకాన్సి దాని వికారమనికాని 
చెన్చంజాలము. అదేరీతిగా జీవులాత్మభొానములుకాని వికాధములుగాని 
కావని చెప్పవలెను, బాలుర కాకాశము ధూశిధూసరితనుని గోచరించు 
రిశినే, యాత్మబద్ధమనియు థానముచే మలినమైనదనియు గజ్జానులు 
తలపోయుదురు. ఘటోశ్చ క్తినాశములతో నాకాశ ముక్చ క్తి నాశన 
ములను బొందుటలేదు. అదేవిధముగా వాత్మ కుక్ప _కిలయములులేవు, 
కొంద ఉతరాదై ్వకు లీ భావము నంగికరించి యంతశికరణోపొధి వశ 
మైన వరమాత్శయే జివుండని చెవ్ప్వుదురు. 


ఈ యుసొధి సిద్ధాంతమునకు వ్యతిరేకముగా; నొక జీవుడు తన 
పుణ్యకర్మ ఐలసుచే న్వగ్గమునకుం బోయివప్పుడు, స్వర్గములో నా జీవుని 
చికోపొధి, భూలోకములో మన్నవ్చటి చిత్తోపాధికి భిన్నమని చెవ్పం 
బడెను, దీనివలన ననిష్టధర్మఫలములగు కృతనాశము, నరృతాభ్యాగ 
మము మున్నగునవి కలుగును భూలోకములోని వరిచ్ళిన్నచి_ త్రమే 
స్వర్గమున కం బోవునని చెన్నరాదని సమాధాన మీయంబడెను, విశ్వ 
వ్యా _ప్పమైన యాత్మకు వందారలక్షణమును జెన్సుట యు _క్షముగాదు. 
ఘట సంచలనమునలన నందలి యాకాశమునకు సంచలన మెన్న(డు 
నుండదు. 


1) ¥e11 8,2, 15; ఆత్మబోధ న118 
2) శంభ! 1-2-8 


126 భారతీయత క్త శాస్త్రము 


భో, క్రయగుజీవాత్మయొకటేయని చెవ్చుటకు దానినాక పరిచ్భిన్న 
చీత్తమని కాక, దర్పణము వంటీదై వ మనస్సుతో నిశ్యము నవినాభావ 
వంబంధముగల చీత్త(న్రతిబింది రూవమని చెప్పవచ్చును. * బృపాదా 
రణ్యకోవని ద్భాష్యమునందు 2 శంకరుండు (వ్రతిలింబచాదమును 
భూచించివాయడు. నీట సూర్యచంద్ర (వతిబింబములు శేనల వ్రతిబింబ 
ములేశాని, నిజముగాం గానట్లును నమీపమునువ్న రక్తకునుసుము 
యొక్క, ర క్రిను ధవళమటియందు గోచరించునేకాని నిజమున కది [వతి 
లింబమైనట్లుము, నీటిని తొలంగించినంతబే, నూర్యచం[దులే మిగిలి 
యుండుటవలనను, రక్త కనుముమును దీపివేసీన వెంటనే మణియొక్క 
భ్వచృధావళ్యము మార్చులేకుండం (బ్రకాశీించుట చేతను వస్తువులు 
జీవులు నదేరికిగా నవిద్యాంతర్గత మై యున్న పరమాత్మ (వకిలింబ 
ములే కాని యథార్థములు గావని చెప్పవచ్చును. అవిద్య తొలంగిసంతనే 
(వతిలింబములు నదృశ్యములై (బ్రవ్మాయొక్టృటే (వకాశించును, బ్రహ్మయే 
మూలలింబము, (ప్రపంచము దాని _సళివింబము, వివిధరూవములకో 6 
గూడిన (వపంచను, (బ్రహ్మా మను సూర్యు సనేక రూపములలో? (వతి 
లింబించు సొగరము వంటిదని ఛెవృంబడెను, [వతిబింబములోని దోష 
సుఅభే [బహ్మబింబము స్పృశింవ(బడదని చెవ్వుట కువయోగించు 
నీయునమానమును శంకరుం డంగీకరించినాండు, (వలిలింబభిన్న తకు 
దర్చణభిన్నతయే కారణమైన రీతిగా, నద్వితీయనగు [బ్రవ్మామేక 
మయ్యు భిన్నాంతఃకరణ సనంసర్గముబే భిన్నమై గోచరించుచున్నదిం 
రూనవతిబింబముగల జలము కదలినచో, నందలి _ప్రతిబింబములును 
కదలును. అవచ్చే దక వాదు అంతఃకరణరూనమున మన్న సూక్ష్మ 
వదార్థ మవీద్యారూవమనియు దాని నవచ్చేదకమనియు, జీవవిశేషణ 
మనియుం జెవ్సంగాం [ఐకిబీంబవాదులంతఃకరణము చిత్స్వరూవ (సతి 
లింబమును స్వీకరించు మపొధి ! యని చెవ్పుదురు. అది జీవుని 
కవిద్యావశమున గోచరించునేకాని దానిన హాజన్వ భా నముకాదు, 


1) శంభ! 2,83,560: ౪౦1 భా! గొడపొదకారిక్క 1,6, 

2) శంభాణ్భు1౪|4। 3,412 టూ (టహ్మవిందు ఉ|వు। 12 

8) ఒళ వర్ణ మావర్ణమగల వద్దువునక విశేషణము ఒక భటనూ వటాంకర్గీతే 
మైన బూక్రాళమున జీపాధి 


అష్టమాధ్యాయము | శంకరాదై కత వేదాంతము 127 


అనంతరా దై పతవాదులు కొందరీ భావము నంగీళరించి, యంఈః 
కరణ |ప్రకిబింబితమగు వరనూత్మయే జీవుండని వలికిరి, * జగమొక 
నీడయైనచోం దచ్భాయామూలము (వివ్మాము |వ్రతిబింబవాద ననేక 
'హేతుసల నమనరించి వినుర్మింపండెను. రూపము లేనిదానికి! [బతి 
బింబము నుండదు, అందును ముఖ్యముగా రూవములేని దర్పణములో 
నవలేయుండదు వద్ధచి త్తునవిద్యయు రెండును రూవములులే నివే, జీవుం 
డొక వతిలింబమైన చో నేది |ఫతిబింభికమా యది (ప్రతిబింబించుదానికి 
భిన్నమై యుండనలెను. అందుచే మూలరూపమైన (బ్రహ్మము జగ 
ద్యస్తుకాలమునకు చేజై యుండవలెను. అప్పుడు (బ్రహ్మముయొక్క 
సర్వాంతర్యామిత్వ సిద్ధాంతమునకు బాధకలుగును, (వ్రకిబీంబచాదము 
నకు వవచ్చేద్యానచ్చేదక వాదమువకు నంభవించు దోషములు పట్టును. 
(వతిమనమ్బులోని (వతిబింబమువకుం దత్సమీనమునను న్న చ్చిదూవమే 
శారణమైనచో, భిన్న స్థలములలో నీ (ప్రతిబింబము లొకేమునన్పులో భిన్న 
ములు కావలెనని విమర్శించంబడెను. కాని చ్మిదూవసు సర్వ[త యేక 
మను మాట నీ విమర్శనము గుర్తింపలేదు. జీనుండు (బ్రహ్మ (వలిబింబ 
మైనచో నస్వుడు బ్రహ్మకు భీన్నుండు కావున నయథార్థము కావలెను, 
వివరణ (గ్రంథకర్త యీ సమన్య నొక విధముగాం బరిష్కరించిబాండు. 
బే శములనుండి కిరణములు, బయల్వెడలి, |వ్రతిబింబించు వమ్తిపునకుం 
దగిలి, వెనుకకు మరలివచ్చి, యథార్థముఖ ప్రతిబింబము దేచూపున, 
ఈ ప్రతిబింబము నిజముగు వస్తువునకుం జెందినదే, దీనినే బింబ వతి 
బింబాఖీదవాద మందురు. కాని యిదియు భంగీకరింవంబడలేదు. ఈ 
యువమానమును బూరర్తిగాం దీపికొన్నచో మన కొక (ప్రకాశించు 
జ్యోతియు, దానిఛాయవడు నొక వస్తువును, వాజ్యోతియొక్క కిరణ 
ముల నడ్డగించు నింకొకటియు. గానలసియున్నవి, శాంతి వెడలు 
చున్న జ్యోతికివేజై. కీరణ్యససారమున కువయోగించు నింకొక వదా 
ముండవలసీవచ్చుటచే వదై తమునకు బాధకల్లును, ఈ రెండువాద 
ముల మ గూడం దిరన్మరించువారు తన నహజస్వరూవము నెజుంగని 





అలాల. 


కే అంక।కరణ (నతివింబం జీవచై ఈన్య౦ం। (వేదాంఠ వరిభాష 1) 
2) ఈవాదఖండనమునకు చూ సాం, వ్ర భా 1,152,158 


128 భారతీయత త్త (శాస్త్రము 


పరమాత్మయే కీవాత్నయనీ చెప్పుదురు, శంకర నురేశ్వరు లీభావము 
వంగీకరింతురు. జీనాత్మరూవము (బ్రహ్మముయొక్క అనిర్వచనీయ 
(వదర్శనము 1 జివాత్మగా గోచరించుచున్నది, కాని యెల్లో నున 
మెకుంగము, 


88 ఈశ్వరుండు--జివుండు 


జీవేశ్వరు లిరువురు న్వన్యరూపములలో |బహ్మమేయై యిరు 
వురు నుపాధినటీలై న యెడల, జీవేశ్వరులకు ఖీదములేకుండం బోవు 
చున్నది. ఈశ్వరుడు సర్వజ్ఞుడు సర్వశ_క్రీనమన్వితుండు సర్వ 
వ్యాపియు; జీవుడు మాతమల్బుండు, దుర్చలుండు, నజ్ఞానియు ననియు 
శంకరుడు వలికియున్నాండు. “నీరతిశయోపొధి కలితుండగు ౩ 
నీశ్వరుండు హీనోపొధికలితుండగు జీవులను నిరిపొలించును,  ఈశ్వరున 
కలిద్యలేదు, * ఈశ్వరోపాధులీశ్వరుని సర్యజ్ఞత్వమునకు వాధకనులు 
గావు. ఈశ్వరునిమాయ యీశ్వరుని వశమైయుండుటచే నతని 
స్వభావము నిరాచ్భాదితమై యుండును. గాజుపాత తనలోనున్న 
వస్తువులను మజుంగుపజచ సట్టిరీతినే మూయ యీశ్వరలక్షణనులను 
గప్పి వేయదు, ఈశ్వరోపాధియగు మాయ ఖీద్ధ వత్త్వకల్పితమగుటచే 
నది యవిద్యారూవనుగు నంశఃకరణసు నుక్చళ్తి చేయదు మాయ 
యాకఠనికి స్వాధీనములోనుండి, యాతని నృష్టిలయ కార్యములలోం 
దోడ్పడును. ఈళ్వరుని యందుంగల యీ మాయలేక అత్మన్య_క్రీకరణ 
శక, బగన్నానాత్వకారణమై జగత్తు వేజనియు జీవులు వేజనియుం దఅచు 
జీవుని _భమపం గారణమగుచున్నది. అవిద్య మాయవలననే జనించి 
నది, (ట్రవ్మముయొక్క, శు త్వ్వరూవమిల్టీ మాయా సమన్విత 
మైనపు డీశ్వరుండనియు వబిద్యానమన్వితమైనవుడు జీవుడనియు 





1) చ్యూళం ఖా గళ 4,2, 

2) ౪ భ్మాబ్కిర్కె4ర్క్‌ 

3) ¥95, 5, 2,3,4: 

శ) విత్యవివృ క్తావిద్యశ్వాత్స్‌ (శంఖ్ళా 3,2,0) 


అస్టమాధ్యాయము | శంకరాద్ద్యైత వేదాంతము 129 


వ్యవవారింపంబడెను. సృష్టిచేయుటలో నీశ్యడనికి స్వార్థమేమియు 
లేనందున, వాతం డక్నర్తయనియు, జీవుడు కర్తయనియుం జెప్ప 
బడెను. ఈశ్వరుండు కర్మానుగుణఫలముల నిచ్చువాండును (బ్రహ్మ 
ముతో దానేకనునీ యెతగిన వాండు వగుటచేం దన యంతరంగములో 
శాశ్వకానందము వనుభవించుటచేం బూజింవందగిననాండు, జీవం 
డాఠని సేవకుండు, తస దైవత్వస్వరూవజ్ఞానములేని వాండగుటచే, 
నంసొరమగ్నుండై వాండు. ఇదియే [మతవాక్యములలో స్వామిభృత్య 
సంబంధము, 1 _నెరనులు నివ్వునకెల్లో యల్లే జీవు లీశ్వరాంశము 
అనియు స్థలాంశరమున6 జేన్సంబడెను * 


అనంతరాద్ద్యైతమున జీవేశ్వర సంబంధమునుగూర్చి చెప్పం 
బడిన వివిధభావముల నిచట వేర్కొన నగుమ. (వ్రకలార్థ వివరణ మిట్లు 
చెప్పినది? “అనాదియు ననిర్వచనీయము, సర్వజడబగళక్కారణము 
బుద్ధితో మాశమే సంపర్కము గలదియురైన మాయయందుం (బతి 
లింబితమగు చీ శ్రే యీశ్యరుండు, ఆవరణ విక్షేసశ కులు రెండు గలిగి, 
అవిద్యయను నామముచే వ్యవహరింపంబడు మాయయం దనంత 
పరిచ్చిన్న దేశములలో: (బ్రతిబీంబితమగు చి(దూవము జీవుండు” క 
ఈ (గ్రంథకర్త ననుసరించి మాయావిద్యలు పూర్ణాంశనంబంధము 
గలవి మాయ యీశ్వరోసాధియు నవిద్య జీవోసాధియునని చెవ్ప 
నచ్చుము. కొలంది భేదములతో పంక్షేవకారిరక మీ భావమునే యంగీ 
కరించెను. ఇం దవిద్య కారణము, నంతఃకరణము కార్య మనియు జెన్స్నం 
బడెను.* ఈ (గ్రంథకర్త (వతిబింబవాదము నంగికరించును గానం 
బూర్గాంశా నిభాగవాదము నంగీకరించండు. వంచదళి యిట్టి భానమునే 


1) ¥ow 8,2,0 
2) ౪0101 3,343 
3)అనాది రవిర్వాబ్యా భూరవక్ళకి చ్చీన్మాత నంబింధిసీ, మాయా తస్యాం చిశ్చతి 
బింబ ఈశ్వరః తప్యాపీన వరిచ్ళిన్నానంత |ప్రదేశేష్వావరణ విక్షేసశక్టీ మద్న్వవిద్యాలి 
ధావేవు చికృతిబింటో జీవేఇత్కి (నిద్ధాంతలేళము. 1) 


4) అవిద్యాయాం చ్మిత్సతిఏింవి ఈళ్వరః ఆంకఃకకణే చిర్పకినింలో జీవః 
భారీ. 


130 భారతీయక క్త్వకాష్ర్రము 


(వ్రకటించినది. (తిగుణాత్మశమై, అవ్యక్తమైన మూల పకృశికి రెండు 
రూనము లున్నవి, రజస్తమో గుణముల నణంచివై చి, సృత్త్యగుణ నుఠిశ 
యమైయున్న మూల(వళ్ళతీ భాగ మీశ్వరోపాధియగు మాయయనియు, 
పక్వగుణము నక్కికమీంచి రజ_వమములున్న భాగము జీవోపొధియగు 
వవిద్యయనియు. కెన్చంబడెను. ఇచట మాయావిచ్యలకు ఖీదమ సరి 
మాజాత్మకముగాక గుణాత్మకమైయున్నది, పంచదళిలో నీంకొకచోట 
నీట్టీ భావమే యున్నది, విక్షైేవళక్రివిశేషముగాంగల (పకృతి మాయ 
యనియు, నావరణళ్తి విశేషముగా నున్నచో నవిద్య యనియు 
వశటం కెప్పంబడెను. 1వంచడదళిలో 2 విద్యారణ్యు(ణాకాశము నిట్లు 
భాగించెమ; (1) ఘబాకాశము (ఓ మేఘమహామారు కాదులతో(గూడి 
వేశిబింలించు జలాకొశము (1) మహాకాశమ్సు, (క్రీ మేఘాకాశము, అదే 
విధముగా నాలుగు విధములుగా జీత్సరూపమున్నది, (0 కూటస్ట 
మనంగా స్థూలమాక్ష్మ దేహివృతమై, యొన్నండు మారకుండునది, (భి 
జీవుండసంగా, మనస్సులో |బకిబింబిత మైన చీతశ్స్వరూవమే యజ్ఞాన 
వశమున మాద్చలిని మూలచి త్వ్వరూవమని ఠఅవంబడుసది; 
(ఫ్రఅవిచ్చి న్న చిశ్వ్వరూవము, (1)వర్వ జీవమా నసములలో సూక్ష్మవాసనా 
రూపమున! (బతిబీంబించు. చిక్సషరూనము, బ్రహ్మకంటివట్టుకొని 
యుండు వేఠరూవమైన మాయలేక యీశ్వరుండు దీని నమఫరించి, 
మనః (వతిబింలిశమైన చిత్స్వరూపను ణీవుండనియు, సర్వజీవ సూక్ష్మ 
సంస్క్కారములతో6 గూడిన మాయయందు |వ్రతిబింబించు చిక్స్వరూ: 
మీశ్వరుం డనియుం కెష్పవగును, వంచపొదికా వివరణ గంథక ర్త జీవు( 
డీశ్వర (వకిబింబమని చెప్పెను,.* మాయావతీండైన యాళ్వరుంగే 
జిపుండనియు. కెస్ప(నిడెను, 


1) ఈ భావములవే తత్త్వప వేళమును ఇెన్సరు 
ఇర అ 
త్రి ధీవాననా, 


శ) వీని కొరారన్సు లృ॥అ॥ ఊఉ ర్తి? గీళావాక్యముల్కు క శ్రళ్వర న్నర 
భూతానాం హృదేశేద్ధవశిష్ఞకి అ 


అష్టమాధ్యాయము[ శంకరాదై ్వత వేదాంతము 131 


9 _ ఏకజీవవాదము, అనేకజీవవాదము 


అవిద్య యేకమే యగుటచే వవిద్యోపాధిగతుం డగు శీవండు 
నొకండేయను బాదమును శంకరుం డంగీకరింవండు, వీలన నర్వజీవు 
లొకటియే యైనచో, నొక్కజీవునికి మోక్షసిద్ధితో, సర్వజీనమోక్షము 
కలిగి, సృష్టిలో జీవులు లేకుండంబోవలెను, కాని యట్లు జరుగుటలేదు, 
అవిద్యాఫంజాతములై న భిన్నాంశఃకరణోపొధిగత మైన [బహ్మమనేక 
జీవరూవములుగా విభాగము నొందినదివలె నగుచున్నది కాని మాయకు 
వవిద్యకు, వీనికిని బ్రహ్మమునకు. గల సంబంధ వమఫ్యలనలన ననంత 
రాద్ట్యైశమునం దబేక సిద్ధాంతములు బయళఠ్విడలినలి. వానిలో ముఖ్య 
మైనవి, (1) వీకజీవవాదము (క) అనేక జీవవాదము, 


ఒక్కటే జీనమున్నది, ఒక్కటీ శరీరమున్నది ఈ యొక్క 
, జీవమే నిజమైనది, నిదాదులలో గోచరించు దేహములకు శీవములేధుం 
ఒక్క జీవియొక fs అవిద్యవలననే, అనేకత్యముళో ౬ గూడిన ప్రపంచ 
మూహింవంబడినది, కాని యిట్టి యేకజివవాద మీ బాదరాయణ నూక 
ములకు వ్యతిరేకమైనది, 24 1, 2 24 1, 49; 1,24, సృష్టికర్త 
జీపుండుకాండు, వినోదార్థము నృజనళ క్తిచూపు జీవేతరుండగు నీశ్వ 
రండు, ఈళ్వరుం డాస్తకాముం డగుటచే వాతనికినృష్టినియుటలో నెట్టి 
కోర్మియుమలేదు, అందుచే బ్రహ్మముయొక్క, (వకిబింబమైన ముఖ్య 
జీవం డనంగా హిరణ్యగర్భుండొక్కండే యున్నాండనియు, నితరజీవు 
అన్నియు నా హిరణ్యగర్భుని ఈూపొంకరములే యనియు వీనికే బంధ 
మోక్షము లున్నవనియుం కెప్పంబడెను. ఈ రచయిత అందరు జీష్టై 
కత్వహాదము నరగీకరించి, దేహము అనేకము లున్నవనియు, నొక్కక్క 
దేహమున కొక్కొక్క జీవ్మపతిబింబసు సమకూర్చంబడి ననియు కెవ్వు 
దురు. వీకజీవచాదులలో మూ౭డవ వర్గమువా రిట్లు చెన్పుదురు. జ'కీజీన 
ఘభేక శరిరములలో నివసీంచుచున్నది. శరీరభేదమునుబట్టి జీవఖీదము 
గోచరించుచున్నది. కాని యొకే దేహములోని ఖిన్నావయవములకుః 
గలిగిన క్షేశముల నేకజీవ మెట్లు గహించుచున్నదో యళ్లి, నర్వదేవా 
ములలో జీవ మేకమే య్రైనచో భిన్నదేహశ్లేశముల నేకకాలమునం దొ 
చేల యనుభవించుట లేదమ నాక్షేవణము నీ మేకజీవవాదు లూహింన 


132 భారతీయత త్త్వకాస్త్రము 


'ర్రైరి. కానీనారు చెన్పునదేమన, మనకుం బూర్వజన్మములలోని ? 
దుఃఖామభసజ్ఞానము లేని రితిగాన్కే దేహవేకత్వభేద మొకే జీవన 
కితర దేహనుభనము లేకుండంజేయుచున్నది, జీవై కత్వ, దేవానేః 
వాదమునే వీరు సమర్థింతుడు, 


అవిద్యను గూర్చిన భిన్నాఖ్మిపాయములవలన ననేకజీవవాదవ 
కనేకరూపములు కలిగినవి (1) అంశఃకరణరూసమున న 
యుండుట జీవస్వభావమునకు ముఖ్య నైంనది, ఆంతఃకరజాదికము 
రూవమైనచో, నంతఃకరణము అనేకము లుండుటచే జీవు లనేకవ 
గొవలెమ. (శ్రీ ఇతరు లిట్లు భావించిరి. (బ్రహ్మమం దుండి, (1 
మువ కాశ్రయమై, (బ్రహ్మము చాచ్భాదించు నవిద్య యేకమైనన 
యవిద్యానాశనమే మోక్షమైనను, నీ యవిద్యలలో భాగములు గ 
జీవమ్మ శ్రీలో విక్షేపళ క్తిగలి యవిద్యాంశము కొంత యింకను వి 
యున్నదని చెవ్పవలెను. విదేవాను క్తుని విషయములో నీయ 
పూర్తిగా నశించును, (శ) చ్యిదూవమువ కవిద్యతో సంబంధ ముం 
బంధమనియు వట్టీవేంజంధేము విచ్ళిన్న మగుటే 'మాగ్షమనియు భా! 
మూండవమార్గము చారు కొందజు గలరు. చీచ్రూవమున కః 
వంబంధమును నీర్ణీయించున దంతఃకరణము లేకగిమవన్ను. |బ్రన 
భవ పొ ప్తితో మనను నశించి చిక్స్యరూవములో నా భాగమునకు 
యవిద్యానంబంధము తొలగును; ఇతర చిద్భాగములలో నవిద్యాజ 
ధము మిగిలియుండును. (4) |ఫ్రతిజీవిలో నవిద్య సంపూర్ణతగావ 
టఉహ్మమును మజుగునజచుచున్నది, అవిద్య జీవుని విడిచిపు 
మోక్షము. (శ్ర అవిద్య యంతయు నంశావిభాగ మంది, జీవ 
బంచి పెట్టయడినది. ఠవకుం జెందివ అవిద్యాంశమును నశింనంజేయ 
దొ జీవమునకు ము క్తికలుగును. (నపంచమంతకు వవిద్యాంళా 
చ్నయమే కారణము. “ఒక వవ్ర్రమువకు దారము లన్నియు 
కారణ మగుచున్నవి; ఏ యొకదారము తెగినను, వస్త్రము చెడును; 
లినదారముళీ నప్పుడొక నూతనవస్త్ర మేర్పడివరీతిగానే, (వ్రవం 
చర్వ జీవులకు: జెందిన అవిద్యాంశాసముచ్చయముచే నేర్చడి, యే 
జీవియొక్క అవిద్యాంశము నశించినమ్క (వవంచము చెడును, 


అష్టమాధ్యాయము £ శంకరాద్దై వశ వేదాంతము 133 


మిగిలిన జీవుల అవిధ్యాంశములచే నింకొక నూశన్యవవంచము కల్పిత 
మగుచుండును.” (థ్సి అవిద్యలోని (వ్రతిభాగము నొక [ప్రత్యేక 
ప్రవంచముమ గల్ఫించును. జీక్తిలో గోశరించిన ధజత(భాంఠి (సరి 
వ్యక్తి కొ్కొక్కరీతిగా నుండునట్లు ప్రతికినిలోనున్న యవిద్యవలన 
నుదంంంచిన (వవంచ మొక్కొక్కని కొక్కొక్కరీకిగా నుండును , ,.. 

్స కానీ యీ భిన్న |ప్రనంచము అన్నియు నొకటిగాం గన్సట్టుటకుం 
గారణనంం “నీవు చూచిన రజతమునే నేనును చూచితి ” నని చెన్పుట 
వంటి మి ఖ్యాక్టావము. (౧ ఒకటే (వపంళమున్నది; దీనిపపొదావ 
కారణ మి శ్వ రవంస్థిత మైన మాయ్య సర్వకజ్రీవులలో నివసించు నవిడ్యా 
సమంచ్చయమున శీది భిన్న మైనదని చెన్సువారు కొందటుగలరు ఈ 
యవిద్యా([నవృషత్తి రెండు రకములు, ఒక[వనృ త్రి బ్రహ్మము నొచ్భా 
దించుదున రెండవది విక్షేపకశ క్రీ రూవకమై భక్తి రజకఖాంతి, స్వన్న 
గత యకళార్ధ వస్తు ్రాంకిని గణబగంజీయుము, ! 


40 ధర్మశాస్త్రము 

(వపంచములోని సర్వ విషయములలో మానవుండొక్కండే ధార్మిక 
వ్యక్తి * వరిచ్చిన్నా సరిచ్ళిన్న జగత్తులు రెంటీతోం దవకు సంబంధ 
మున్న్హదని యాతండు గుర్తించినాండు. పరిచ్ళిన్న జగత్తులో నవరి 
చిన్నృశ క్తి (వవర్తించుచుండుట కవి కల్పితసు కాదు, తది తత్త్వ 
శాస్త్రము చర్చించి కనుగొనిన పరమసత్యము, మానవుని దేవ సంబం 
ధము పూర్వకర్మ ఫలొనుగుణమై, యచేతన నూతనిబద్దమై నడచినను, 
నాతనియందు సళ్యనుందర శివన్వరూపములగు నిరవధికలగ్ష్యములు, 
వాని యుత్తరో త్తరాధికానిష్మృకి కతగిం (బ్రేశేపించి వనిచేయించు 
చున్నవి. మానవునియందు (బ్రవ్మామధికముగా వావిష్మృతి నందు 
చున్న కారణము వలనన్సే మానవునికి దార్మికథార్మిక |వ్రవృ త్రి కర్ణ 
శయ సధికారమును గల్లినలి * మానపవ్యండు వానిని సాధించయక్ని6 


1) చూ నీద్ధాంరిబేళము 
2) ప్రారాన్యార్‌ శర్మజ్ఞానాధికారః (Told శ 2, 1 


184 భారథియత త్త్యశాస్త్రము 


చీయు సిద్ధిసొందంణాలసంఠకాల మాతకు సంసారబద్ధుంతై యుండును 
అశం డవంత |బ్రవ్నాజ్థానసీద్ధిని గాంచిన క్షణమువవే, హృదయభారను 
నడథ్సి అవ్యయానందము వరదలై పొజును ద హ్మైక్యసిద్ధియే నర్వ 
థన క్తి లక్ష్యము; ఏలిన (బ్రహ్మము కేనలము న(ద్రూపము, చీద్రూ 
వమేకాక, అనందరూవఘుకూడనగుట బే, సర్వసొధనములచే సంపాదించ, 
దగినది, 1 (బహ్మాకై ైకఠ్వమే జీవిత పరమ గమ్యస్థానము, క్‌ ఆశ్ర 
కుచితనుగు భోజనము, "2 వరమైక వయోజనము, ఈ గమ్యస్థాః 
మునుసాధించునటికు జీనాత్మ దవస్థితివలన ననంత్ప ప్తీమగ్ను డగును 
“మూండు లోకములలోనున్న |వ్రతిజీవియు దుఖఖాన్ఫ దములై_న బా! 
కొఖుకుంగాక, సుభాస్పదములై న వానికొజకి యన్వేషించును.? 8 వర్మ 
మావవలును గ్మిశ్నేయనమునే యపేక్షించుచున్నారు. (బౌనింగు 61 
వరేణ్యుని మాటలలో, “నర్వ జీవులు వెన్ని లోవములున్న ను, ఎంతదుర్భల 
లైవమ, గొంత నుగుణవంస క్రీగలిగి యూర్థ్యముఖలై వయనింళ 
చున్నారు. నిగూఢముల్లై లోరై స గుహలలోమన్న మొలకలు కాసున్న 
డును మార్యునింజూచీయుండలేదు కాని మార్యోన్ముఖములై యాతని 
గళ్గాము నాశ్రముతో నూర్థ్వమ ఖముగా వై కీంబెరుగ యత్నించ 
చుండునల్లే, *' 


వంసొరవృక్షమునుండి మనము త్రుంఛచు మధురాతి మధురను 
లని తలసంబడిన ఫలములను మన నోటం జెట్టుకొన్నంతవే, భస్మము 
మాజిపోపును, మహోన్నతనుని యూహింవంబడిన భోగముకూడ రోం! 
పుట్టించును, స్వర్గ సుఖములుకూడ నళాశ్వతసులు, ఒక భశ్రియ 
చరణము కాన్సి యొక నుధురగిత్యాళవణిముగాన్సి యొక ధ్యాననిళ్టి 
దృష్టి కాని మనల నొక్కపొరి మన సంకచికానధులనుండి పైకి లేవన్న 
కద్చును గొన్సి నిత్యపంతుష్టి నిచ్చునది బహ్మానుభవ మొక్కటే, అ. 





1) ్రయోజన నూచబార్డమ్‌ ఆనంద్మగహణమ్‌ 
(వేదాంశనరిభానము గూర్చిన శఖామజీః ఉపోడ్డాశము) 


2) భోయ్యిగ్రన్‌ న్న 247 
శి) ౪కక్లోకి స 15 


అస్టమాధ్యాయము[ శంకరొదై ్వత వేదాంతము 186 


యేమన వ్యక్తిశ్వమునకుం బరిపూర్ణ వికాసము నిచ్చి, నిరుపమాన 
ములగు శాంత్యానందనులను కేకూర్చుమ, 1 మనము లోకమున 
కంటిపట్టుకొని, క్షణీక మిథ్యాదృశ్యములను నిజములని నమ్మి, వాని 
వభివం గలుగునట్లుతో (చు ముఖలేశాభానము వానిని కేరునవ్పటికే యద్భ 
శ్యమై పోవుటంజూచి నిరాశోనహతుల మగుటచే మనకు దుఃఖపొ స్తీ 
కలుగుచున్నది, “మావన్నం డెంతకాలము దేవమే యాక్మయని 
నమ్మునో, యంతకాలము పొపజలరాశిలో మునింగ్కిదు!ఖవంక నిముగ్ను 6 
డగును, భర్వాత్మవ్వరూవమే తానని నమ్ముటకోడన్వే దుఃఖవరినమా ప్తి 
యగును.” 2 పరమార్థ స్వరూపమును మన మనోదృష్టి కనుగుణముగాం 
గల్పింవం జాలము; దాని స్యరూపముమ యథారితిగా నునము 
(గ్రహింవ వలసినదే శంకరుని దృష్టిలో పత్యమిట్లుండ వలెనని మనము 
కల్పించినది తత్త్వశాస్రము గాదు, నత్యమెట్లున్నదో చూచి |గహిం 
చుటే, ఆనుభవదృష్టిచే ననంతరూవమగు సత్యము నెటుంగుటవలన 
కాంక్యానందములు సిద్ధించును. భిన్నశ్వముతో: గూడీన (ప్రసంచ 
ముతోం గలిసియున్నను, ధర్మశీలమునలని ఫలితము అన్నియు. 
బరమార్థ సంపొదనకు సాధనము లగును. (బ్రహ్మాకై ఇక్యనీద్ధియే వరమ 
(శ్రేయమైనను, ధర్మమువలన లభించును. (శీయఃప్రొ స్తీ తక్సాధన 
రూవమే, ధర్మవిరుద్ధములగు ఫలితములు (బ్రహ్మజ్ఞాన సంపొదమునకు 
వ్యతిరేకము లగును. 


సశ్యవమన్విత మైనదే ధార్మికమైన కర్మ, అసృశసనున్విత మైన 
దధర్మము, ! మరణానంతరము పుణ్యలోక[ప్రొప్టీ నీచ్చునది సక్క 


rm ర న చావ తరాలు నననలా కోరు నార అ కారాల తాతా రో పా వానా. 





1) " మోక మన(గా దుభరహళమైన విరవధికానసంతమ్ము మానవులు సుఖము 
దుఖము రెంటిని గో రుట సహజము గావున మోగి పేడ యెల్ల న్వు గుండును “(వంక్షేన 
ఇరిరకము 1,67) (పోల్చు; స్ప్రైనొజా, " మనఘఖముగావి దుఖముగాని మన 
(వీనుత నిలయమైన నమ్తున్యభావమువై ననే యాధారనడి యుందును కాని, వితము 
ననంశనునగు నన్తువు'పై 6 గల [వేమ శ్లేళరపాతి మైన మరివద్ధావందముతో నునన్నుభు 
నింపను ” 

2) ళంకర్యాముం॥ 3,1,2 

8) పోల్చ; “పొసముచేయు (ప్రతి నూనవ్వండు జ్ఞానమును ద్వేషించును" 
(నెయింట్‌కొన్‌, 3,18.) 


186 భారతీయత త్ర్యశాస్త్రము 


ర్మయు, దుఃఖమయలోక (స్రొస్తినిచ్చునది దుష్కర్మయు నగును, 
మాసవుండు (కమనికానమునలనం దన నిజమగు ననంతన్వరూవమును 
పొధించి దే వత్వసిద్ధివాంద యత్నించును, వ్యావహారిక (నవంచ 
ఘులో నీశ్యరు(డే ఊ_క్తమన్య క్తి; ప్రపంచ మాతని కార్యము, ఈశ్వర 
భక్తం డీజగ కునంతను (వేమింన వలెను వీలన నిదియంతయు 
ఫీశ్యరనంకాననే, స్వార్థపరతంతు(డగు వానికి శాంథి మోక్షములు 
లేపు లోక కల్యాణముకొట కాళ్మార్చణము చేయువానిశే నిశ్నేయన 
మున్నది. అహంకారమే మహాపొవను, సర్వభూతదయ, పీమయే 
వరమస్తణ్యము, సర్వజీవనుఖ (శ్రేయములకై పొటుపడుటవలనవే, 
మనకు వ్య క్తిగతోద్ధరణము కలుగును అహంథావకారంములగు 
విందియములను (నశివ్యక్లియం నిగహింవనలెను. గర్వముమనువిడిచి 
వినయము నార్జింనవలెను. అల్లే వరనిరననమునకు బదులు క్షమ, 
స్వకుటుంచి సుమకారమునకు బదులు జగక్కుటుంబ (పేమయు 
వెంపొందవలెను, మనముచేయుకర్మ వ్యక్తిగతమైన స్వార్థవరథ 
నణంచివై చీ, సంధు గ్రేయోభివృద్ధిని బభినజచు సంకల్పమే (ప్రధాన 
మైనది. మానవుండు తన నుమకారమును జంపి విశ్వాత్మలో లీన 
మగుట కుపాయములుగానే విధు లుద్దేశింవ(బడివవి, తన కాలములోని 
ధర్మ్మవమాణములను శంకరు డంగికరించి, శాష్ట్రనిషిద్ధకర్మలను విడువ 
వలినని బోధించినాండు అధ్యయన యుజ్ఞదానతపో నవాసొదికముఅ 
జ్ఞానసాధనములు. 1అని శీలమును. బోషించి, చిత్తవద్ధి నిచ్చి 
అంతర్దృష్టి నుజ్జ్వలింవంజేయంను, లోకోత్తర (పజ్ఞాపభానము గ 
వారు సత్యమును వెంటనే (గ్రహింనవచ్చును గాని, సొమాన్య మానవునికి, 
గొంతకాలము, [వయశ్నమవసరము. నిత్యలిధులమ, గృవాస్థధర్మను 
లను టద్ధలో నెలవేర్చుటవలన్క [బ్రహ్మ్మసొ ప్తి కమగుణమైన చిత్తశ 
నిచ్చును. ! వైదిక కర్మకలాససుమ నిష్టతో నాచరించుటవలన నభో 





1) బ్బ ఈ ఉ॥ శ 22 
2) Yor v3 4 26 


3) 4, 1,4 


అష్టమాధ్యాయము శంకేరాదై కత వేదాంతము 137 


దయ పొ పీకలుగుమగాని, అభ్యుదయమనంగా నిగ్ర|యనము కాదు, 
1 బ్రహ్మష్థానమువలనం బరమాత్మదెజింగ ముక్తి పొందనచ్చునుగాని, 
యీశ్వరు నే రూపములో నర్పించివను, వచేకవిధములగు ఫలితములు 
లభించునుగాని యనన్నియు సంసారము నతి కమింనంజేయునవి 
కావు, * వానివలన మనము స్వార్థ ములను విడిచి రాగద్విషమాంద్య 
ములను జయించి దఃఖములమ ధై ర్యముతో నెదుర్కొని, నిశ్చలశాంతి 
సందంగలుగుధుము శ్రద్ధావూర్వకనుగు ధ్యానమువలన జ్ఞానము 
చేకూరును భక్తియు జ్ఞానసొధవమే, తీ వశిక్షణాభ్యానముచే నునికిత 
ఘుల్టైన మాననముల'కే (బహ్మజ్ఞానము సాధ్య మగును, జ్ఞానము 
నార్జించుట యనంగా వొన్యమునుండి దానిని మననులోం జొప్పించుట 
కాదు, సత్యము మానపునాత్మ గర్భమున నేయున్నది. వినశ్వరమగు 
ప్రవంచముమండి తిరోగమించు మనమ్బులో నొత్మష్థానము (వ్రకాశిం 
చుకు. మనబుద్ధి నద్దమువలె వ్వవ్ళ మొనర్చినచో, లోని జ్ఞానము 
లాంతరులోని దినము తోమిన గాజుచిమ్నీలోనుండి బయటికి స్వచ్చ 
ముగా |ఐపరిందినట్లు (వకాశించును, “ఆత్మ సర్వకాలముటలో సర్వ 
వస్తువులలోనుండియు, నది యన్నిటిలోం |బ్రకాశించుటలేదు స్వచ్చ 
మైన వస్తువులలో గాంకి [వ్రతిఫలించునట్లు, జ్ఞానము స్వచ్భబుద్ధిలోం 
(క్రశాళించును” 8 శంకరుండు |బ్రహ్మజ్ఞానమున కతిళయ।ప్రొముఖ్యము 
నిచ్చెను. ధర్మానుష్టానము (బ్రహ్మజ్ఞాన సొధనము, జ్ఞానమే మోక్ష 
హితువు; ఇతరి సాధనములు పరోక్ష సహకారులు, * “ఎవనికి రాగ 








1) ¥or భక నుంక ఉ॥ ఉబోద్దాశము 

2) ళం భః 1,24, చూ 32,21 

3) సడానర్వగరోఒప్యాళ్మా ననర్వ కా వభావశే, మిద్ధ్యాయేనావభి'వేక్కి న్వచ్చేను 
(వశివింబవర్‌॥ (ఆశ్మదోధ వ, 17) 

4) శంశభాకిత్త 111 శం॥భాక తై vas 1,3 బ్ఞిననంపాదన మే ర్త వే్తల 
కర్తవ్యమని 'వ్లేటో చెప్పినాడు. (శేయోభాన దర్శవమే యట్టి జ్ఞానభలము ఇతరుల 
కది దేశ థాలపా[కానుగుణ మైన నిధివిదానములనుగూర్చీ నువిశ్చిభానముల నిచ్చును చూ, 
బోడో, రివల్లి క్‌ అప్లై అరిస్టాటిల్‌ “మనుష్య శల్చిరమ్స్మ లయిన “నీత ధర్మములను 
సామాన్య మానవుల కనిదేశించెను మోవి వీడగలినారికి వివేకము నాశ ఉనదేశిం 
చెను వివేక ముర్తము మైన విషయన్సుల గెజింగించ్లును “ (నిభోయసీవ్‌ ఎధివ్భే 10,8) 


138 భారతీయత త్త్వశాస్ర్రము 


రహిశమైన చి _తృవర్ధికలదో, వర్తమాన పూర్వజన్మకర్మ లెవని బంధిం 
నవో, ఎవండు లోకములోని క్షవీకములగు లొభనష్టములము వికారము 
లను జుగున్పతో. జూచునో, వానికే |బ్రహ్మజ్ధానకాంక్ష జనించుము, ! 
సమాధిస్థితిని కేళూర్చు యోగాభ్యానమును శంకరుం డంగీకరించినాండు, 
వాహ్యవస్తువు లన్నిటీనుండియు నిం|దియములను లోనికి దీసికొని 
శన నవాజస్యరూపము పై 6 గేం|దీకరించుటనలన నమాధిలో సంపూర్ణ 
ముగు వంతుష్టి కలుగును, దీనినే శంకరుడు సంరాధనయని వలికి 
నాండు, యోగాంగములగు యమ నియ మాసన (పొణాయామ (వళ్యా 
హారములు బహిరంగసొధనము అనియు, ధారణ ధ్యానము లంకరంగ 
సాధనము అనియు నదై (త మంగీకరించినది. * సదనద్వస్తువివేశము, 
ఇహాము[త్రనలభోగలిరాగము, శమదమోవరతితితీ క్రాసనూధి తద్ధలు, 
ముముక్షుత్వమము నివి యాంఠరంగికనియమములు వీనివలన (బవ్మా 
జ్ఞాన ముదయించుభు * 


ఏ విజ్ఞానవే త్రయు' దానన్నత సత్య(గహణములో ను క్తీర్ణుం 
డైననుు దనయుగముళోని విశ్వాసములను భగ్న 'మొనర్చు అకు 
యత్నింసండు, వర్ణాాశ్రమధర్శ్మవ్యవస్థల నటుత్వము సకలినన్సు 
శంశరుండు వానియందలి విశ్వానమును నిరసింపండు, వీదేనొక వర్ణ 
ముతో జన్మించుట హేశురహితశాటస్థ్యము కాదనియుం బూర్వజన్మ 
కర్మ నమనరించీయే యది జరుగుననియుం జెస్తు సంప్రదాయము 
నమసరించి, వేదాధ్యయనాధికారము దేవతలకు, బుషులకు, నున్నత 
ద్విజవర్ణములవారికే గలదను విషయమును శంకరుం డంగీరరించినాండు, 





1) శంజభాాకేన ఉ ఉపోర్ధారము మజియు(జోరు కం, భా దా॥ఉకఉ లోద్డాతము! 
58:11 2148 శ్కక్స224కత ఉ॥ 1,2, 15 


2) వేదాంగనులోని [్రవణమననములు ధారణమునకున్ను విధిధ్యానను ధ్యావము 
నజుము దర్శనము నమాధికిని పరిపోవును 


3) ౪08 భో క్కిశ్య23, 


అష్టమాధ్యాయము * శంకరాద్ద్యైత వేదాంతము 139 


19 పర్ణస్థుండై నము (అవ్మాజ్ఞునమున కర్ణుండని 2 ₹0కరుం డంగీకరిం 
చునగాని, (వావ్మాణధర్మము నంగీకరించునారు మాశ్రను పర్ణా[శమ 
విధుల ననుసరింపవలెనని శంకరు నభిపాయము |బాహ్మణుండు 
వేదాధ్యయనముచే జ్ఞానమును బొందంగా, నితరు లీశ్యరారాధనాదిక 
ముచే నాజ్ఞానమునే పొందవచ్చును. * ద్రిహ్మజ్ఞా నసంపాదనమునకు 
వేదాధ్యయన మొక్కటేగతి యను వాదమునకు శంకరుని రచనలలో 
సొక్ష్యమును సంపాదించుట కవకొశములేదు. తన త_ర్థ్యశాష్ర్రనుందు 
వలెనే, హీందూధిర్మ ప్రవచనము సందును శంకరుడు పరస్పర విరోధ 
భావముల కవిరోధసనున్వయమును జూసయత్నించినాండు, కులమత 
భీదములళో నిమి క్రము లేకుండ, జిజ్ఞాసగల మానపు లందజకు (బ్రహ్మ 
జ్ఞానద్వారములను దెజచియుంచి, శంకరుండు తన విశ్వమానవ 
సీమను వెల్ల డించి అదై తమునుండి బయల్వెడలు కార్కికనిర్ణయ 
ముల కాకండు బద్ధుడై నిలిచినాండు. ఉత్తమ (బ్రహ్మజ్ఞానము వార్టించిన 
విదురుండు మున్నగు జా|దులు పూర్వజన్మపుణ్యవిశేషముగల వారను 
(నాహ్మణవాదము నాతం డంగీకరించినాండు. ఏ ఖ్యూద్రుండిపు డద్ద్వైత 

నముము (గ్రహించు సామర్థ్యమును జూపునో యాశండు పూర్వ జన్మ 
ములో వేదము వభ్యసించెనని శళంపవలెను, ఈ విధముగా న్యగ్రవర్ణ 
ముల యధికారమును శంకరుండు తృజీకరించినాండు. (ఐహ్మజ్ఞాన 
వేత్తల్లే నవారు ద్విజులైనమ్క చండాలురైనను వారినితనకు గురువు 
లుగా భావింకునని శంకరుడు సలికినాండు, ఆదై తము ననుసరించి, 
జగన్నిథ్యాత్వము వెవండు శలిసికొనినో యాతండు చండాలు:డై నమ 
ద్విజుండై నను, నాకు నిజముగా గురుతుల్యుండు ఇది నానిశ్చయము, 4 
Ball HES 


1) ర్రైక్వణయు బాద్రుడని చెన్సియ చేదము నునదేశించిన ఉన శ్రుతి ఓషయ 
నుమ్మ ధా,ఉ 4&1, 2 నర్యకామశాబాం విషయమును భూ |డ్లు(డు సంపార మార్గములో 
నున్నత వర్గమునకు వచ్చీ జన్మించునణవ బాతవికి |బహ్మజ్ఞావార్హ శలేదను నర్భముకో 
వివరించ బడెను 

2) ళం ఇ ర్కెళ్ళు3రి 

౩) వరువమా(ర్ర సంబంధి ర్థపోనబాన దేవతో పాద నాదీ ఖిర్గర్మవిశే పై రను(గ్రపో 
విద్యాయా నృంభవక్సి 

శ) మనీషావంచకమ్ము భూః కొసీసవంచకమ్మూ పృ 3,ర్కెర్‌ 


140 భారతీయత త్త్వ్యశాస్త్రము 


ఆశ్రమ ధర్మములు విధిగా వాచరింనవలెగని చెప్పబడెను. మోక్ష 
పిదికోజరుం (బలిన్య క్రియు నన్న్యసింవ నవనరములేదు. బృవాదార 
ణ్యక ఛాందోగ్యోవనిషత్తులలో గృహర్థులే _బహ్మవిద్యనార్జించి బోధించి 
రని చెన్చంబడెను కాని సన్న్యానులకు వై దిఠ కర్మలుకాని, గార్హన్థ్య 
విధులుగాని" ,నైమీ శ్రి క పూజాదికములు గాని లేని కారణముచే నితరుల 
కంటె వధికసులిభముగా (బహ్మజ్ఞానమును సాధింప సర్దలని చెన్ప 
వచ్చుమ, ఆ|శమధర్మముల వనుసరించువారు మోడ్లాత్సూర్యము నన్న్య 
నించి తీజవలిను ఆశ్రమవిధుల వనుసరింవనినారి కట్టి నియమము 
లేదు. నన్న్యానులు _బహ్మాసంస్థికులు, “అద్దీ బవ్మాసంస్థికి మిగిలిన 
మూండా[శమముల వారికి సాధ్యము కాదు, ఏలన వారు తమ య్యాశమ 
మున కనుగుణము అగుధర్మములను పరిగా వాచరింవని లోవముచే 

ను లగుదురు నన్న్యాసులకు కర్మాచరణలోన దోషములేదు.” 1 
మశియ్చు “వ య్యాశమస్థుని కైనను జ్ఞాన|సా స్తీ కధికారమున్నను, 
సన్న్యాసికి జ్ఞానమే మోక్షమిచ్చును, మిగిలినవారిజ్ఞానము క రృవంబంధము 
గల దగుటచే ల్లీ యంకాలదు,”” 1 హీందువుల సక్యమశాచారములలో 
నొక శిక్షణ క్రమముగాని, యొక పొమావ్య్యసమాణముగాని లీదనీగు ర్తించి, 
భన్న్యాసాశను వర్గములను నవీసపద్ధతుల శనుగుణముగా నిర్మించి, 
బొ నిర్యాణ (చయోజవముళిమ హిందూధర్మమునకును లభిందంజేసెను. * 
స్త్రీలను బొద్ధ్యాశనుములలో నంగీకరించిన దుష్ఫలితముల నెటింగి, శంక 
రంగు దారిద్యశాచ తపో విధానముల నాశ్రయించి, సంసారనిర్ము కులు 
కాంగోరువారికి నిలయములుగను, విద్యా కేం్యదములుగను నిర్మింపంబడిన 





1) ¥orm ౩,420 


2) ౪1 భముం ఉ ఉపోర్జాతమ నన్న్యాన ననిల్టే బ్రహ్మవిద్యా మోక 
పాధనమ్‌ నకర్మవహిశేశి॥ 


శ) వివిచిషా సన్న్యానమవియ్య విద్వక్సన్నా్యాసమవియ నవ్నాానమామ విద్యా 
రణ్యుండు విథాగించెము మొదటిదీ (ట్రహ్మాన్వేవవవిచి రెండవడి నీద్ధషరుషునిడి మొదటి 
రోళప్ప నన్న్యానమను న్వీకరించినచో దానిని వియమముననుసరించియే నడునవభెను 
శెంఠవ దావీకి బంధముణ లేన్న చూ! జీవన్ము క్రీవివేశన్ను 


అష్టసాధ్యాయము 2 శంకరాదై కత వేదాంతము 141 


మళములలో స్రీలకు దావులేదని శంకరుడు నీర్ణయించెను సుఠవ్యవ 
గ్థలలో సర్గఖీదముంను శంకరుడు పొటింసలేదు. 


హిందువు లందణకును వర్ణాశ్రమ విధులు వర్తించును, ఏలన, 
నీ ధర్మమ.లు కాకియొక్క పరిణత విజ్ఞానమును సూచించును, పంఘ 
గేయము కొజకే వ్యక్తులు శీవింవవలెను అట్టివారికి సూత్రములు 
వాహ్యశాసనములు గావు. ఒక వ్యక్తియొక్క రై తిక వయోజన నూ 
వ్యక్తి సంఘమునకుంజేయు సేనమీందనే కేవల మాధారవడి యుండలేదు, 
భావ్యామునుండి మనయిచ్చవచ్చిన రీతిని రూవము నిచ్చుటకు మానవు 
డొక మళ్టిముద్ద కాదు, అతనిని లోవలనుండి సంన్కరింనవలెను. మావ 
వుని ఖీవిది చేయుము జేయవల దని శాష్ర్రములు కాసించునవి గావు 
జాలియొక్క వరంవరాగతమైన యనుభూకినే శాస్త్రములు జ్ఞాపకము 
చేయును, * స్రామావ్యధర్మములుగాక, నియమములు, నాచారములు 
భిన్నస్థానములలో భిన్నముల్జి యుండుము, * |క్రమోన్నతీభందిన కొలం 
దియు నై తికజీనికమును _కనుముగా వికసించును * ఆచార నీతి 
నియమావళి కాలముతో. వెరుగుచుండును వైదిక విధివిధానము జ్ఞాన 
మున కవిలంఘ్యము కాదు, చేదాధికారము తేనివారై నను బహ్మసేత్త 
లైరి దీనులు, నీచవర్గులును గూడం బూళా (ప్రార్థనముఅవలనమ, 
త్యాగోవవాసాదికములివలనను దైన కృవకుం బ్యాకులై , తన్మూలమున 
జ్ఞానమును మోక్షమును బొందవచ్చును. * 


పరమార్థసిద్ధినంది (హ్మవేశ్త యెనవాండే టతేష్టుండగు |బొహ్మ 
యుండు, కట్టీ (బవ్మాబేత్త యెట్లు కీవించునో చెప్పుటకు శంకరు. డీ క్రింది 
శోకము మదాహరించినా(డు 1-- 


1 కకం హి శాష్రమ్మ్‌ న కారకం చూఃకం[భాబృత 14 21,20 
2) ళం m1.1,4 

క్రై) ౪0, ఇ 11,4 

4) ౪౦ రా ర్కి4 36-39 


142 భారతీయత త్త కకాస్ర్రము 


“ఏ యొక్కండు నెవ్వనిం గులీనుండనిగాని, కులహీను(డనికాని, 
పండితు(డని కాని, దుర్వ్హృ క్తిపరుడని కాని భొవింపండో యాతండే 
(థ్రాహ్మణుండు. గూఢ ధర్మా_శితుండై న యళ్టి విద్వాంసుం డీ లోకమున 
నంధ జడమూక జనని వలె నవిజ్ఞాతుండై చరించుచు శ్రీవితమును 
గడవవలెను, ! అట్టి (బ్రహ్మవేత్త జీవితము ధ్యానమయ నిష్మి 
యత్నము గాదు ఆకండు వినయ।వపూర్ణు(డై, సరన సొననములై న 
శాంక్యానంద మహాగంగా |ప్రవంకిలో నుక్చాహభరితుండ్తై యాందు 
లాడును. ఏకర్మ వాత(డుచేసిన నది యాతని బంధింసదు. అతని కళ్ళ 
సామాన్యుల కన్వయించు కర్మవంటిది గాదు, * కొందు ముక్త పరు 
షులు జివననూ(కార్థ స్వల్పకర్మనుఖేయుదురు; కాని నుజీకొందణు లోక 
నంగ్రవార్థము మవా(క్రియా వరతం_తులగుదురు * ఇట్టికర్మ వ్యక్తి 
యొక్కఅహంకారము నుండి * బయల్వెడలువధి కాదు. కానన నది 
యాతని సంసొరబద్ధు నొనర్భదు, | ము్తలై నవారు తను మోక్షము 
వలననే శనుశోంబాటు లోకమును గూడం దరింనం జేయంగలరు, 





1) యం న నంతం న చాసంరం స్యాకురం న వహ్ముఖ్రంమ్‌ న నున్న ర్త 
నడుర్మ్మ త్తం వేదకళ్నిన్‌ న (బ్రాహ్మణః గూఢధర్మాలితో న్విద్వాన్‌ అ డ్ఞారచరిశ చ రేఖ్‌? 
అంధవర్జిడనద్బాని నూ వళ్ళ మహం వరెగ్‌“” ₹0 భా 3,450! డ్యూపేద్‌ 
(నీర్టం ఆఫ్‌ చేదాంక ప్త 240 

2) నిదుషః డ్రీయేమాణనుని కర్మ నరమార్థతో ఒక ర్మేన (01919! 4,21 ) 

8) శం1గీధా! 4, 19 

4) ౪0భాః 3, 1,18 

ర) " ఎవ(డు మేల్కొవియు గాథకు వ్హవివలె మండి, దైక్వతమును జూగండో, 
చూచియు దాని నదై్వతనుని యెలు(గున్సో ఎనండు. శర్మ బేనియు శలినంగు(గుకా(డో, 
రా(డొక డే నిస్సంశయముగా నాత్మజ్ఞాని * (ఉవదేశ పాహ్మవీ వు శ్వ ర) "ఎనందు 
(ప్రవృత్తిలో నున్నను దనళల్మయందు మమకార ముంచ(డో యాతండే నిజముగా 
జీవన్ముర్తు డగున్ము * 'ఎవండు సర్వవిషయసంగి యయ్య( జాను వేజొళ నేవీలో 
నున్నరీకిగాల బ్రకొంతుఃడు, న శలు(డు విశ్యి నంతేష్టుడు వగున్నో యారఃడే నిజముగా 
జీనన్ము కుడు ” రాములు వసిను సడిగినాండు! “వ్రనంచ వినయ సంగకుండయ్య దీర్ధ 
నమాధిమండి హేలొన్న వానివలె. (బ్రినన్ను(డై యుండంగలనా(డా? ఏకాంతమందు 
నమాధి విమాగ్నుళద్లై యుండువా(డా" లేవడు? వనిన్ధగురు ఎట్లు విడులుగెన్సినాండు! 


అష్టమాధ్యాయము ః శంకరాద్దై పత వేదాంతము 143 


సంసొరచ్మక్రసులో. బర్మిభమించు వారికి చేదనిదులు, రై తిక 
నియముములు నవసరములే, కాని విరాగియై వంసారనుందలి భేద 
దృష్టిని విడిచి, ప్రవర్తించునాని కని సర్తించపు, ] ముక్తపురుషుండు 
శస యిచ్చనచ్చిన రీకిగాం (బవ్నర్తింపవచ్చువా యను సమస్య బయ 
ల్వెడలినది కర్మ (ప్రేరణకుం గొరణమైన స్యార్ధవ్యామోహము ముక్త 
పురుషునికి భేదు. గావున నాతం డనలే కర్మచే యుడు, * ఆవిద్యావప(డై 
చేయుకర్మయు చాత్మజ్ఞానము బేకకాలమున మండంబాలవు, క ఇట్టి 
వాక్యములవలన ము క్తప్తరుషుండై వవానికిం కర్మయీ లేదని బోధవడును 
గాని స్యార్థరహితుందై, ముక్రనంగుళదై ముక్తపురుషుండు కర్మచేయు 
నని చెవ్వ్యూవాక్యములు శంకరుని రచనలలో గావనగుమ, * ఆతండు 
పావకర్శ్మ నెన్నండును కేయుట కసకాళమే లేదు, ధర్మమా సుల 
కరీశమైన యథేచ్భా (ఫ్రవ_ర్తనసు మోజ్షానస్థ కలంకారసునియు ధర్మ 
నియమోల్ల ౧ఘనమువ కది యావ్వానము కాదనియు. కెన్స(బడెను. 
ధర్మమునెడ నిర్గ క్ష్యభావము వది యెంకనూకమును లోధింపదు. 
పొనమెన్నండు చేయుట కవకొశము లేని వరనూత్మానునంధానము 
ముక్త పురుషుని కేర్పడును అనంగాం బావకర్మవీషయములో నాతండు 
మృతుండే. క్రై స్తన సుతములోని అంటినామియనుల భావముతో 
శంకరుని భావము భొరపడరాదు ము క్తపురుమండు పర్యవాంచఛాసిద్ధిం 


ఈనృష్టీయు చావి గుణములు సనాత్మరూవసుథిని భావించు వారికి. గలుగు నంకరంగ 
కాంశియే సమాధి; కసికీ |న్రనంచముతో సంగము లేదను నిళ్ళయ భావములో! జి క్షగాంతి 
నార్జిందిననాండు (వ్రవంచములో నుండవద్నును.శ్రేదా ధ్యాసనిమగ్ను;డు కావచ్చును 
దావాగ్ని బారీ హృదయములో ( బ్బూర్తిగా6 ఇర్గాటీఫోయినచో లా రిరుష్కరు పమాసముగా 
ధన్యులో  (యోగబానిద్భము) జీవమ్మ క్ష వినేకములో మదాహృతను), 


1) వివై9గుణ్యేనథి వీచర కాంకోనీధిః కో నిషేరః 


2) నళవియోగా భానాక్‌ సన్యగ్దర్శిన్నో యళథేష్ట చేష్టావసంగం వర్మకాలి 
మాన వైన |వ్రవర్హకత్వాక్‌ అభిమానాధావాచ్చు సమ్మల్టిర్మిసః భంభా 2,3,48 


ఏ) శం భా కై! ఉపోర్ధారను 


4) ¥ol గి భాః త్తే వ 


144 భారతీయత త్త్వశా స్ర్రము 


బొందెను గావున నాతనికిం గోరుట శెట్టివిషయమును ] లేన్సిన 
నిజమేకాని యాతండు లోకనంగ్రహార్థము పనిచేయును, మతిం 
నాతనివిషయములో సై తికవిధి కర్థములేదని శంకరుడు చెప్పినాండు! 
యాతండు నీతినియమములమ విసర్జించెనని యెచ్చటను కెస్పి యు, 
లేదు, ౩ ధర్మనంసిద్ధి యనంగా, ధర్మవినాశము గాక, ధర్మనియ 
బద్ధమైన వ్యక్తిత్వ నాశనమని తెలియవలెను, నువలోం గబ్బషమ. 
మిగిలి, వవత్వ మింకమ బోనంతకాలమే నీతి నియనుముళ కర్థమున్న 
నీతినియుమములుు మనము తప్పు చేయంజూచునపుడు నన్యమార్గము 
మాచించును, నాగరికత గల మానవునికి హత్యా చౌర్య సంబంధః 
లగు చట్టములతో నిమిత్తము లేనిరితిన్తే ఆత్మరతుండగు ముక్తపురు 
నికి నైతిక నియమావళికి నిమిత్తము లేదు. 


41_4ంకర వతిపాదిత ధర్మసూ(తముల కాక్షేసణావిచారము 


శంకరుడు ప్రతిపాదించిన నై తిక నియమావళి విశేష విమర్శఃి 
బాలై నది. దానినింగూర్చి చేయంబడిన యాక్షేవణలను మనవ 
సం్యగ్రహముగాం బరిశీలింవనగును, ! ఉన్నదంళయు [బ్రహ్మ మొక 
వేయై, ప్రవంచము మిథ్యయైనచో నప్పుడు మంచిచెడ్డలకు భేదశ 
తొలగిపోవును. ప్రపంచము ఛాయాన్మూత మైన చోం బాసము ఛాయ; 
ఛాయయగును. ఛాయామా(శ రూవముల్లిన పాపదార్థన్యముల। 
మనమేల మేల మాడరాదు? ఇట్టి న్వవ్నణదృశము నవత్యమున? 
జీవితములో ధర్మముకొజ కేల మనము మన స్వార్థములను శ్యా 


క) శంజగీకభ! ర్‌ 


2) నులేళ్వరాబాడ్యుం డిట్లుచెప్పెన; “ ఎవనిహృదయనులో నాశ్మ |బ్రహ్యైక 
జ్ఞానదిద్ధి కళ్లినడో యాకవికి అద్వేషము మున్నగు లక్షణమృుల [నయక్నాధ్యానన 
లగును, అవీ [వయర్నములేకుండగనే నంపాదితము లగును *5(న్టైన శర్మ ్యనిర్ధి[4, 69, 


ర) అద్వైత వేదాంతము (వతిపాదించు ధ్రర్మన్యూకనుయొక్క ని!తనిమర్శ, 
మనతీన్సు డ్యూవేన్‌ వండిటలి సనర్నిర్మాణమునకన్సు “ ఆదై కరము ధర్మన్యూతము 
నను హాగ్‌ దండీకులి వ్యానము మదరా ను క్రిష్టియన్‌ కాలేజీ వ్యతికలో 1916 డివెంబం 


అస్గమాథ్యాయము 1 శంకరాదై సత వేదాంతము 1465 


మొనర్చి _శమనొందవలిను ? ధర్మశాస్త్రము చెవ్పవానాత్యము నిజ 
మైవచో, జీవితము నిజము, జీవిత మసత్యమైనచో, ధర్మసూ[శము 
లసక్యములే యగుము, కేవల జగన్నిభ్యాథావమును మన మంగీక 


రింవకున్న చో, నీ యాశక్షివజ నిరర్ధకమగును, పరమార్షసంపొదనములో 
ధర్మాధర్మములకు విలువగలదు, 


జీవాత్మ వరమాక్టి కత్వమీ సత్యమైనయెడల, ధర్మమునకు 
స్థానమే లేదని యాక్షిపింవంబడెను. (బ్రహ్మ మొక్కబీయున్న చో: 
ధార్మికకృషి కవసర వే లేదు, ఈ యాక్షేవణ నిత్యానిత్య వస్తుఖిద జ్ఞాన 
లోవముపై నాధారపడియున్నది. యథార్థముగా గాలమున కతీత 
మీన (బన్మాముమ, గాలగళమురై, యశంపూర్ణములగు విషయములు 
నొకటేయని శంకరుం డెవటమ జెప్పియుండలీదు, జీవార్మ (బహ్మైక్య 
మును దెబ్బ శా _క్తికిక సత్యమువరిన, వ్యావహారిక జగల్బ్నీమలో వై తిక 
భేదముల (సొమాణ్యము భంగవడదు, శంకరుం డిట్లుచెప్పినాండు 
* నిష్పంతయు నొతటే, శనదహనము చేయు నగ్ని సవిత్రమైనది 
కొదందుము, సూర్యుం డొకంటే, వవిత (నదీశములిలో. (బపరించు 
సూర్యకాంతిని నువము పూజించి, కళ్మష్యప్రదేశములలో వ్యాపించిన 
దానిని గర్హింశుము, మృజ్మయరూనములేయయ్యు మణులను రత్న 
ములను నునము కోరుదుము, ఇతరమృణ్మయ రూపములగు శవాదు 
లను మనము నిరసింతునము.” 1 అదేవిధముగా(, వారమార్థికముగా 
సర్వవస్తువులు (బహ్మమే యైనను, గొన్ని [గహింపందగినవి 
కొన్ని వరిహఢింపందగినవి, యని తెలియవలెను, *అహంబహ్మోన్మీ * 
యనగా, నహంకోరసహితమగు జీవాత్మయే చ్రుహ్మా నుని యర్థము 
కాదు, ఉపొధివిరహి తమైన వద్ధాత్మయు (బ్రహ్మము నొకకి యని 
తెలియవలెను, * ధర్మ జిజ్ఞాస కవసర మెట్లుకలుగు వనంగా, 
నాత్సయొక్క నిజమైన యవరిచ్ళిన్నతా స్వభావమునకుము, వర్త 


1) ¥ou 1 2,3,48 
2) బాధపామా నారధికరణ్యము 
లా 610 


143 భారతీయ త త్త శాస్త్రము 


మానమం దది ధరించిన వరిచ్చిన్న తా వష్ర్రజాలమునకును సంఘటన 
మెడతెగనీదై సడచుచున్నది. మానవుల స్వన్వరూవ మేకము నఐశ్తాం 
మునై. యుండంగా, మపొధిళశ్తీవలన నది వఠననుంది, వికృతి నాంది 
నది, * మనిమేస్టీతికిం లోయిసదో నత్యము (నత్యక్షనమగునోో 6 
స్థిశిలోమన్నవ్చుడు వరిచ్చిన్నకొ దౌర్భల్యముకోం గలుగు పోరాటమున 
కర్థముండదు, సరబ్రహ్మమునుండి మనము వేరనుభావము సంవూ 
నాశన మగువజకు నక్టీ పోరాటము జరుగుచుబేయుండును. తెవాత్మ 
కాను బరనూళ్మసనీ (గహించువణిప్ప ననంతృ్ళ పీ మగ్నమై స్వస్థాన 
దూరత్వమువలనః గలుగు సరితావముచే ద ప్పమగుళచుండును, పరి 
చృిన్నవ్య క్తులముగా మనకు విధులు, లక్ష్యములు నున్నవి. [వతి 
వ్యక్తియుం చోనుకేయు. కర్మకు బాధ్యు(డ్రి, (నవర్తింపవలఖసి 
యుండును * 


శంకరుని ధర్మనూ త్రము బుద్ధినంబ౦ధ మైనది, నీఅన నవిద్యు లేక 
అవీవేఠరము ఇంధకారజము, 8 సర్యవ్యాపొరానుభవసులకు నాధారము 
జీవని మిథ్యాజ్ఞానము సమ్యగ్గానము మోక్షకారణము, * జీవ కి వాద 
జ్ఞానము మిథ్యాజ్థానమగుటిచే యథార్థమైనక్ఞానము దానినిందొలంగిం 
దును. దీనివఠివం దెలియునదేనున, మోక్షసంపొదనమునకు వలయు నది 
ధర్మశీల వంసిద్ధికాదనియుం గేవలి తాక్రికక్థానమనియు స్పష్టము, 
కద్ధ్వైత చేదాంశముయొక్క. మూఖభూతమగు లోవమిదియే యుని 
డ్యూపేస్‌ శలంచినాండు, * నత్స్వరూవముయొక్క నమ్యరగ్ణాన వును 
సంపాదించుటకు మూలాధారమైన మనలోని 'నీనిను నదేయని వేదాం 





1) ఎక్‌హోద్డే ఆరిగినాయడు! “ శానొక చక్రనర్తియె యుండియే6, దాను చక 
వ్థినవి యెజుంగటీన్నదో నేమి లాభము?” స్విగ్గరోఖ్యము నష్టరాజ్యమే 


2, ౪౦15౪ 3,355, మజీయ(జాడు। 3,2,9 
3) vom 2,8,48 


4) శంభాః 1,2,813,2,25, 4,281 18109 


అస్టమాధ్యాయము , శంకరాదై ్వత వేదాంతము 147 


తము యుక్రముగాబటే చెప్పినది, 1 కాని బుద్ధ్యువకరణ సామ గియనాత్మ 
కనగా మిథ్యా వవంచములోని ధని కొట్టివేసియు, జ్ఞాతయెన వ్యక్తి 
యొక్క, విజ్ఞానముస కీయద్దై తత త్త కమును (ప్రకటించి యంకటితో 
నాగిపోయివ పొరపొటు చేసినది; పరమాత్మకు నిలయము డేశార్టేనతె 
బుద్ధియని చెవ్పక హృదయమని చెప్పుటలో వేదాంతము (్రేష్టతరమై 
సద? ౩ వీకమునద్వి తీ యమునగు |బ్రవ్మమిదివజ కే వరిపూర్ణతగలదైన చో 
దాని యాథార్థ్యము న్యవ్రతిహతముగాం (బకటించువే మనము చేయవల 
పిన కర్తవ్యమును, దాని కితరమైనదెల్ల ననత్యమనులే నున ధర్మము 
వైవచో, ధార్మిరపవృ ్రికిం జోదకళ కీ యే లోపీంచును. మనటంగల 
పరిచ్ళిన్నతాదోషవీమం క్రి 6కి దానినిం “గాదనుటే చేయవలయు కార్య 
మైనచో నై తికదీక్ష కవకాశమేరేదు. ద్వేషమును' జయించుటకుగాని, 
మన స్వభావపరివర్తనమునకు(గాని మనము కృషి జేయన వగరములేదు, 
అవిద్య, |ేధానముగా౭ దార్మికథావమే యైపను, శంకరుని త శృ్వ్యములో 
నది పంపూర్ణనుగు జీవితదృక్పథమే యగును, “దేహమే ఆత్మ యను 
నభిమావమే అవిద్య, అందుబి దేహమున కాధార ముదయింభును, 
దాని న్వరూనమే రాగము, దానిని దూషించునదే ద్వేషము, శరీర 
మునకు బాధ కలుంగనోపు ననుభావములచే భయాదికము తల 
చూపును,” 8 మిథ్యాజ్ఞానమే స్వార్థవరములగు వనురాగ[పవృత్తుల 
కాధారము, *  వరిచ్భిన్నవ్య క్రియొక్క వరిచ్చిన్నతయే అవిద్య. 
దానిమూలముననే మూనవుండు తవ నిజవ్వరూవము |బహ్మత్య్వ మని 
యెజుంగక్క రాగద్యేషమయ జీవితమును గడపయత్నించును, నున 

1) మిఖ్యాక్టానళుత ఏవ జీవవరమేశ్వరయో ర్భేదోనవన్లు కష్టిశః (08౮13, 
19)చూ! ₹ం0॥1భ॥  గౌడసొాదకారి॥ ఉబోర్జారము బోల్చుః “జ్ఞానం ఏనా మోజో వనిద్ధ్యతో 
(అర్మలోధ) వి వేకాపివేక మారే జై జవ (¥en 1,8, 19) రూ అనరోక్షనుభూతి 
ప్త 14 

2) డూవీన్మ్‌ నిష్టమ్‌ ఆఫ్‌ చేదాం, వః 59 

8) దేహాదిన్వ నాత్మవ్యహ నున్మీం అ ర్మదుద్ధిరవిద్య; రత వేత్సూజ బాదొరాగః$ 
శర్చరిభనాదొ ద్వేష116దు జ్చీధ దర్శనాదృయక శం॥భా॥ 1,3,2 

శ) ₹0ల కేన ఉ౫ ఉపోద్ధారము నంసారబీజ మళ్ళానమ్‌ కానుకర్మ (నవృతక్తి 
కొరణం; మజీయు “అవిద్యా శాసళర్య లకిణం సంసార వీజం, శంకభా!! కేన ఉ। శరై 





148 భారతీయ త శ్ర్యశాస్త్రము 


శీలములోని దోషములు శేనలలోవములేకావు. అవి యీశ్వరవా। 
వికల్పరూపములు, శంకరుండు శజచుగా ' అవిద్యా కామకర్మ' 1 సము 
సము మపయోగించుమ,  జీవనానాశ్వము నిజమని నమ్మురృష్టిదో, 
మవిద్య, * కాను మసక్యవిషయానురాగము, అనంగా దానిని సంచి 
దించుటకుంగాను చేయు ప్రయత్నము ఇట్టి యవిద్యా[పీరిశ్రమగు నహ 
కారముచేయు కర్మయే సంసారకారణము. ! అవిద్యవలవం గామను. 
శామమువలనం గర్మయు ముదయించును. మీథ్యాదృష్టిని భగ 
మొనర్చి, స్వార్థవరత నణంచివై చి, సత్మకామము నుదయింవం జేయ 
దియే సోక్షసాధనసుగును, * స్వార్థ వ్రవృ క్తినణయగందోక్కీ, సక్కాః 
ముల నభివృద్ధివజచ్చి ఆహంభావభరితమైన వ్యక్తిత్వమును న్ని 
హించుట ధార్మిక (ప్రవృత్తి కవసరమగు శీక్షణలోనిదే.  అహంభా 
వ్యక్తిత్వము పశించనిదేే మనకు బరిపూర్ణత సిద్ధించదు మవవ 
కామమును జయించి లోకకళ్యాణముకొజ కే పనిచేయవచ్చును; కో 
మన జీవితములో నేదో సందర్భములో దుష్కామమునకు పజీలపై 
స్వార్ధవరులము గాకుండ నుండంబొలము కావున మన మవిద్యారూపవ 
ల్లైన కామాహంక ర్హ్భృత్వ భావములను బూ ర్తి గానశింపంకేసినంగా 
సమ్యక్‌జ్ఞాన విరిసిశమగు స్వచ్చ నిరహంకారదృష్టిని గలిగియుం! 
కాలఘు. ధర్మనియనూనుష్టాన తత్పరుడు యా దృచ్భికముగా నిష్టాష 
డగును, నమ్యక్‌జ్ఞానబలముచే నుహర్షి నిష్కాముండగును. 5 


1) Vor 01 41 3,1,1 

2) అవిద్యాకల్సితం లోక (స్రపీద్ధం జీవఖేదం 101౯1 2,1, 1418, 19 

రై) అనాత్మ దర్శినోవా అనార్మనినయః కామః కొమయ సూనళ్చఃరోతి కర్మా 
శత గ్గకృలోవభోగాయ శరీరా డ్యుపొజాన రికణస్సంసారః $ ౦:ఖా॥కై |ఉ! 1,11 

4) సర్వవాపనాక్‌యం నర్వకామపినాశ ౦ బర్వక ర్మ|వవిలయిమ్‌ 

ర్‌) కూ! ఈ భావమును బాగుగా సూచించిన హీరియన్నా ఎండికునిన్యా! 
ఇండియన్‌ ఓరియంటల్‌ కాన్ఫరెన్సు పౌసీడింగ్సు వాణ్యము 2 నిజమైన అన 
జ్ఞానమునకు గేల కార్కిక్‌ జ్రానమునకు! భేదమును డెల్పుచు నాశ(డిట్లు చేసె 
*ళ3క రువిమాటంలో, వీత్యనూ తవవ్మష్ట నందుచున్న శారుళర్మ వరంఎరడే జీవిక 
కానుకర్మములు పోయినను వావి కొరణకుగు నవిద్య భీజరూనములోమన్నడో పది 
గకావంద ముగుమ। అవిద్యయు నిర్మూలన మైనచ్చో దహ్మోనందడన్ను, వు; 241 


ఆష్టమాధ్యాయము ! శంకరాద్దై గత నేదాంతము 1« 


శంకరుడు వరోక్షావరోక్ష జ్ఞానభేదమును వివరించినొండు, 

(దిహ్మై క్యథా వము యథార్థమని గురు,గ్రంథ వాక్యావశి వలన (గహిం 
తర్మజ్ఞాసము వరోక్షజ్ఞానము, తాను సృథగ్య్యక్తినను భొవము. 
విడిచిపుచ్చ, (1బహ్మైకళ్వము నమళభన పూర్వకముగా సాధించిన దవ! 
స్థానము లేక అనుభవక్థానము, 1 నరోడ్షజ్ఞానమునలన మోక్షసిద్ధి కళ 
దని శంకరుండు బెప్పినాండు. బృహదారణ్య కోవనిష ద్భాష్యను. 
శంకరుం డీవిషయమునుగూర్చిచెప్పినాండు, * సోధకుండు కాను వ 
కుడ నను భావమును విడిచి _కసుముగ్యా బాలుని నిష్కల్మష & 
మును గాంచి దానినుండి మేనిభావము బార్జించి, తుదకు బహ్మే 
ములగు నర్వార్థకామమ లను వివర్ణించి, బంధరహితమగు (బ్రాహ్మణ 
సిద్ధిని భొందవలే నని శంకరుడు వివరించెను, ఆందునే నదె త! 
శత్స్వనుు మశముకూడరై యున్నది, |బవ్మాలిద్యనలన నిశ్చయ] 
(్రవ్మానుభవము నద్యనృంపొదిత మగును, * కాలాంతరనుం దెష్క 
ఫలితముంజూపుసది |బహ్మవిద్య కదు. 


ఇదే విధముగా, (హవ్మామభవసిద్ధికిం జి త్తవద్ధి ముఖ్య మైన సో 
మని జన్భంబడెను. రజ స్తమోగుణముల నణంచి న త్త్వగుణమును 
సింస(జేయువే చిశ్తజీద్ధి, *  ఇదితవస్పాధసలవిలనన్సు నిష్కామ 
పేలనను లభించును. ఇందు ధర్మ(ప్రవర్షన మతి క్రమింవయ( 
ఇమిడియుండువు, * ఎవని కెన్న డహంకారమనుకారము లసశ్యవ. 


1) ఫోల్చు  వరాస్రోవవిషత్నో 
“ అవ్లీబ్రహ్మేతిచే ద్వేద వరోకజ్ఞానషేవకల్‌, 
అహం (బ్రహ్మేశిచే ద్వేదసాశ్షితారన్స ఉచ్యతే 
2) 3,%,10 మజియంజాడు; రాం ఉ। శ1,7 
క్ల) పోలు! వెయైంట్‌ొమాచ్యూ! 183, 


తీ శిటుధవారూఢమేవచ విద్యాఫలం వ్మక్రియాఫల సక్కాలాతర భావి 
3,4 16) 


150 భారతీయత త్త్యశాస్రము 


తెలియున్కో వొండవ్చ డొత్మవిదుండగును ” 1 కానుము నణంచిపుద్చిన, 
గాని, అవిద్య నశించదు, జ్ఞానమన(గా నాంగ్ల భాషలోని క్థెనవద్యా ర్ధమే. 
కాదు. క్‌ గా నిజమైన వివ్య, సంపూర్తిగా మ శ్రీర్ణతనాందిన 
కీలిళలక్షణము, * క్ఞానమనంగా నొకసిద్ధాంతము నంగీకరిందుటగాదు 
జ్ఞానమనఃగా వనుభవపిద్ధి; బుద్ధిజ్ఞానము దానికి వాహ్యచిహ్నమే, 
శంకరుండు కేవల (వ్రజాసొమర్థ్యమున 'శెక్కుడు విఖువనీయలేదు. వీత 
మును దెలిసీకొనుటకు బుద్ధిజ్ఞాన మనమర్థమని తెలియు బుద్ధిక్ఞాన వే. 
(శ్రేష్టమైనదని యాకం డభ్మిపొయపడెను, మోక్ష మనంగా "కవిద్యా 
వాశనమే; కాని యవిద్యా నిగళనమా(తముచే నది లభింవదు, (ిన్మో 
చ్తీక్వముచు మనబుద్ధిశ క్రీచే గహించివంత మాతనున మనను. 
(వ్మా వీ శ్తలము కాంజొలము, (అవ్మజ్థాన మనంగా మన మూలన్యరూ 
వము (బ్రహ్మమని, విశ్వసించుకే గాక, నిజముగా జీవిశమును (బ్రహ్మ 
మయ మొనర్చుటే యగును 


శంకరుని తత్త్యములో నింకొకదౌర్నల్య మేమనంగా నాతండ 
(నతిపాదించు నై తికధర్శము పొరమార్థికముగా నత్యముగాదని చెవ్పం 
బడెను. మన “ఆవాంి వ్య క్లీక్య్వము లోకములో నితరవస్తువులముండి 
భిన్న మైనదనియు, దీశశాలములలో దానికే పృథక్‌ స్థితి గలదనియుః 
దల(చినంతకాలము నీకినియనుముల కర్థమున్నది నై నీక ప్రవంచను. 
శనయందలి వ్యక్తులకు వృథ_కముద్న దని నిశ్చయించుటచే, నసత్య 
జగత్సంబంధమైనదే నీశుతవిధులు, తళ్ళలితములి న వాంఛా 
సిద్ధులు, వ్య క్రిగశము లై వచే, వరిచ్భిన్నజీవురి పృథగ్వ్య_క్తిత్వమి.ల 
పైవనీ, కర్మయుంగర్మ ఫలములు నాధారవడి యున్నవి, మన మెంత 
వజకు వ్యక్తిగత మగు ధర్మనూూతముల దృక్పథములను గలిగి 
యుందుమో, (భమ (వమాదములతో। గూడీన సంసారమంద౦తకాల 
మున్నానునియే చెన్సవలెను వ్య క్తిగతమైన దృక్పథమున [కమ 
ముగా విడిచి, తాను _బవ్మాము నమ భొవమును బొందుటే, నై తికాఖి 


తనలో ఇ కు 


ప్రే*వదేశ సాహ్మనీ 1త్మ2ర్శి చూ: 14్య 1411 801 ధా, శేన ఉ ఉపోర్ధాకము 





2) రూ! వ్లైట్టోటిమోన్స్‌ వు 90: ఆరిష్టో టల్‌ నికోవసీయాన్‌ ఎథిట్సీ 10 7 


అష్టమాధ్యాయము : శంకరాదై త బీదాంతము 1651 


వృద్ధిలక్షణము, వ్య క్రిగశభానము నశించి, |ఖహ్మభావము సంపూర్ణ 
ముగాం గలుగుటతోడనే, నీత్మివవర్తనావసరము తొలంగిపోవును, 
ఛార్మీక |ప్రవృ క్తి కవసర మున్నంత కాలము థ్రహ్మవంపిద్ధి లక్ష్యము 
దూరమే యగును. ధర్మానుష్టానమువకు లక్ష్యము మన సంకుచిత 
వ్యక్తిత్వము నశకి|కమించి విశ్వాత్మ భావములో లీనన్లుగుటే, కాని యా 
ధార్మీక వ్య క్రీకి/కెందిన సృథగ్య్య క్తి శ్వభావలీశము మిగిలియున్నంత 
కాలము, మన యూర్థ్వ్యగమన ససంపూర్ణమై యుండును. కాని 
వరిళ్ళిన్న వ్య క్తిత్వమును విడువపండ, నపరిచ్భిన్నాత్మసంపిద్ధిని 
గాంచుట దుస్పాధ్యమను విషయము స్పష్టము. ఈ లక్ష్యసీ కి మన 
నైతిక వృష్తిత్వము నక్మికమించి, తత్పంబంధమగు దీక్షా నియమ 
ముల వధిగమించిన త శ్వ సొక్లాక్కారసిద్ధి నాందవలెను అందుచేం 
బరిపూర్ణ తాసంసిద్ధి నార్జించు విషయములో, నున వ్యక్తిగత మగు 
కృషియు, ధర్మానుష్టాన ఫలితమును సరిపోవని శంకరుండు తణచుగా 
మర్దాడించి యున్నాండు, కర్మవఠలన మోక్షములేదు. వరిచ్ళి న్నరను 
మన మతి(క్రమింనవలెను. వరిచ్చిన్న జీవిశ మూలబీజనుగు నవిద్యను 
నిగహింపవలెను నిజన్వరూవము (ఖ్రహ్మశుని శెలియుకొఆకు మన 
మలిద్యా కానుకర్మమూలముగు పంసార బంధములను భీదింవనలెను* 
మన మెంత ధర్మవర్షమలమైనను, మనయోగ్యక మన పరిచ్ళిన్న 
తము బోంగొల్టి అవిద్యా నంబంభములను భగ్న మొనర్చ్ప లేనంతకాలము, 
మోక్షము నునకు దూరమైయుండును, అందుచే నెట్టి కృషిచేసినను 
మోక్ష సిద్ధి లేదని శంకరుడు వాదించుము] ఏలన, నే కర్మయైనను, 
వైదికవిధి నిర్వహణ మైనను, లేక యీశ్వరారాధస మైనను, మనవ్య శి 
త్వమునంటీవట్టుకొనియుండు వరిచ్చిన్నతనల్లే యుంచుటచే, మవ 
సంసార పరిిభమణము సాగుచునేయుండుదు ఈ సంసొరచ[కము 
నుండి విముక్తి నిచ్చునది జ్ఞాన మొక్కటే జ్ఞానమే మన పరిళ్ళిన్నా 
వధులను దాటించి, (విహ్మైక్యపిద్ధి నిచ్చును ! వరిణామభ్వథావముగలది 


1) ఈ విషయములో శంకరువీధవనులో బొకాంం వంటో. కొరత 
సామ్యమున్నిది మోడయినకు శంజ రుర జ్ఞానము వలెన్మే wre పాన యో 
నాడు. పోల్చు: “ కర్మునలనలాక్ళ భక్తీచే మనము నరివూఢీహ్రీన! దానికో నేకము 


162 భారతీయత త్ర్యశాస్త్రము 


థర్మానుష్టానము, స్వయంసమృద్ధమైవ సత్యము నది సంపాదించ 
కాలదు, మానవజీవితమునకు నై తికాభినృద్ధియే ప్రధానమైన దై నచో 
మవము క్రీర్ణుల మై స్వస్వరూపసంసిద్ధిని బలొందుదశ మన కెన్నటికి 
రాదు, మానవుని సహజరూవ మీశ్వరుండే యైనచో నేనీశ్వరుండవని నూ, 
పుండు చెప్పుస్థితి నందినచో నవ్వుడింక నైతిక (వ్రన ర్రనావపరమే లేదు 
నీతినియుమములి నమస్థించుటతో( దృ స్తీగాందు నొాతం డాత్మ సొక్షాకా 
రమువలని నంశృ్తినిం గాంచంబాలండు. గై లికజీవితమే సర్వ 
నైనచో ధర్మామష్టానముచే మజ్ట్యలమైన జీవితముగూడ వ్యర్థకే 
యగును; (పేమగ్షటికమే యగును; ఆనంద మందరానిఫలముగాం బరి 
మించును, నీతినియనుములచే ముక్తిగాంచుట దుర్గ భమని సెయిం! 
పాల్‌ నుడివియున్నాండు, 1 మన మేమిచేసినను, మనస్వార్థముః 
లిసర్జించినంగాని, మనము తరింవంజాలము. స్వార్టవరులమై మనస 
ధర్మోవదిష్టవిధులను వెరవిర్భవచ్చును గాని, యక్టి విధి నిర్వహణవ 
ధర్మప్రయోజవము గలది కాజాలదు, మనలోని పొవ న్వభావన 
నున్మూలించుటక్కు శంకరుని మాటలలో నవిద్యానివృ ్తిక్కి భ క్తి సాధ 
మని సౌల్‌ను, జ్ఞానమని శంకరుండుమ వచించిరి, అద్జిజ్ఞా న మే ను 
వరిచ్ళిన్నశను భేదించి, పావమునతి కమింసం దోడ్చడును. మో 
సునంగా నొకమాత్న నిర్మాణముగాని, కల్పపముగాని కాదు, అ 
లోనున్నదాని నొవిష్కరించుటే, ధర్మఫలము బావ్యా మైనది. జ్ఞానవ 
భ్వయంనంపూర్ణ మె నది, జ్ఞానమునకు లోవముగాని, లక్ష్యముగా! 
యుద్దేశ్యముగాని లీదు శాశ్వతమై స్వయంసంపూర్ణమైన మోక్ష 


ఇచట నవరోవము పూరించ(బడును తరించంచేయననుభదముల శిదియేయర్థవ 
విశ్వాత్మ(రగు వీశ్వరుని శృవవై మననం భారముంచ్చి యీళ రై కళ్వముము మనః 
గాంచి నున నరిబ్బన్న బుద్ధి కది విరుద్ధముగా |దోదుంటంగాంతునుుు (ది మీటింగ్‌ ఆ 
ఎక్ట్సీరిమ్సూ ఇన్‌ కాంిటింనరరీ ఫిలానిని వృ! 173)చూ! మైండ్‌! స్యాఃమా। వాల 
30 వు 98) 


1) ఎషిసిల్‌ టు ది రొమమ్చ 38,104 ఎఫినిల్‌ టు గాలేషియన్సు 2, 8 


అష్టమాధ్యాయము! శంకరాదై కత వేదాంతము 153 


కర్మవలన లభింపదని (బీతి చెప్పుచున్నది ? కాను నిరసింపనలయు 
మత విదోహభావములను మనసులోనుంచుకొని యొక మత సిద్ధాం 
తముయొక్క అర్థ నిర్ణయము చేయుటే సిద్ధాంత శాశ్సర్య నిర్ణయము నకు 
నిర్దుష్టమైన స్యూతనుని మనము జ్ఞావక ముంచుకొన్న చో మోక్షసిద్ధికి 
సాధనముగాం గర్మ మార్గము నిరుపయోగముని శంకరం డుర్ధాటించుట 
లోని అతిశయోక్తి కర్థము నువిదితము కొంబొలదు, మోక్షసంపొదన 
మునకు గేవల కర్శకలాప నిర్వహణమే సామర్థ్యము గలదను వాద 
మును మీసూంపకు లక8ిశయోద్థాటన మొనర్చిరని శంకరుండు భావించి 
నాండు, మీమాంసకులు వై దిక కర్మశాండ కిచ్చిన వివరీత (పొముఖ్య 
మునకు |ఐకీగా శంకరుని కర్మ నిరసనము నర్థము భేసికొనవలిను: 
అజ్ఞాన నిర్మూలనమే మోక్షము “అవిద్యా నాశనమే పరమార్థ సిద్ధి” * 
౪ బహ్మభ్యభానమును గూర్చిన అవిద్యా నిర్మాలనముక్కో స్వాక్మ 
సంస్థితుండై, మానవు డు శ్తమే' తి పొందును," క [బహ్మము వెలు 
గుట యసంగా మన కిదివజకు లేనిదానిని సంపొదించుట గాదు మన 
మజ్ఞానవళమున స.జచిపోయిన మన నిజ స్వభావమును గు ర్తించుటే 
ఆది సర్పమను భాంతి తొలంగినంత నే, రజ్టుజ్ఞాన మెట్లు ప్రకాశీంచునో, * 





1) నాన్యకతఃక ర్హేన శంశ రు(డిట్లు వియర్శిండెను? జక్ళతో మోడకశేన 
కర్మణా న్‌స్తీః। దూ(01వకై! ఉ ఉపోద్దాశము మజీయ్య్మ “ కర్మయన(గా మన్న 
వర్వవస్తు స్వభావములతు చేర్రై , యొకని క్షీ మానిన శక్తిపై నాధారనడునది జ్ఞానము 
(ట్రమాణజననము। వముశింతసులు [వ ఆములు; లది వేదవార్యయిలివై (గాటి మానవ 
మానసము౬'పై (గాన యారారోపడదు స, ,కం।కా 1,1 శ) (చూళం[భా। షత్క22) 
మాధ్యమినీలు జ్ఞోద నందా"ము వలన ధర్మకాయమున్సు ఎణకనంభారమ. వలన సంభోగ 
కాశమును లభించునని చెప్పిరి (మాధ్యమికాఫ కారము, ర్య12) చూ! కక్‌ న_డితుని 
బొద్ధకక్వము, వు! 277, 

2) ంభ।ముం!ఉ। 1 ర ఆవీద్యా గాయసీవహి నర్మప్రాప్తీ? అవిద్యా నివృర్తి 
రేవ మోక్షః 

8) 40ఖాః శై! 41 ఉబోద్టాతమ్ము * అషద్యా నివృశ్తాస్వార్మ న్యవస్టానం 
వర(ప్తొపిః,, 


4) ళం భా ర్యర్క23 


154 భారతీయత త్త శాస్త్రము 


అల్లే, అవిద్యా నిర్మూలనముతో విద్య |వ్రకాశించును, ! కాక్కాలిక 
ఫలితముల నిచ్చు కర్మ, నిత్యము నిరామయమునై న మోక్షము నీయం 
జాలదు. కర్మ అవిద్యను దొలగింవంజాలదు, వీలనం గర్మా విద్యలు 
వరభ్బర విరుద్ధములుగావు, కర్మ పూర్వమైనది జ్ఞానమని చెన్నయడి 
నపుడు, జ్ఞానమన(గా బాహ్యవస్తుక్థానమేగావి [నిహ్మజ్ఞానమని యర్థము 
కాదు ఒక కామమునుసొధించుట కే కర్మ చేయుదుము. మోక్షము కర్మతో 
నన్వయింవదు. కర్త, తనకుం (బ్రత్యేక వ్య క్తిత్వముగలదనియుం 
దానార్జింవనలయువస్తువు తనకువేరై యున్నదనియు వమ్మకున్నచోం 
గర్మకర్థములేదు. * కాని యీ విఖిదము లున్న౦తకాలము మోక్ష సొ ప్ర 
లీదు, “భిన్నత్వ దర్శనముతో మోక్షముండదు; భిన్నత్వదర్శవము 
లేనిదే కర్మలేదు,? * చేయబడిన కర్మలవలన నీ దిగువ వానిలో నేదో 
యొకఫలితము సంభవించును, “ నూత్నవస్తువు (ఊత క్రి), వికారము, 
సంస్కారము, ఆప్తీ” మోక్ష మిందేదియును గాదు, * కర్మకు జిత్త 
చద్ధి నిచ్చు చిలున గలదు, కాని, యది అసంపూర్ణదృష్టి పై నాధారనడున 
ధగుటచేం బర్యప్రాప్తిసాధనము కాజాలదు, జ్ఞానమే మోక్షసాధనము, 5 
కొన్ని చోటుల శంకరు;డు దీని నతిశయముగా నుగ్గడించివాండు, “కర్తృ 
కర్మభలాదిభేద విరహిత మైన (బ్రహృజ్ఞానమునకు బాహ్యమైన సహకార 
శశ్రిగాని నపాయసంవ క్తిగాని యవనేరమని తలంచుట పహేకుకము 
గాజాలదు, (హ్మజ్ఞాన ఫలమైన మోక్షమునకు గూడ నెట్టి బోవ్య 
సహకారము నవనరములీద్యు కావున, జ్ఞానము, వ్వభావముచే నెట్టికర్మ 
రూవమగు వరన హాకారనంప క్రినిగోరదు.” 6 నిత్యకర్మానుహ్టైనమువలవ 
జన్న్మాంశరపాపములు నశించుననియు గామ్యుకర్మములవలన వాంఛి 
కార్థసిద్ధియగుననియు శంకరుండంగీకరించును.  నిత్యనై మిక్తిక కర్మ 


1y శం 2,1,14 

2) Yomi vor ఉ ఉపోద్దాశము 
త్రి ళం! భోః కేన ఉ। ఉపోర్ణారవ 
4) ళంగభా। శై; ఉ2౫ 11 

6) ఆత్మబోధ వ; 203, 

6) భూ! vom: EE 


అస్టమాధ్యాయము। శంకరాదై కత వేదాంతము 1556 


ఫలములు కాక్కాలిక కానమువరితృప్లీ నిచ్చునేగాని, నిత్యమగు వరమార్థ 
సంవ ర్తినీ యు'ళాలపు కామ్యకర్మలను, నిషిద్ధకర్శలను చేయుట మాని, 
(పొరష్టి కర్మఫలములి ననుభవించుటచే నశింవ(కేపీ, విధి కర్మాచరణ 
ముచే నాగామి కర్శథలక్షయమును సాధించినచో, నే యితరసాధన 
ముతో నిమిత్తము లేకుండ మోక్షము సాధ్యమని మీమాంసకులు చెన్ను 
దురు, (ప్రొారబృములు కొని కర్మ లనంశములుగా నున్నవి, వాని ఫలి 
శము లొక జన్మములో. బూర్తికావు, వీనివలన ననేక జన్మములు, 
బన్మములలో తిరిగి యనేక కర్మలు పెరుగుచునేయుండును. కర్మ 
మూలమగు కామముమవశింవంకేసినంగాని మనకుపాయాంతరములేదు. 
అవిద్యయే కాముములకుం గారణమగుటచే, విద్యయే మనల గర్మబంధ 
ములనుండి పీడిపింవగలదు. 1 అందుచే బాహ్యకర్మ్శలకు మూలాధార 
మునే బహ్మనిద్యనిర్మూలించును,  వాహ్యా(సవ ర్తనముకంటెం బధాన 
మైన దాంతరంగికజీనితము, అంతరంగమున కెలరేగు విషమ సను 
న్యణ నావ్యాసూ(తములచేం బరిష్కృతములుగావు, మవ యేకాంత 
హృదయములు, ధ్యానపొర్థనములు జీవితనమళశ్యా వరిష్కారములోం 
దోడ్పడును అందుచే సముచిత దృష్టిని సంపొదించుటే సర్వోత్తమ 
ధర్మము, నున చిత్తము నాత్మాయ త్త మొనర్చుటలోనే ధార్మిక వళ్ఞా 
రహస్య మిమిడియున్నది, ఆత్మజ్ఞానఫలితమే ధర్మజీవనము ఆత్మ 
జ్ఞానములేని ధర్మజీననము బావ్యానియమాచరణమే యగును. 


ఇంకొక యర్థములో మానవుని భిన్నదళలి ననుసరించి యుండు 
నవే ధర్మవిధులు, సొంఘిక్యనయోజన [ప్రదములై నవే ధర్మనియ 
మము లను నపొర్థయి నేటి వవంచములో వంగీకరింంబడినది, సంఘ 


1) Vom 1,1,4 పోల్చు! ప్లేటో; “౦ళ్త ఎక్టొనులగువారు శేవల మంవాటుబే 
ఎర్మాచరిణఎ చేయుటవలన, జన్నానేక నిర థ్రిమణమను ముఖి ము నమభఎ...కురు బారీగలు 
దోమలు చీమ వలెచ్యో ₹ేక సూనవ్త్వలకలెనో తిరిగి జల్మించుచునల్చకజ్లీవింములగడుప్పు 
దురు మజీయు( గొందరు క్రమపొరుణు గావచ్చుమ కొని సరిశుద్ధుండగు తత్త్వవేత్త 
యన(గా క్ఞొని రన్న మఖెవ్వంయమ్‌  మరణి-చిన వెసుక దేనకావర్షములో. జల్మింప( 
శొంండు” (పోడొ స 82) 

2) ఇదాపీం కర్మోపాదానహేతు నరిహారాయ విహ్మవిదా టోస్తాయకతే। (4౨|భా। 
కై! 4 ఉహోద్ధారను ) 


156 భారతీయత క్త కశాస్ర్రము 


ముమ గూర్చిన మన భావములకే కాక్క భగవంతునిగూర్నివ మన 
భావములకుంగూోడ విలువ యున్నది, 


ఆత్మజ్ఞానము కర్మకు వ్యవిరేశమైన దనియు, 'రెంటికి న్వవ్న 
నుందై వను నంబంధములేదనియు శంకరునినిశ్సిత భావము. కర్మనిష్థు 
లైనగృవస్థు లయ్యు, క్ఞానసిద్ధుల్రి, శిష్యులు |ఖ్రహ్మజ్ఞానదాన 
మొనర్చినవారుగలరని |త్రీతులు పేర్కొన్నవను విషయమునట నమా 
ఛానము చెప్పచ్చు (బళ్యక్షముగా సత్యమగుదాని నెట్టి విషయము, లును 
నిరసించంజాల వనియు, “వేయి స్కూతముల్లై నను వెలుతురును చీంకటి 
నొకచో నుండునట్లు చేయంజొలవ్వ;ు ఇంక మనమాన (పదీ శ్రి యేల” 
యనియు శంకరు(డు వరికినాండు, 1 ఈ వివాధనుంశయును * కర్మ ? 
వదముము నిశ్చికార్థములో నువయోగింవక పోవుటచే దటస్టించినదే. 
స్వార్థనర మగు ఫలాకొంక్షతో. కేయబడినచోం గర్మ కోత్మజ్ఞాన విరోధ 
మేర్పడుట నిజమే. ఆత్మజ్ఞానము నార్జించిన వెనుక నొక వ్యక్తి 
లోకనంగహార్థమై చేయు కర్మ, యాతని బంధించి సంసారసుగ్ను 
నొనర్భంభాలడు. కామ్యకర్మయు వాతృ్శజ్ఞానమును గలినీ యుండ? 
బాలను. 2 జ్ఞానకర్మలు రెండును, కాంతితమస్సులవలి ననంగథను 
కై వచో, గర్మయనంగా గామ్య కర్మయనియు, క్ఞానమనంగా స్వార్థ 
రహితనుగు జ్ఞాన మనియు మన మర్థము చేసికొనవలెను, ముక్తపురు 
మండు చేయు లోకనం,గ్రహార్గ వైన కర్మ[ప్రవృ క్తి యనరాదు. శంకరు 
ననుసరించి ము క్తపురుషుండు చేయు దానిని గర్మ యనరాదు, “ఆత్మ 
రశు౭డ్రై, కాను జేయు నిత్యకర్మలలో నానందమును గాంచుచు విల 
సీల్లు నాతం డుత్తమ (బ్రహ్మవేత్త”! యని చెప్పిన ముండళోవనిష 
ద్వాక్యమునకు భాష్యము |వాయుచు శంకరుండిట్లు వ్యాఖ్యానించెను, 








1) విద్యా కర్మ పరోధాళ్ళనహా ఖ్రహ్మోతై (క ళ్యదర్శనేన సహకర్మ స్వల్చీఒసి 
సంసాదయితోంశ శం య క్తుగ్మహ 'స్టేష జఉహ్మ విదానం నదాయ కర్త శ్వాఏ లింగం 
వక్‌ స్థిర న్యాయం బాధికం ఉత్సహాకే! నపొ విధిళ రేనావ్సి శనుః(న్రకాశయో రేక |రనంభ 
వళ్ళక్యతే కర్తుం, కిముబీలింగ ॥ శేవర్లైరశ్సి (శంథా!సముం|త్ర! ఉసోద్దాకమ 


2) ¥or wa Hy 4818 3)3,1,4 


అష్టమాధ్యాయము | శంకరాగై ౪త వేదాంతము 167 


* ఈవాక్యము కర్మజ్థాననంబంధము వంగీకరించెనని శలంచుట మూర్డుల 
ప్రలాచము * 1 కొంత (ప్రవృత్తి యంగీకరింవంబడిన మాట నిశ్చయము, 
శంకరుండు చెప్పున దేమన, ము క్రపురుషనివ్రవృ క్తి, అహంకారముపై 
నాధారనడిన కర్మ యునరాదు * ఇంకొక వాక్యములో నాశం డిట్లు 
చెప్పెను! ““క్ఞానియైనవానిక్కి జీవిశమంతయు నాతం డెట్టి కర్మచేసీ 
నను, కర్మసంగనుములేదు, వీంన జ్ఞానమహ శ్త్వమట్టిది,” ? ఫంసారము 
వకు బంధించు జన్మాంతరముల నిచ్చు |సవృశ్తీకే కర్మయిని పేరు; 
ఏలన నిట్టి కర్మ జ్ఞానమున కవరోధమును గల్పించును. కొని ముక్త 
పురుమని కర్మ యిట్టిదికాదు, ఏలన నది కామకలుషిశము గాదు, 
ముక్తపురుషు(డు నేర్వకామములను జయించికాండు, ము _క్షపురుముని 
ఇెక్టి సంసొరబంధములేని దివ్యావస్థ సుగ్గడింవం దలచినప్పు డాతండు 
కొన్ని చోటులలో సర్వ కర్మలు దుఃఖ హేశువులగుటచే ముక్తపురునుం 
డెట్టీకర్మయు. కేయంజాలండని చెప్పివాండు * 


సన్న్యాన ధర్మమునశే _పొధావ్య మిచ్చెనని శంకరుని తత్త్య 
మును గూర్చి యింకొక యాక్షిపణము కలదు, వ్యావహారిక జగత్తులో 
నిజముగా సంపొధింవందగిన దేదీయుమ ఠీదని శంకరుండు వేనోళ్ళం 
జాటీనాండు, ! మనకును మన (పీమపొశులగునందరకును, వేండు 
గాటన్న రేపైనను జరామృళత్యువులుగలననియు. నువకుం (బియము 
ల్లైన వర్వవస్తువులు శృశానభస్మముగా మారిపోవు ననియు నిశ్చయము, 
ఆక్క నీబచుటకు సరియగు స్థిరమైభతావు లోకమున లేదు. సంసార 


1) అనశ్నలపిల మేవై రథ్‌, మజియు( జూడు శంధా చొం ఉపోడ్థాతిను 

2) కర్మహేటః కామస్యార్‌ (క్రై ఉశంభ్యా ఉలోర్థాతము ) 

3) 101 ర్యి్కకేత చూ 404 భశ ధాం ఉఊ 2,291. 

శ) కం్యధా2ి 340 

ర) పోబ్బః జాన్‌ 2,16=17 “(వ్రవంశమునుగాల్సి దావియందలి దేనిని 
గానీ (పేమింపటీము. (ప్రవంచమోహముగల వొవికి జగత్సితసై( [బేమయుండచు 
చేహేం్యదియ కామవన్తుశాలమంరయు లోకమునకు. జెందినదేకాన్సి దేవ్పలిక్షి(ఇెందదు 
లోళము, కామనస్తు సహితముగా నశించిపోవును గాని, యీక్వరేచ్భననునరించు వావి 
నాళనములేదు, *! 


158 భారతీయత త్త్యశావ్రము 


భంగశ్వము మొక్క వ్యర్థత నొక సువసిద్ధ మైన యుపొఖ్యానము చెప్పు 
చున్నది. తన్ను. దరుముకొని వచ్చుచున్న యొకవ్యా,ఘుమునుండి 
శాపొడుకొనునిమి శ్ర మొక్కవయాజికుండు వరున్నెత్తి యెదుటనున్న 
యొక పొడునూతిలో ధుమికెను, కానినూకిలో నడుగున నొక దారుణ 
విషనర్చము నోరు దెజది, కోరలుసొచి, విషానల జ్వాలలను (గక్కు 
చున్నది, ఆతండు వ్యా ఘభయముచేం దై కిరాంజోలండు, నర్చథీతిచెం 
(గిందికీం బోంజాలండు, నూతిగోడనుండి బయటికి బెరిగియున్న యొక 
చిన్న మొక్కమ బట్టుకొని నిలిచియున్నాండు. అట్లు నిలిచియుండు 
టచే నాతం డలనటంటెంది, మరణము తవ్పదనియెంచినాండు అన్ని 
వ్ర సుల నుండియు మృత్యువు ముసురుకొని వచ్చుచున్నమ్మ నాతండా 
మొక్కనబట్టుకొని ప్రాణాన క్టీటే (వీలాడుచున్నాండు, కాని, సికాసిత 
మూషకద్వయ మామొక్క మొదలును విసుగు విరామములేకుండం 
గొరికివేయుచున్నది. క్షణములో నాతనికాధారమైన మొక్క, తెగి వడి 
పోవుటచే నాఠండు నృుత్యువునోటం బడవలసియున్నది అల్లే నంసొర 
యా,(తికులముగు మసమ్ము జీవితములోని దుఃఖనుళ నెలుంగుదుము, 
మనము మనుకారముతో (బట్టుకొని యూగివలాడు వస్తుపులన్నియు 
క్షికములని యెలుంగుదుము, కాని సుఖలేశమునిచ్చు దే యడనిమొక్క 
యాకిలలోనున్న శేనెచుక్కలకో యాళించిి నాలుకలుసొచి నాకు 
చున్నాము, దారుణ సర్పరూసమున మృత్యువునోరు తెజచుకొని యున్న 
దని యెతి(గియు, మనమువట్టుకొనినకొన్ములను, నితాసితమూషకము 
లను నహోర్యాత్రములు కొరికివేయుచున్నవని శెలిసియు జీవితమను 
సృక్త(భాంతి తొలంగి పోవుటలేడు, విషనర్ప మెదుటనున్నది. కాని 
మధుబిందువులు కియ్యగానున్నవి. ఈ సంసార"వృక్షమే వరమార్థమని 
సమ్మీ, మనలో నంతర్వ ర్తియైయున్న యాత్మకు నంతృ ప్త కలుగం 
క్లేయున దెద్దియు నీనంసారమునలేదను ఘోరనక్యాంశమునెదుర్కొనుట 
కిచ్చగింవము పరమార్థసంసిద్ధి, నిర్విశేష సర్వనంగ త్యాగముల 
ఫలికమని శంకరుండుద్దోషించినాండు, కామము సంపూర్ణ వినాశమంది, 
సుఖదుఃఖములను రెంటిని విడిచి పెట్టుటచే మోక్షసిద్ధి కలుగును, పరి 
పూర్ణ ధర్మాచరణముకాని, మవోజ్జ్వల [వజ్ఞా సొనుర్ధ్యముగాని;, వర 
మార్భ నంసిద్ధి నిద్బుటికుః జాలవు దేహాఖి మానముమవిడిచి, త్యాగ 


ఆష్టమాధ్యాయము 1 శంకరాద్దై కత వేదాంతము 1569 


మయ శ్రీవితమును గడపుమని శంకరునునదేశము. ఆత్మకు శత్రువు 
శేనల దేహముకాదు. వేను” “నాది యను దేహాభిమానపాశమే 
(ప్రబల శకున. 1 జీనమ్మ ప్లనికీ దేహ మున్నది, కాని యాతని మోక్ష 
మున కది యాటంకముగాదు అక్ఞానీదేవహ మాత్మ్శజ్ఞాన వికానమున కవ 
రోధనవా[క్రమును గలుగంకేయును గావున దేహసంసర్గముచే నాత్మశ క్తి 
యణంగిపోవునని శంకరుండు వాదించినొండు. దేవాసంబంధమైన కామ 
మోహసు.లను దహనముచేయుండని శంకరు( డదేకరీతుల ఘోషించి 
యున్నాడు, 


శంకరుని జగన్మిథ్యావాదము ననుసరించి, సాంఘిక జీవిశసున 
కనకాశము లేదని యింకొక యాక్షివణము గలదు (ప్రపంచ మసత్య 
మైవచో దాని విషయములో నెట్టి (వనక్తియు మవ కుండనవనరము 
లేదు జగత్తు మనలను బంధింపకుండం జూచుకొమ్మనలేదు. జగత్తునే 
వినర్జింపుమని శంకరుని భావము శంకరునివాధము జగ దృహిషా 
రముగాని జగతృంస్కారముగాదు, సాంఘిక వ్యవస్థలను సంస్కరించు 
(సోక్చాహ మాతని తత్త్వ మువదేశించుటలేదు. కొని యిది శంకరుని 
భావము కాదని శంకరునికీవితమే ముక్త కంఠముతో, జాటుచున్నది. 
వ్యక్తిత్వ మనంగా వ్య క్రీవరమైన స్వ్యార్థవరత కాదని శంకరుని శ త్త్వ 
మంతయు 'ఘోసించుచున్నది మానవుడు కనలోంజేరిన జగ శాలు 
ష్యములను గడిగి వేసి, పరివద్ధుండు గావలెను, ఆహంకారమునకు, కామ 
ములకు, నియ్యదియసుభా పేక్షకు నీచదాస్యమునుండి యాతడు విముక్తి 
వొందవలేను, “నేమ” “వాది” యను భావములను మానవుడు 
విడిచి మమకోరనూచకములగు నర్వసంబంధములను విచ్చేద మొనర్చి 
“ ఏకాకియై వీశాకియగు (విహ్మముబొద్దకుంలయనించుటి వలననే శాశ్వత 
జీవితము కలుగును. శంకరుం డువదేశించినది లోళమునువిడిచి పోరి 
పోస్పటకాదు, అహంకారశ్యాగము, లోకమునుండి పొరెబోవుట సులభమే 
కాని, మమత్వముమండి విడివడు టంతసులభ కార్యము కాదు. స్వొర్థ 
మువణంచివేయుటకు మనకవసరమెనచో నేశాంతనానము నిర్ణన్యవదేశ 


1) *ల్లో! వు 15 


160 భారతీయత శ్ర శాస్త్రము 


మును పొధనముగా( దీసికొమ్మని యాతం డుసదేశించెను, స్వార్థ 
శృంఖలములనుండి పూర్తిగా విముక్తుడై నయాతండు లోకములో చెట్టి 
కార్యభారమునై న వహించుట కధికారముగలదు. శంకరునిత _శ్సము, 
లోకముతోడి వంనర్గము కాన్సి లోకముకుండి వలాయునముకాని కాక్క 
లోకపంరక్షణమేయగును. సిద్గస్సరుషుడు తనకొజకుంగాక, మానన 
కల్యాణము కొజశే జీవించును, కామరాకుపై జరిబిందుపు వలె, మనము 
నిన్బంగుల మై లోకములో విహరింపవలెనని శంకరుని బోధధైయున్న ది 
బ్ఞాననే,తములం దెజచీయుంచుకొని, మని కర్తన్యములను వెరచేర్చ 
వలయుననియు గిన్సంగ బుద్ధితో. జూచువేకాని _వవంచమును 
ద్యీషింవ నవపరము లీదనియు శంకరుని మతము 1 


మోక్ష్రమనంగా బరమ శాంతియనియు, నచట నున విజ్ఞానవ్య కి 
త్వము లదృశ్యము లగుననియు నర్థమైనచో, మన ముట్టి దానినిం 
పొందుటకు మానవత్వమునే కోల్పోవుదు మధు వాక్షేవణము, ధర్మము 
వరిచ్ళిన్న జగత్పంబంధి కావున బరిచ్చిన్నా పరిచ్ళిన్న వస్తుసంబంధ 
మును గూర్చిన మహోన్నత సమస్యకు? దోడ్కొనిపోవుము, తార్కిక 
ముగా జూచినచో, ననుభవజ్ఞానమునకు బుద్ధిజ్ఞానమునకుం గల సంబంధ 
సమన్యయే యిది. నరిచ్భిన్న |ప్రనంచ మపరిచ్భిన్ని (బ్రహ్మముపై 
వాధార వడియున్నదని మన మెజు(గుదుము కాని, యెల్లాధారవడీ 
1) ఉనపవశ్నశనను నా శీసకయినకు శాంతినిచ్చిపడి। వాళ వసాన డళలో?గూడ 
శాంతినీయ(గలదృవి గెన్పిన హోపెన్‌హాయరు బాశ మును న్నరించ్చి మ్యాక్సుముల్లర్‌ 
చెన్నినాడు? “వోసెన్‌హాయేరు రనకు! దాక్కాలికళముగా(దోచిన బావిని రదీంచుచా 
డెళ్నండుగా(డ్లు, యోగుల రహస్యాచుభవములము విని సమచిశ్ర రగోల్పోయ్యి యుదేక 
నజీ(డగురా(డను గాండు వేదాంతమ విషయములో నాశి(డు చూపిన యా వేళను నాకును 
గలిగినదనియ్యు నాజీవయా కలో వేదాంతము మహో పకార మొనిర్చెనవియు వివొరంగ 
ముగా నంగీకరించుటవలన నాశెట్టే యవనూనము7లి భయముగానిలేద్యు ఒక దేశమును 
నంరశీంచుటలో (గాని? పాలించుటలో(గాన్మి ధన మార్గించుటిలో(గాఫి, ఘశవిర్మాణములిలో( 
గొలి పాల్గొనుటకు (వితివ్య శ్రీకి నవకాళముండదు (వ్రశాంతమైన ధ్యానజీవిశముము గడవ్న 
టరు చేదాంతముకం'టె (శేష తరమైన సపాకారి యింకొకటిలేదు ఒళ€డు స్లేటొమరవాడె 
యయ్య, యోగ్యఃడగు. శ్రీ 9 ప్రేవుడై, వూజ్యు(డగు సరులు గావచ్చును! వేదాంకి 
విషయమళ్లు వెవ్పవగుమ, ” (యన్మ్‌ యస్‌; పు 193) 





అష్థమాధ్యాయము? శంకరాదై ్వత వేదాంతము 161 


యున్నదో ఘసవకుం దెలియదు, అదేరీతీగా ధర్మజీవవమునకు మోక్ష 
మునకు సంబంధ మున్నది. కారణరూసము నునకుల దెలియదు. అను 
భవ జ్ఞానమును దర్కజ్ఞానిమును బ్రహ్మమును, జగత్తును, అత్మసా 
జైక్కారమును ధర్మన్నర్తనము నొకదానిమండి యొకటి చేరువజచుట 
వలన, శంకరు నమసరించ్కి ప్రపంచము మిథ్యయనియు, మనీజ్ఞాన 
మసత్యమనియు, మన ధర్మ జీవనము మోసమనియు, శంకరునిగూర్చి 
చేసినయాక్షేవణముమ సమర్థించినవార మగుదుము, కాని శంకరుం 
డెన్నియోసొరులు (స్రవంచము (బహ్మమూలమై యున్నదని చెప్పీ 
యువ్నాండు, వ్యవహార (వ్రవంచసము వధిగమించి పోవుట కదియే 
మార్గము, నరమార్థసిద్ధికి మార్గము వ్యవవార జగత్తు ద్వ్యారమునవే 
కల్పితమై యున్న రితిభే ము_క్టికిమార్గము ధర్మజీవనము ద్వారముననే 
కల్చితమై యున్నది, మోడ్లావస్థలో ధర్మ మకి(కమింవం బడినము, 
మోక్షమునట ధర్మమునకు సంబంధము లేదనరాదు, తన విధి నిర్వ 
హేణమునుగాని, యాశ్వరభ కినిగాని సాధకుండు విడిచిపెట్టవలెనని 
యెచటదు బోధింపంవడలేదు, ధర్మజివనముయొక్క మిథ్యాత్వము, 
ధర్మ మనుష్టాన సిద్ధి పొందిన వెనుకనే సంభవించు విషయము, ఇహ 
లోకమున ధర్మజీవన కృషి, లోపావజయసమన్నితము; కాని నిశ్మే 
యన మెచటనో లోకాంతరమున అభించువది కాదు. అదీ ఇచ్చటే 
యిన్వుడే అభింపంగలదు. ధర్మకృషి వ్యావనారికము మాత్రమే యను 
టలో దాని యంతర్గర్భిత మైన పొధమార్జికాంశమున్న దనియే యర్థము, 
పుణ్యపాపభీదము వరిచ్భిన్న తా దిశకుం జెందినదే యనంగాః వ్యవహార 
జగత్తులో ధర్మాచరణము సీపేధింపంబడినదని యర్థముగాదు, పుణ్య 
ఫొవభేద మసత్యనును విషయము, స్యార్ధవరతాశ్ళంఖలములచేం దమ్ముం 
చామే బంధించుకొగి వరిచ్ళిన్న జీవిశ క్లే శము నినునుడింపంటేసికొమ 
వారికి వర్తించునని తలంపరాదు, శంకరుండు నీతి ధర్మములను నిర 
సెంవలేదు, మోక్షద్యారమునకు నీతి ధర్మములే కవాటములని చెప్పి 
నొండుః అమభవజ్ఞునము పై లౌకకజ్టానమును, (బిహ్మజ్ఞానముపై నీతి 
వర్తనము వాధారసడియున్నవి. ధర్మజీవనమనుబీజము మొలకెత్తి, 
అహ్మజ్ఞావముదు బుష్పించును, 
wm, 6—il 


162 భారతీయత శ్ర్యశాస్త్రము 


శంకరు(డు కర్మస్యూతము నంగీకరించినాండు: అవిద్యానం 
మైన కర్మయే వ్య క్మిత్యమునప హీతువు.! మనము అన్ని! 
[వ్రవంచము నున కర్మభలానుగుణమే, * వ్యక్తియొక్క దేహము వ్య 
చేసినపూర్వకర్మయొక్క సుఖదుఃఖరూపనములగు ఫలితముల నః 
వించుట కనుగుణమై నిర్మింవం బడినది * ఒక్కొక్కన్ను డోక & 
ములోం జేసిన కర్మఫలము ననుభవించుట కనేక జవ్మము అవసర 
లగును, పొరబ్ధకర్మానుభవము పూర్తియగు లోపున, నూతన! 
లారంఖించి, _పారబ్ధానుభవ చ్యకము శాశ్వతముగా విరతిలేకుండం! 
గుచునేయుండును * ధర్మజివన (వ్రవృద్తి, తుదిలేని వర్మిశమః 
నడచుచునేయుండును. మానన జీవిజావస్థా వై విధ్యముచే, ధర్మనూ 
రూవ వై విధ్యము ననంతముగా నుండును, ఈ పరిశ్రమ, _బహ్మల్ఞాన, 
లభించి, కర్మను సవీజముగా నాశమొవర్చి, పునర్ధన్మావ సరముల్రేకుం 
జేయునందా(క నడచుచునేయుండును. కర్మస్తూక సంబంధమును 
విము క్రియే నూనన జీవిత లక్ష్యము. కాని మావవుండు వరిచ్చిన్ను 
గాకన్నంతకాల నూతండీరక్ష్యమును సొధింవ  యత్నించుచ 
యుండును, గాని కృళార్ధుండు కాంజాలండు, ధర్మ్శజీవనము సాధన 
కానీ పిద్ధికొదు కోరకళోం జీయంబడిన కర్మ లన్నియు. గర్మసూంః 
ననుసరించి భేలితముల నిచ్చును, స్వార్థరహితు(డై మానవుం డీశ్వ 
ర్పణ బుద్ధితో జేసిన కర్మ చిక్తటద్ధి హేతు వగును, 


పూర్యకర్మయమ దారముచే నెటులాగంబడిన వటుకదలుచుం 
గాలివడగలము మనను కామని తెలియవలెను. మానవుడు తనక 
లకుందానే బాధ్యుండననియు, నీశ్వరుండు కర్మ ఫల[నదాశయై మాత 





1) ౪0 భః 29 (2) కియాకారకథలం 
8) కార్యకారణ సంభాశము 


శృ) ర్యూవేన్చు నీర్టం అఫ్‌ వేదాంత వ 354 


అష్థమాధ్యాయము  శంకరాదై కత వేదాంతము 163 


మనకు సాయపడు ననియు నిదివజకే చెస్పియుంటిమి, 1 ఈ పని 
చేయుమని కాని వలదని కాని యీశ్వరుండెవ్వని ఐలవంతముచేయండు, 
సంకల్పవిలముచేం బూర్వసంస్కారములమ గూడ మనము జయించ 
వచ్చును, * “ప్రయత్నదిక్షనలన మనలను బంధించిన శృంఖరిములను 
దైెంపివేయవలే'వని వసిష్టుడు యోగవాసిష్టములో రాముని కువదేశించి 
వాండు, * మానవుం డుద్రేకవఖీండగుటచే, నాతని కిష్టానిష్టములు గలవు, 
* మానవుండ పుట్టుకతో దనకుంగలిగిన యసంస్కృతన్వభా వమునుబక్టీ 
నడచినచో నుదేకములకు వభండై పోవును, ఉఊ|దేకనతండై న మానవుని 
(క్రియలు స్వతం[తములుగావు. కాని మానవుం డు(ద్రేకసముచ్చయ మే 
కాదు, మానవునిలో దై వత్య మిమిడియున్నది. ఇంద్రియ వ్యాపార 
వరంవర కశీతమై యాత్మశ క్రి దానికి మూలకొారణమై నడపుచున్నదిం 
మానవునిచరి.త మచేతవ వ్మిగహ్మపదర్శనము కాదు, అది సృజనశ క్తి 
యుక్తమైన నరిణామము, 


49 _ మోక్షవణ 


మన దృష్టికి గోచరింపకున్నను సర్వకాలములయందు ఉపొధి 
నిర్మూల నముతో నొత్మకు మోక్ష్యసొ స్తీ కలుగును. ఆత్మ సర్వకాలముల 
యం దెట్లున్నదో, ఆల్లీ అచ్చటనే యుండును, అదియే సర్వమున 
కాదికారణరూసము ఆది (నవంచమెన్నండు మన కీయంజాలనిది, మస 
మండి శాలంగింపంజాలనిదియు వైన వరమళాంకతియు6 బరమనుఖమురై 
యున్నది, “ఇది పొరమార్థిక సత్యన్వరూనమ్భు కూటస్థము, నిత్యము 
నాకాశముపలె పర్వవ్యాపియు, నిర్వికారము, నిశ్యతృ వము గిరవయ 
వమ్ము వ్యయంజ్యోతీ స్వరూవము, పుణ్యపాపాది ఫలితములకు[గాని, 
కాలతయ (వ్రభావమునకుంగాని యందు ఛావులేనిదియు నశరీరమై 








1) {ous 2,3, 42+ 

2) Vowaga 3, 3,4 

క్రై) చూ జీవమ్మక్తీ వివేరము 1 అ॥ 
4) vonhms 8, 18: 3133, 


164 భ్రారతియత త్త్వశాస్త్రము 


నదియు మోక్షప్యరూపము.” 1 తన్నావరించిన యవీద్ధవదార్థములు 
భస్మమైపోంగా సువర్ణము సహజకాంతిళో 6 |ఖకాశించునట్లున, తమ్ము? 
గప్పిజేయు వగల పూ ర్తియై, నిర్మేఘమైన నిశాకాశమున స్వచ్భముగా 
విలసిల్లు నక్షిత్రములవలె నవిద్యానాశనముతో నాత్మ సహజానుల 
కొంతిళోం (బకాశించును. 1 స్వయంకృతములై న సర్వబంధముల 
నుండియు సంపూర్ణ విముక్షియు, వొబ్మనోఒతీశము సర్వమానవ ప్రయ 
శ్నములకుం బరమలక్ష్యమునై న మోక్షశాంతి, నువ మనన్సుకంబెను 
మనకత్యంక వన్నిహితమై యున్నది, శంకరుండు చూపు స్వర్గము, 
మనలోకమునకు దూరస్థము, భిన్నమునై సది కాదు చూడ గేర్చినవారి 
కెల్ల ప్ప డివటనే యున్నది. మోక్ష మనంగా నెవ్వుడోో యీ జీవికాంత 
మున, నింకొక లోకములో సంభనించునది గాదు; నున యెదుటనే 
యిస్పుడే లభించంగరి నత్యస్వరూవసుతో నేకశ్వమును బొందుబే, * 


ము క్రాత్మ స్వకీయమైన సహజావస్థయే, * మోక్షమాత్మ నిర్మూల 
నము గాదు, ఆత్మయందు? (బకాశించు దివ్యజ్యోతీ పలన(, ఐబరమాత్మ 
కాదాత్మ్యము నమభవించువే, నిక్యానంద[పొ_ప్తియే మోక్షమని చిత్చు 
భాచార్యుండు చెప్పినాండు, * అజ్ఞాన సంవర్థిళ మైన దుఃఖ మాత్మ 
యొక్క సహజావందన్వభా వము నాద్భాదించినది; అజ్ఞాన నొశముతో. 
దుఃఖ మదృశ్యమై ఆత్మయొక్క దుఃఖ విరహీతానందము బహిర్గత 





1) ఇదంత పారమార్థిళం కూటస్థు పీర్యం వ్యోమవత్సర్వబా్యప్మీ నర్వ 
వికియారహిశం, విళ్యతృవ్తర్క నిరవయవం, న్యయంణ్యోశిన్స్వభావం, యక ధర్మా 
ధర్ర్మా నహాకార్మేణ కాల్బశయం చ నోపావర్తతే రదళరిరం మోశ్షిభ్యం॥ (క౦గఖా॥ 
1,1,4) 

2) కంకర॥ 1,98,190 

8) దీనివి నాగార్జునుని విర్వాణభాననుతో* బోల్చుము  విర్వాణి మేళముగా 
దచేకము గాడు, అన్మలయనులుగాన్ని గాంళల్క వైశ్చల్యములుగాని భేనిద విర్యనును 
గాదవిత్యముగుగాడు నంసారమ కో వేళ మైనది (సూధ్యమిళ కారిక 25,19 ) 

శీ ౪0౪ భాష్య శృ 13, పోల్చు; అద్వైత (బ్రిహ్మనీద్ధి। ఆర్మన్యేవాఒవిద్యా 
వివృట్తి 

5) అనవచ్భిన్నానందపా వీ 


అష్టమాధ్యాయము[ శంకరాద్దై కత వేదాంతము 1665 


మగును, (వవంచమును వశింపకేయు భాహ్య (క్రియా విధానము 
మోక్షసంపొదనా విధానము గాదు, గట్టీ తనమును బో6గొట్టుటకు వెన్న 
నగ్ని కర్చించునట్లు గాదు ! |వవంచ విధ్వంనన నును ఘోర 
కార్యము మానవమా(తువకు సాధ్యముగాదు, మోక్ష మనంగా (బపం 
చాదేకత్వమును వశింనం కేయుబే యగుచో, మొట్టమొదటిసారి 
మోక్షము పొందిన వ్య_క్టితోడనే _వ్రవంచ మంతయు నశించియుండెడిది 
2 మోక్ష మనంగా వొనొనరస్తు బాశనము కాదు, వస్తువానోశ్య భావనిర్మ్శూ 
లనమే. * ప్రవంచ ముఖవై ఖరిని మార్చి నర్య వస్తువులలో నూత్న 
శను దర్శించు జ్ఞానమే మోక్షము, జీవిత జగత్తులనుగూర్చిన యిట్టి 
నూత్నదృష్టి వలినం గలిగిన అంతర్విజ్ఞానము మోక్షకారణము గార్క 
మోక్షరూవమే యని చెన్పవచ్చును, * పతనోత్చతసములతోం గూడిన 
యీ (వవంచగకి యసంతముగా సొ;గుచునేయుండును గాని ముక 
పురుషునికి దానితో సాంగత్యము లేకుండ బోవును, 


మోక్షము యొక్క, నిజ న్వరూవ మవిద్యా శబ్దముచే నిరూపింపం 
బడుమ, మోక్ష ప్రా ప్టీతో? (బ్రసంచమున కేమియు. దటష్థించదు, 
(పంచముము గూర్చిన మన భావములే మారును, వివేరహీను 
నాకర్షించి వళనజచుకొను |వ్రసంచములోని క్షణిక వస్తుకాలము ముక్త 
పురుషుని చి_శ్రమునకు వికారమును గలిగింవంజాలపు. దుఃఖకారణము 
మిథ్యాజ్ఞానము, క శన్నాశముతో దుఃఖనిన్ఫ క్తి యగును. ఈ 
రీతిగా మోక్ష మనంగాం (ఇపంచవిభయము గాదు, (వసంచ స్వభావ 


1) Vous 4,4,6; వ్యఅఃఉ॥ ఉర్‌ 18, 

2) ఏశేవదాది ము కేన న్నేథివ్యాది (బ్రపలియః క్ళకా ఇరీ దావీం సృథిద్యది 
జాన్మం జగదథవిద్యక్‌ ౪0॥ఫాః 32,21, 

రి) జ్లాశే ద్వైతం నవిద్యశే, 

4) పోల్చు; బద్ధ విహ్మా[శ్రయనీచయం! ఏక మేవజ్ఞానం, తెన్నాళ ఏవ శమోక్‌। 
సీద్ధాంతతేళభాష కారు (డగు కృష్ణానందు+డిట్లు (వాచెను “డై శన్యస్యా క్ఞాననంటంధో 
బంధక్క తదన్గంబంధో మోక్షః నతు తన్నివృర్తిః మిభ్యాకానబిన్మ శక్తియే మోనని 
వద్మపాదు(డు భావించెను మిభ్యార్ణానఏన్మళ్తిమా (80 మోక్ష, 

65) మిథ్యాఖిమాస భ్రమ విమిక్తా ఏవ దుఃభానుభవ। (౪01 2,39,486 


166 భారతీయత శ్త్వశాస్రము 


ముమ గూర్చిన యనకత్యజ్ఞాన దృష్టీ మార్చు నొందుటే, ము 
పురుషుండు తిరిగి యేన్నండు [ప్రవపంచనంగుండు కాంజాలండని యుది 

టించునుద్దేశముతో, వ్యావహారిక [పమాణబద్ధమైన దృగ్ధిశ్య భేదనా 
నటే మోక్షనుని శంకరుడు బోధించినాండు. ! 


(విహ్మజై్మక్యజ్ఞాన ఫిద్ధినలన, జీనవస్తు నావాత్వముతో గూడి? 
యీశ్వరన హిత జగ శ్రంతయు వదృళ్యమగు నను భొవముజే జగత 
మిథ్య యనువదే శంకరుని మతమున విమర్శ కవకాశము కలుగుచున్నది 
2 సర్చథాంతి రజా స్వన్వరూవ దర్శనముకోం దొలంగిన రీ8ిని 
మీల్కాంచినంతన్సే స్వవ్నదృశ్యము లన్నియు వివష్టమైనరితిని, మో 
పిద్ధితో సంసారము విరమించునను థానములు గల వాక్యములు శం! 
రుని రచనలలో ననేకములు గలవు, జీవ్యబహ్మైక్య జ్ఞానసిద్ధి యగుః 
తోడనే, మన వరిచ్ళిన్న దృష్టికి గాన్ఫించు జగత్య్వరూపము మార్ము 
నొందును. మనచి త్తమునకు గోచరించు వస్తుజాలములు, నిర్గుం 
(బహ్మమునం దారీశిగా గోచరింవపు, * మనకుం గన్ఫట్టురీకిగాం (బపం 
చను (బవ్మముయొక్కదృష్టిలో నుండదని పెక్కురితుల శంకరు(డ 
చాటి యున్నాండు, భిన్నరూవములు గల గల జగత్తు వరమ సక్టై కః 
స్వరూపములో నిలవొజాలదని (బార్లీ తత్త్వష్థుగు శంకరునితో నే! 
భవించియున్నాండు, (వార్లేమాటలలో, దృశ్యము అన్నియు నిర్గుడై ౪ 
రూవముగా నున్న సత్యములో నెట్లో నానాత్యముసు గోల్పోవును, 
(బ్రహ్మా మెన్నండును మార్చు లేనిది గావున (బాగ్లే [వయోగించిన 
“వికార? శబ్ధము కూడ నిచట దోషకలిశమే యగును, తనకుంగల 
శార్కి,క(స్రనూణ నై శిత్య విలసితమగు బుద్ధిచే (బ్రవంచముమిథ్యయను 
వపార్థనూచకనులగు వాక్యములమ శంకరుం డువయోగించినాండు. 
వస్తు దృశ్యములు వరమాత్మలో నానాత్వమును గోల్పోవు విశారమును 








1) నురేళ్యరు(డు చొన్చిసా(డు; ౯ వపరంజ్యోత ద్ఞానదృష్టిగోచర మైనళ్యడు (బహ్మ 
కృణవర్యంశముగ సర్వము గ్యవ్నములోవినమ్తువులవలి మీళ్యయగును( మానసోల్లానము1 

2) గ్నహీశే కాషరై బంధ మోది నర వ్యనవోర నరినమాస్లీ రేవస్తార్స్‌ 
(ton 1,26) 

8) శం 18 1,2, 121 1,2,1, 2, 20 


ఆష్టమాధ్యాయము { శంకరాదై కత చేదాంశము 167 


చొందువనియు శాశ్వత సానురన్య రూవమగు ఫత్యములో భిన్ననాద 
నులు అయముగు ననియు జెవ్పుటలో మనము వ్యావవోరిక |వమాణ 
దుల నునయోగించి చెప్పువార మగుచున్నాము, శంకరుని భావములో 
నివన్నియు, వేళము నద్వితీయుము నగు (బ్రహ్మస్వరూవములో భిన్న త 
నూహించు దోషమునకు బాల్చ్పడుచుస్నవి. సత్యము బర్వసంబంధాతీత 
మైనది, సత్యము నిజముగా వనాఖ్మనో గోచరము. వ్యవహార పపంచ 
మూన్వరూ వములోం వారమార్థిక సళ్యాంశము కాజాలదు, అద్వితీయ 
ఐహ్మామును జగ్యదూవముగాంజూపునది నశింఛుటకోడనే మిగులునది 
టన్మామే. జ్యాగత్చ్యన్న సుమ ప్హ్యవన్థలను మనము శురీయములో 
అయింద కేసినపుడే జ్ఞానసిద్ధియగునని సూండూశ్యోపనిష ద్భాష్య 
ములో శంకరుడు చెప్పియున్నాండు, సర్యబవ్మమన్నిటి నధిగమించుచు 
నన్నిటిని దనలోం గలిగి యుండును. 1 * ప్రవ్షచ్రోవళనుమ్‌ * అనంగాం 
(టైవంచముటబ్రహ్మామందు విలీన మగుననియేగాని, నాశన మగునని 
యర్థముకాదు. భిన్నవరమార్థావస్థలను దర్శించుళ క్తులు మన కున్నవి, 
తురీయానస్థలో నిలక్షఐమగు కాంతిలో నింకొక దృష్టిగలిగి, సత్యమును 
యథాస్థితలోదర్శింతును, ఈ కాంతియు నీ దృష్టియు నిర్వికారములు. 
ఈ దృష్టిళోం జూచినచో, మన మిదివణకుం జూచిన (నవంచము స్థాన 
ములో బ్రహ్మమే గోచరించును. * మనము గిర్మూలించునది మిథ్యా 
కల్పము, మిగులువది వస్తుస్వథా వము, * ముక్తపురుషదృష్టి కవరోధము 
కల్పించుళ క్రి మాయకు లీదు, అనుభవ జ్ఞానముచే జీనబహ్మైక్య సిద్ధి 
యగుటతోడనీ, మనకు దృశ్యవస్తు నంగపొశములు భగ్నమై యవి 
మనల నిదివజ కాకర్షించినరీతిగా వర్తింవవు, మన యిందియములు, 
చిత్తము వనిచేపినంతకాల మాదృశ్య జగ|దూవములుండి తీరుటు గానీ, 
అనుభ వసిద్ధమగు (ఐవ్మ రూపముతో వానికిసందంధము౦డదు. యు క్ర 
జ్ఞానముతే మరుమరీచిక్కాభాంతి నశించును కాని, మరుమరీచిక యల్లీ 
MT Ri drt 

1) త్రయాణాం విగ్వాదీనాం, పూర్వ పూర్మ (వ్రవిళలావనేన తురీయవ్మ [వడిన శః 
|వవిలియ మన(గా లీవ మేగుటగాద, విరాకరణము గాదని నూదన కలదు, 

2) ou భాక 1.31 

3) ౪0% భక మాండూక్య ఉ॥ 2 ఏ, 


168 భారతీయత శ్ర్వశాస్త్రము 


యుండి నువల నెన్నండింక మోనగించదు. ఆ దృశ్యమునేచూచి మః 
మింకొక భావమును గలిగియుందుము. మిథ్యారూావముయొక్క 
మిథ్యాత్వము శేలిసినవెనుక వది మిథ్య కొంజాఖదు. నామరూవముల! 
నిర్గుణత త్త ములో. గలిసిపోయివను, లేక గిర్గుణబహ్మము యొక్క 
రూపాంతరములుగా గోచరించినను, జగత్తు మాత్రము మిథ్య గాద 
సృష్టమైనది. 


మోక్షమనంగ్య జీవబ్రహ్మైక్య మనియు, 1 (బ్రహ్మము నర్య 
వ్యావవారిక (ప్రమాణాతీత మైసల్లే, మోక్షమును వ్యావహారికి జ్ఞాన 
ప్రమాణజమురిఖే నిర్వచింపంబడంకాల దనియు శంకరు: డనేక వాక్య 
ముళలోః (ఐకటీంచి యున్నాండు, దేశ కాలములు కార్య కారణములు 
చీతనాచేతనములు, కర్మలు, కర్మానుభవములు మున్నగు వానిపై 
లౌకికజ్ఞాన మాధారవడి యున్నది; మోగ్షావస్థకు వీనితో నెట్టిసంబంఢ 
మును లేదు, దేశమునకు బంబంధించినన్వర్గమునంగాన్కి (బవ్మాలో॥ 
సునంగాని ముక్షపురుషులు నివపింకురినికాన్తి వారు శాశ్వతముగా 
జీవింతురని కాని చెప్పుటకు వీలులేదు “ఆవంతకాలము[శీయసము 
నధికత ర్మశే యము నొనర్చ కాలదు ధవళ వస్తువును ధవళతర మొవర్చ! 
కాలద” ని ౩ చెప్పిన అరిస్టాటల్‌ భావనుతో శంకరుం బేకీభవించును, 
మోక్షావస్థ అవిచ్ళిన్న (కియాళ్మక మనియు జిన్స(జాలము; మోక్ష 
మత్యంత సమున్న కానుభనము, అందు బుద్ధి వ్యాపొరమును, విజ్ఞాన 
వృక్తియు నఠికమీంవంబడినవి. అత్మ నంపారచ[కను నుండి 
నిర్ముక్తమై, వృద్ధిక్షయ జనన మరణాదుల నత్మికమించిి, * నీక క్షణము: 
ముసందే, యనంకజీవిత సమ్మగ్రసంపొదన మొనర్చు నవస్థ” ! 
యని బోధియక్‌ చెప్పివరీతిని నిత్యత్వామభవపిద్ధి నొందును. వ్యావ 
వారిక భేదముల కతీతమగు భర్వాత్మభొవసిద్ధిలేక |బవ్మాళ్వ పిద్ధినంద. 


కత ల. మదా 


1) [విహ్మైనహ్‌ నుక్ష్యవస్థా 
2) వికోమెషిన్‌ ఎథిక్స 1, 6 


2) ఎనిలిన్‌ అండర్జిల్‌ జాకొటో విడిటో డిడి వు 24ర్‌ లో నుదాహాతము, 


అష్టమాధ్యాయము : శంకరాదై కత వేదాంతము 1639 


టలయేమోక్షను, ! మోక్ష మనంగా, “|బవ్మాస్వరూవమైన తసి నిజస్థితి 
ననుభవపూర్వకముగా (గహించుబేగాని, స్యర్గాదులనలె నంపాధింపం 
బడునది కాదు. (శ్రతీవాక్యముు హేతువాదముకూడ (బ్రహ్మ మేక 
స్వభావ యు_క్షమైనదని చెవ్పుటచే మోక్షము వట్టి వ్వథావము గలదే, 
కావున దాని యనుభవపిద్ధిలో |బహ్మకును సామాన్య మానవునకును 
ఖీదములేదు, సాలోక్య పొమీస్యాదులు సంసాదింవంబడిన వదవులు 
గావున వాని మహిమకు దశాఖీదమున్నది కొని, మోక్షమున కట్టి భీదము 
లేదు.” 2 (బ్రహ్మము * సర్వవ్యాపియు పర్వాంతర్గతము సర్వాత్మరూన 
ముమ గావున వది రాకపోకలు గలిగినది కాజాలదు, మవలో వత్యంత 
సన్నిపితమై యున్నదాని యొద్దకు బోవుట యమన దర్ధరహితము, 
మనవడు తనకు భిన్నమైన దానియొద్దకే పోవునని మనకందజకుం 
దెలిసియే యున్నది.” * సరమేశ్వరభ క్తులు నిహ్మలోళసొ ప్తి నందు 
దురు కాని మోక్షసిద్ధిగలనా శెచటకు బో నవసరములేదు, 


ఎచట నహోర్యాతములు లేవో, ఎచటం గా ల[వవావా మాగిపోవునో, 
యెచట రవిచం|ధనక్షత్రాదు లాకసము నుండి యదృశ్యము లగునో 
అదియే మోక్షావస్థ యని వ్యతిరేక భానములచే సూచింపంబడెను, లౌకిక 
జ్ఞాన భేదముల కందు: దావృలేదు. * ఆది కై 9 స్తపుల స్వర్గము వంటిదే; 
నిర్దుష్ట మైన పరంపరాగత నిధానము, ఆది యక్షిణము, కాని యది 
శూన్య మని భావింవరాదు, మురక్తపురుషుః డన్యమును జూడక్క సర్వ 
ఘులోం దన న్వరూవమునే చూచును, 5 లౌకిక దృష్టికి బ్రహ్మము 
హన్యముగాం దోంచినల్లీ; మోక్షము నాత్మవివాళముగోమ; విసృత 
భానముగాను, స్థితిరహిత హన్య వ్వరూనముగాను గోచరించును. 





1) నవర్వాత్మ భావః నర్యసంపార్‌ ధర్మాతీత |బహ్మన్వరూనత్వం ఏవ (శం॥ఖా! 
శై! ఉ 21) (2) ళం! 34,62 

3) శం 58,8 

4) దర్శనాది న్యవహారాభానా (Yom 1,8,8) 


ర) ముక్తొ స్యావీ సరై క క్వాత్‌ నమాచో ద్వితీయాభానః। (శ౦1ఖా। ధాం14।ర, 
12,3) 


170 భారతీయత తవికాత్రను 


దీనివే జార్జి యెలియట్‌ కని, “లెజెండ్‌ అఫ్‌ జుభాకి ” యం దిట్లు 
మాచించినాండు; మృర్ష్యత్వమును విడచినవాం డన్తమించిన రవి 
కిరణము సర్వజ్యోతి స్వరూనమగు రవి బింబమునం జేరినల్లే, వం 
మాత్మలోం |ఐవేశించువని యెలుంగక, జూన్యశ్శశానమునం కేరుచున్నాం 
డని తలంచును ” దుర్భల మానసులకే బహ్మాము లేనట్లు తోంచునని 
చెప్పినల్లీ; శంకరుండ్కు లొకీకదృష్టిరీం బరసూత్మానుసంధానము 
వ్యస్థికియే యని గోచరించును గాని యది నిజము గాదని 
వక్కాణ్‌ంచి యున్నాండు, మోడైనస్థలోం గూడ స్వీయ వ్యక్తిత్వభావ 
ముండవచ్చువని కొన్నివాక్యములు చెప్పుచున్నవి, అట్టి వాక్యము 
నొకదానిని? దీసికొని, మోడ్లావర్థలో విశేష విజ్ఞాన పుదృశ్యమగుమగాని, 
పూర్ణన్మృతినాశముగాదని నిరూపించివాండుం దానీనే విజ్ఞాన ఘవాత్మ 
యందురు, 1. అల్లే మోక్షావస్థలో నుపొధి నాశనముగును గాని యాత్మ 
వాశనముగాదు, ౨ వ్యక్తినినాశము మోక్షముగాదు. వరిచ్ళిన్న దృష్టి 
గల మనకు దేహేందియ చిత్తబుద్ధి సంయుక్త మైన జీనాత్మయే 
యథార్థ మైనది; వధమాత్శతో గై క్యమై, కాలొవధుల నశిక్రమించి, 
నిత్యస్థితి నొందిప యాక్మస్థిరి నిక్కము గాడని శోంచును, మవ 
యిహలోకశ్రీవిత మినంతముగాం బొడిగింవం బడుదే మోక్షమని మనము 
వాంభింతుము, దీ హేం్యదియ చిత్తసులను దాంటి పోవంజాలని జీవాత్మ 
కవిచ్భి న్న వ్యక్తిత్వముమ శంకరుం డంగీకరించును కానీ జీవాత్మ 
యొక్క సరిచ్ళిన్నత తొలగిపోయి, దేహము విచ్భిన్న మై, వరమాత్మ 
కాదాత్మ్యము నొందినప్పుడే మనము నిజమగు ని|శ్నేయభము నిచటనే 
యిప్పుడే సంపాదించంగలము, అట్టి స్థితియొక్క లక్షణములను నిర్వ 
చించుటు దుద్దరము అట్టి |బహ్మైక్య సీద్ధియండలి సుహామహిమమ 
బవకన్ను చూడ(తాలదు, చెవి వివంణాలదు, చిత్త మూహింపలీదు, 





1) ¥0 భా 14222 ఆం(డున్మి అ 4 43,30 (శం కా 1,319 
లోనిది) ఉదాహరించ్చి యిట్లు వ్యాఖ్య (్రానిగాడు  టశేన ఛిడ్లాన విధాశాఖి|పాయమేవ, 
వవిర్ణాతుదిినాకాఖి స్రాయమ్‌ * 


2) ఉపాధ్కినల పేబాయం నాక్మన్రలయమ్‌! (2,114) 


అష్టమాధ్యాయము శంకరాదై కత వేదాంతము 171 


మదకు మోక్ష మర్థవంతను కావలెనన్న చో వ్యానహారికము లునయో 
గించి, యది పర్వోత్మ భావమని చెప్పవలెను 


అదేవిధముగా, సరమేశ్వరు సాత్మవ్వరూవమే జీవుని సహజ 
న్వరూవము, దేహి యగుటకుం గారణ ముపొధిపోశబంధనమే * యని 
పెక్కు తౌవుల శంకరుడ్లు చెప్పియున్నా౭డు, అవిద్యానివృ క్రివలన, 
మిథ్యాసర్న[భాంతితొలంగి, నిజనుగు రజ్జువే గోచరించురికిని, క ర్హత్వ 
భోక్తత్వములచేతమ, రాగద్వేషములచేతను, మాలిన్యముగొందిన 
జీవాత్మ, జ్ఞానసిద్ధిచే, సర్వ వికారములు తొలగి హార్ణదై వశ్వసిద్ధి 
నందును” * అవ్పయదీక్షికు లీ శంకరవాక్యము నుదావారించి, కాను 
సమర్థించిన జీవేశ్వరై క్య* భావమునే శంకరుండును |ఐఇశి పాదించెనని 
నిరూసించినాండు 5 


ము క్రీ పొందిన యాత్మకుం బరమాత్మతో నభీదస్థికి గలదని చెవ్వ ౬ 
ఐడెను ఈ యఖిదస్థితి కనేకార్థములు చెన్నంిడినవి, సొవవిముక్తి 
సత్యశీలము, మున్నగునవే కాక, సర్యజ్ఞత్వసర్వశ క్రీము త్త కములు 


1) వర్వాత్మభావోమోద్‌ ఉ క్షః (₹00భావ్నఅ్కఉ| శఉ4్క6) 


2) సార మేళ్వర మేవపాొ శరీరన్య పారమార్థికం న్వరూవం ఉపాధికృరంతు ౪రిర 
శ్వం, (ర్కి్కర్ర) మజియః ఏవం మిభ్యాజ్ఞానశ్ళతా ఏన జీవనర మేళ$రయో శేదీన 
వన్తుక్శతివోోమవ ద నంగక్వా విశేషావత్‌ (కంఖ1 8,19 కూ శం]౯1ఈ క 
4114) 

రి) యదలిద్యా ప్రత్యదషాదిశం అపారమార్థికం కై వమ్‌రూనం కర్తృర్వ 
భో క్షృర్వ రాగద్వేషాది తోనకలుషికం ఆనేకా నర్థయోగ్కి తద్విలయనేన తద్వినరీతం, 
అనపాత పాన్మక్వాడి గుణకం వరమేశ్వరం న్వరూవం విద్యయా [వతిపాధ్యక్కే నర్చాడి 
వింయనేనేనకజ్ఞ్వాదీన్‌ (శం1భ11,8,10 ) చూ, దీనిపై కల్పకరున్న సరియళ 
బ్యాథ్యానములా 


4) భామ్యకారోఒవ్యతిస్పష్టం ము క్తవ్యవగుణేశ్వరభానా వ్రమాహీ। 

ర) చూ నీద్దాంతలేళమ్ము శ అనేక జీనవాదను ననుసరించి నుక్రియవగా 
సల్నజీవులు ను క్తిపొందువరగు నీళ్వరువితో వేశత్వమ్ము ననంఠరము ట్‌వ్మలో నేళత్వ 
మునవి నూచింనణుడేను చూ నీద్ధాంతలేళము శ దానిపై కృష్ణానంద వ్యాఖ్య 


172 భారతీయత త్త్వళాస్త్రము 


సు క్షాత్మకుంగలవని కై మిని తలంచివాండు 1 దీనికి వ్యతిరేకముగా 
నొడులోమ్మి పొవవిముక్తియు. జై తన్యముసూ(కమే ముక్తాత్మ అక్ష 
ఇములని పలికినాండు, * జైమినిచెస్పిన యిశరలక్షణము లుఫాధిపరిన 
జనించుసవేయని యాతం డఖ్మిసొయివడెను, బాదరాయణుని దృష్టిలో 
నీ రెండు భావములకు విరోధములేదు 8 శంకరుండు బొదరాయణునితో 
నెకిభవించెళు, కొడులోమి చెప్పిన పారమార్థిక సత్యము, వ్యావహారిక 
[వమాణపీద్ధము కాంజాలద్చు కాని వ్యావహారిక (వమాజసిద్ధమగు సత్యమే 
వలయుచో కై మినీయభావము యుక్తమైన దగును, ఒకే మోగ్షావస్థను 
గూర్చి కైమిని బుద్ధిఫరికల్చిత భావమును, కొడులోమి ఫారమార్థీళ 
భావమును |బకటించిరి. ముక్తపురుషున కనంతజ్ఞానశ కులు కలుగు 
వని బాదరాయణుండుచేప్పి, యీశ్వరబిళిష్టలక్షణములై న సృష్టిస్థితి లయ 
సామర్థ్యములు మూత్రము లభింవవనీ ప్రకటించెను * జీవుల కీశ్వరు 
నికింగల స్వాతంత్ర్యము, నపంతశ క్తియుంగలుగుట దుర్లభ నుని చెప్పిన 
మాధ్యుని భావమున కిది సరిపోవును, _బహ్మమునందు న్వగళఖీదము, 
జీవేళ్వరులకు నిత్య భేదములను జెప్పు రామానుజుని కెట్టి కష్టమును 
లేదు, “*ఖద్ధ బ్రహ్మ పమానత్వము* సంపూర్ణముగా ము క్తపురుమనికి 
లభించునని చెవ్వు మసనిషద్యాక్యముల కిది విరుద్ధముగామన్న దని 
శంకరుండు వాదించినాండు, ““ముక్షప్పురుషుంఢు సృష్టిక్వర్వయగును.ి 
మున్నగు నువనిషద్వాక్యము లున్నమ్క బాదరాయణుండు ముక్షపురు 
వుండు లోకపొలకుండు కాంజాలడని వచించినాండు శుద్ధ మోగ్షావస్టలో 
విషయీి విషయములు గాని, శీవజగత్తులుగాని లేపు అందుచే సృష్టి 
చేయుట్క పాలించు సున్నగు వ్యాపారముల కవకాశమేలేదు కాని 
యీశ్వరజగక్తు లున్నంఠకొలము నీ దశలో ము క్షిపొందుటనంగా వది 
సంపూర్ణము కీ కాజాలదు? ఇట్టిస్థీతిలో ముక్తజీవుని కీశ్వరలక్షణము 





1) ౪ ౦1ఖాః శ్వ 45 చూ; ఛాంగఉః 8, 1,6:8,7,1 
2) శం భో క్కక్కరన్ళు ఉ శర, 13 

వ్ర) శం॥భాక 44,7 

శృ ర్రై॥ నా॥ తృత్శ 17 


అష్టమాధ్యాయము " శంకేరాద్దె కత వేదాంతము 178 


లన్నియు లభించునుగాన్కి యీశ్వరుని సృజవాది శక్తులు మృాశము 
లోపించునని శంకరుడు వివరించినాండ.. 1 శంకరు నదునరించి (హ్మ 
వేత్త బ్రహ్మైక్యము నొందును, దానినే యీశ్వర నీమానత్వమని మనము 
చెన్నవచ్చును (బ్రహ్మవేత్తలు కాక, యీశ్యరారాధకులై న భక్తులు 
(దివ్మాలోకస్థికులై యనేకశ క్తులమ బొందుదురుగాని, వారి యవిద్య 
పూర్తిగా. దొలంగని కారణముచే నృష్టికరృత్వపాలకత్వాది శక్తులు 
మాతఠము లఅభింపవు వారీశ్వరఖిన్న మైన పృథగ్వ్య క్రిత్వముగలిగి 
యూశ్వర శ క్రీభరికురై యుందురు, 


సంసారలిము క్తి లేక మోజ్లావస్థ లోకనంగవార్థనుగు కర్మతో వన్వ 
యించునా? _ అ్టినమన్వయము లేదనియే శంకరునీనమాఛానము; 
నీలన, నర్యకర్మలు దై ్వతముపై నాధారవడియున్నవి, వళ్య మద్వైత 
మగుటచే దీనికి విరుద్ధమగును కాన, జీవన్ము క్తుల విషయములలో. 
గర్మ యంగికరింపంబిడినది. అనంగ్యా నద్ద్వైశమునకుం గేవల |వ్రవృ 
నిలో విరోధములేదు. జీవమ్మ క్తుణు సజీవుల్లి యుండంగానే, అహంకార 
కర్మనూతసుల కకీతులై (బహ్మ సొక్షాత్కారమును గొంతురు, అందుచే 
గర్మమోక్షములకు సహబమగు విరోధ మెద్దియును లేదు, 


ఈ సందర్భములో ముక్తపురుషుండు తిరిగి యీ లోకమున 
జన్మించువిషయము చర్చింపంబడెను, ! (వివ్మాపేత్తరై న అపొంతర 
తసుస్సు మున్నగువా రిలోకమున మరల జన్మించిరి. బోరు లోకసం్యగ 
వరి మాధికారికులి జన్మించిరని శంకరుడు నలికినాండు. వారి జగ 
త్కళ్యాణ కర్మ పూర్తి యగుటతోడనే వారి జీవయాత్ర ముగిసి, వారికింకం 
బునర్భన్మముండదు, (బ్రహ్మమే త్రలమైన వెనుక గూడ లోకకల్యాణ కాంక్ష 
కలిగి మన మీ లోకమున శేతెంచుట జ్ఞానపూర్వశమై యుండునే కాని, 
శిశ్రాఫలిఈమై యుండదు. కాని మోక్షమునకు సంసారము విరుద్ధమని 


1) వాదరాయణ ర్త ముకు మవరిషర్తులతన్సు బాదరాయణ స్మూక్రముఖలోనే 
(8,2,13,16,4,413,21) శవ్నట్టు వరన్పర వైరుద్ధ్యముల నీ విధముగా ళంకరుండు 
వరిష్కరించినాయు 

1) శంభ ౩8,32 


174 భారతీయత త్త శా స్ర్రము 


శంకరుని నిశ్నయము; కర్మ సంసొకపంబంధియే కాని మోక్షనంబంధి 
గాదు 


అవంతరాద్ద్వైతమున మోక్షమునుగూర్చి భీన్నభొవములు పొడ 
చూపెను, * మోతనునంగా _బహ్మైక్య మనియు దక్సిద్ధితో దై సమావన 
సహిశమగు లోకనుంఠయు సద్భృశ్యమగు వనియు నేకజీవ సిద్ధాంత 
వాదులు చెప్పుదురు, * |వవంచమునకు. గారణము జీవుల యవిద్యయే 
యని యనేకజీవవాదులు భావింతురు అవిద్యానాశనముళో. |ఐవంచ 
మదృశ్యమయు్య్యు నింకను మిగిలిన బద్ధజీవుల దృష్టికి గోచరమగు 
చుండును. జీవేశ్వరులు |బవ్మా (నతివింబములని తలంచువారి వనుస 
రించి మోక్షమనంగా న్మీవతిలింబ హేశువగు ముకురభగ్నుతయే, 
అప్పుడు మూల(బసహ్మమే (ప్రకాశించును, జీవేశ్వరులకు బ్రహ్మమే యేకా 
ధార మయినమ, నొక విధముగా నీశ్వర్మప్రతిబింబమే జీవుడు. ఈ 
భావము ననుసరించి మోక్ష మనంగా నింకను బద్ధజీవు లున్న ౦శకాల 
మీశ్వరై క్యమే కోని బహ్మైక్యము గాదని చెప్పుదురు. జకేముఖ మనేక 
ముకురములలో? |బ్రశివింబించున పు డేదేనాక యద్దముము దొలంగించి 
వచో దత్సంబంధ (సతిలీంంము మూలబింబములలో+ గలీసిపోవును, 
కొని యకరసులగు వద్దములన్నియు నిర్మూలిసులగువజకు ముఖలక్ష 
ణము యథారీతినే యుండును, కావున బద్ధజీవు అన్నంత లము మోక్ష 
మనంగా నీశ్వరై క్యమే; కాని సర్వజీవ మోక్షమైనపు డీశ్వరుండు తం 
మూలబింబ భావమును కోల్పోయి. బ్రహ్మనుందుం గలిసీ పోబ్బటచే 
సర్వజీవులకును (ఇ హ్మైక్యపిద్ధి లభించును. కాని సర్యపదాయసిద్ధమగు 
సద్దై్యైశము ననునరించి, సంసార మనంతము గావున మోక్రమవంగా 
సీశ్వరై క్యాసునంధానమే. 


డ్రహ్మజ్ఞాప న్వరూవముమగూర్చి విచ్మికమగు _వశ్న బయలుదేరి 
భది, జ్ఞాన మున్నంతకాలము మోక్షములేదు, కాని (అహ్మజ్ఞానసిర్ధ 





1) నిద్ధాంకలేశము 4 అ, 


2) ఫీళజీవావాధే తదేకాట్టా: కల్పిళవ్య జీచేశ్వం విధాగాదికృత్స్న భేదప్రనంచన్య 
శద్వివ్యోదయే వీలయాన్నీర్విేష చై తన్యరూ వే నైవాఒవ స్థానమ్స్‌ 


అస్థమాధ్యాయము 1 శంకరాదై కత వేదాంతము 175 


లేనిదే మోక్షము దుర్లభము, కొని (విహ్మజ్ఞానము సరమ మోక్ష సిద్ధికి వ్యతి 
రేకము గాథా? వరమము క్త ్యవస్థలో జ్ఞానముండదు, అందుచే 
నుత్కృస్టజ్ఞాన మెట్లు నిర్మూలించండునను విషయము ననేకోవమాన 
ములలో? జెప్పిరి ఒక కాలకభలము నభద్ధ జలప్రవాహములోం ఇడ 
చీసిపచో దానికాలుస్యములన్ని యు(గొట్టుకొనిపోయి యదిమ్మాత మడు 
గునకు మునిగిపోయినరితిన్సి ఎట్జిగాంగాలిన యొక పెనముపై నొక 
నీకిబిందువ్వను చేసినచో, నా సెనసు,యొక్మ వేడిమిని గొంతదీసికొనీ 
శాసదృశ్యమైనరీతిని, గడ్డిమోపులోం బడవై చిన నివ్బగడ్డినంతను గాలి 
చేసి కా వాజిపోవు విధమువను, (విహ్మజ్ఞానము మవ యజ్ఞానమును 
దాశనమొనర్శి, దానికో నదియు వశించిపోవును. 1 (కమముక్తి బాద 
మును శంకరుం డంగీకరించిను. |ప్రజవజవముమ గూర్చి (పళ్నోవ 
నిషత్తులో నొకవాక్యమునికు భావ్యమువాయుచు నట్టి జవమువలన 
(ఇహ్మలోకప్రాప్తియు ననంతరము (క్రమముగా షు క్రీయు లభించునని 
యాతడు చెప్పివాండు, * ఇంకొకచోట నీశ్య్వరారాధనమువలన దురిత 
క్షయమైై, యీశ్వరత్యము లేక క్రమము క్తి సిద్ధించునని సుడివినాండు, * 
(శ్రవ్మాళోకమున నాత్మ తన ప్రత్యేక వ్య క్రీత్వమును గలీగియుండును, 
ఇతరయోగుల దృష్టిలోనలెనే శంకరుని దృష్టిలో న్వర్గమనంగా కీవుం 
డిశ్వరధ్యానమగ్ను౯డై యుండు వవస్థరయీ యమ వాద ముత్తమలక్ష్యను 
కాజాలదు, జీవుని కీశ్వర సాక్షాక్మారము గలిగి యీశ్వర దివ్యతేజః 
(వకోశములో నుండుస్థితి కలుగ నగుమ గాని, జీవాత్మకును దల్లిక్ష్య 
మునకును ఖీద మింకను నిలిచియేయుండును. జీవాత్మ స్వస్వరూవ 
సందర్శనము నింకఘ బొందనిదై తనపరిచ్ళిన్న శచేం బరనూత్మలో 
లీనము గాలేక యుండును. 


శంకరుడు చెప్పిన జీవన్ముక్తి వివరణమువలన, మరణించిన 
వంటనే యాత్మకు నిక్యావస్థ సిద్ధించు నని తల౭వరాదు, (టహ్మాజ్జానము 


1) చః నద్దాంత లేశ ను OE 
2) ౪0 1, 1,3,18 


Oat) 


3 ¥orrt 3,2,21 


176 భారతీయత శ్ర్యశాస్త్రము 


లభించినచో |బ్రకీకీయుండగనే మోక్షసిద్ధి యున్నది. మరణ|ప్రా స్తీ 
వజకు దేహమున్నను, (ిహ్మవే త్తమ మోసగింవదు, కుండబేయుట 
హూర్తియైనమ గుమ్మరివాని చ్యకము కొంఠ'సేప్తు తిరుగుచుండురితినే 
మోక్షమువచ్చివను జీవిశము కొంఠకాలను సడచుచునే యుండును] 
ఏలన, నిదివలకే జన్మకారణమై యున్నశ క్తీ వడ్డుపెట్టనవసరము లీదు, 1 
శంశరుండింకోక యువమౌనము నిచ్చివాండు. చం[దుండొక్కండే యని 
యెటీంగియు నేత్రదోషముచే రెండు చం|దబింబములనుజూచు నాతండ్పు 
చేయుసదిలేక నిజమును దెలిసికొని యూరకుండును, * సనర్యవ్యాసార 
ములు (బ్రహ్మమందే జరుగుచున్న వని (బ్రహ్మజ్ఞాని తెలిసికొనును, 9 


44.9 వివ్యజ్ఞన్మవణ 


(వ్మబేత్త యొక్కండే మోక్షమును బొందును, మిగిలిన జీపు 
అందకు జన్మాంతరనుల నందుదురు * మోగ్షకాలమువజకు సున 
జీవితములు నంసారచ్యకమందుం ఇరి.భ్రమించుచుండుమ, సంసారము 
కాలిగతి స్వరూపము, ఈ యపంతనంసార చ్మకములో జీవులకు భాని 
ధశ కవకాశము కల్పితమైయున్నది, జ్ఞానమువలననే జీవులు కాలము 
నుండి నిత్యఫ్థితిని బొందుదురు కాలగతిలో * గాలాతీత నిశ్యత్వమున్న 
దని యవిచ్భిన్న పరిణామమే చూపుచున్నది, టిమోస్‌నందు ప్లేటో 
ను ఫ్రపిద్ధ వాక్యములలో “గాలము శాశ్వతర్వసుయొక్కగతిగల వతి 
బింిమే” జన్మాంశరముయొక్క యా థార్థ్యమును నిరూపించుటకు 








1) శంభ 4,1, 15 

2) ow 4,1,15 

8) అర్వాచీ నాద్రైశనున ఖిన్న ధావమలా |ప్రేకటిరనులై నవి (1) జేవచ్ముక్తా 
వర్థలో మూలావిద్య కొంతవణకు( దనక స్రీ సిడలంచును (2) అవిద్యా వాసన 
ఆపదా నాళనమైన వెమక( గొల(దిశాల ముండును (8) మూలానిద్య డగ వత్త 
శషమువలె మండుకు (శ్ర) జీవమ్మక్తువికి ఇగ % దేహము మున్నగునవి కస్పట్టి్య 
దూ సిద్ధాంతిలేళమ శ్వ ఈ, 

4) 101 భాళ్మ్యళఉ] 1,1,1 సర్య్వక్ఞాత్మమువి యొక్కండే జీవమ్మ క్తి నంగ 
కరింన(డు మిగిలిన యడై ్వతులందరు నంగీకరించిర్కి 


ఆష్టమాధ్యాయము ! శంకరాద్దె కత వేదాంతము 177 


శంకరుండు (కొత్తకారణములను జూపియుండలేదు భౌతికదేహము 
దశించినపుడు శనస్వభావము ననుసరించి యొక నూతనదేవాకల్పనము 
చేయు నీజమొకటి మిగిలియుండు వని విశ్వసింనంబడెను, జీవాత్మ 
యనంగా దేవమే యనియు, దేహనాశముతో నాత్మయునశించు 
ననియుంకెప్పు నా_స్లీకవాదమును శంకరుడు ఖండించినాండు, 1 ఆత్మ 
దేహభిన్నము; ఆత్మకు భిన్నజన్మములలో నేకత్వనుండు టవల నవే 
స్మరజాదికమున కవకాశము కలుగుచున్నది, & సున శరీరములు భన్మ 
మైనను, మనలో నవినాశియగునదేదో యున్నది. దీనివలననే జన్మాం 
తరమున కవకాశము కలుగుచున్నది, మనము సంపాదించిన క్షాన 
మును, నునము నిర్మించుకొనిన శీలమును నునతో జన్మాంశరముల లో 
గూడి వచ్చును. * పుణ్యాత్ములు పావవచరితులు నున్న త జన్మము. అము, 
నధర్మవరులు పాపులు హీనజన్మము.లను గాంతురు, భవిష్యజ్ఞన్మ 
వ్యరూవము భూతజన్మములోని శీలనంపదపై నాధారవడియుండును, 





1) దివా మున్నంతకాల మాత్మ గుణములు బొడరూప్తను గావున నని దేహ 
గుణజములే యననచ్చు ననుట యుక్త మేలన, మర ణానంరరము దేహమున్నమ వాత్మ 
గుణములు చూవట్టుబలేదు చీకటిలో. జూచుట కొక దీనము కావలెను గానం జావ 
దీనగుణనువి చెన్సరోదు, దీనమువలెనే దేహ మొక యువకరణము, మటియ దేహో 
వనరము కూడ నెల్లి న్పుడుండదు; దేహము నిద్రలో విశ్చలమైయుండ€గా మన మెన్నీయో 
వస్తువులను జూచుచున్నాము మనకు గోచరములగు వామరూపొది దేహగుణములకున్సు 
మనకగోచరములగు నాత్మగుణములక్షుమ భేదమున్నడి, దేహాన్గిర్వమునలన జీవగుణా 
_ీర్వము బుజావగును గాని, దేహము లేనిదే కాదమమాట విజమే జీని దేహాంతర 
మున( జేరి యఛటణ మండవచ్చును, జీవము భౌశికవస్తు లక్షణమైనచో, నీ భౌతిక వస్తు 
వులు జివ దృగ్విషయనులు కొ(శాలన్ను భూరనుల్సు వావీనలన మర్చి యైన వస్తు 
జాలిముమ మనము దర్శించి వాని యన్వీర్వముము సిర్ణయించుచున్నారము కావున, 
దళ్ళనము బావికి లిన్నమైనదని విశ్చయింనవలెను, 


2) శంభ 58,54, 


3) ¥om క్కెశ్క 1111౪1414, 4,21యూక ఖా! 831,58, 
వ్యాధా 


178 భొరతీయిత త్త్వశాస్త్రము 


జన్మమరణనులు శ్లీవాత్మకు దేహనంయోగ విరోగములనే (వద 
ర్మించును 1 


శంకరు ననుసరించి, వై దిఠదీవళలు నను ర్హ్యులు గార్కు ఏలన, 
“ దేవశ్రల యమరత్యమువన కర్థము వారెక్కున కాలము జీవింతురనియు, 
వారియైశ్వర్యము స్వీయథలముపై నాధారవడినది కాక యీశళ్యర (వసా 
దమే '" యనియు. తెలియవలెను, 2 


మరణానంతర జీవవమాణమును శంకరుండు వవివరముగా వర్ణించి 
నాడు. సుక్ళశ జీవులు మరణించిన వెనుక యముని కేజోనుయ స్వర్గ 
మునకు(బోయి్యి, పిళృదేవతల ? తోం గలిసి సుఖజీవితముల గడపుదురు, 
దుష్మృతులై న వా రంధ తమన్నహిత హీనలోకములలో బడుదుర * ని 
బుగ్వేదము చెప్పినది. జ్ఞానులు దీవయానమున సుత్తనులోకసుల 
ద్యారమువంబోయి, ప్పనరావృ త్తిధరహీత (అహ్మలోకప్రొ పీ నొందుదురు. 
కర్మనిష్టావరులై నవారు. పితృయానమునం జర్మదమండలవ ర్తులై పుణ్య 
ఫలము లన.భనించి, తిరిగి తమ పూర్వకర్మానుగుణముల్లై న జన్మముల 
నొందుదురు జ్ఞానకర్శలు లేనివారు, (శ్రీమికీటకాదులు, వృక్షలకాదులునై , 
చం[దమండలసొఖ్యలేశమైన లేని హీనవదేశములిలో బన్మింతురు. 
ఈ మూండుమార్గములును నంస్రారచ్మకములో భిన్న ఘట్టములని శంక 
రుండు నిశ్చయించివాండు. మోక్షమువీనికన్నిటికిఖిన్న మైనది. పితృ 
యానమువలనం దిరిగి యహలోక జన్మము సంభవించును. దేవయా 
నమువలనం బునరావృ త్తిలేని బహ్మలోక ప్రా ప్తిీగలదు. ఛాందోగ్యోవ 





1) 028 2,8, 16-17 
2) ₹0 51 1,2,17, 

8) 10, 14,10 

4) 10, 1652,4 

ర్‌) బ్మ1అ॥4॥ 6,238, ఉ 


అష్టమాధ్యాయము : శంకరాద్దె ఇత వేదాంతము 179 


నిషత్తు వందు దేవయాన పిశతృయానములు 'రెండేవర్జింవంబడినవి, 
జ్ఞానహీనులందణు పితృయానముననే పోదురు వై దికోపనిషద్భావ 
సనున్వయముచేయు నుగ్ధీేశముతో శంకరుండు లోకాంఠరములందును, 
జన్మాంతరములందును రెండు విధములుగాం గర్మఫలమ.ల ననుభవింతు 
రని చెప్పినాండు. స వై దికకర్శలవలనం బుణ్యలోక సుఖ్యసా ప్తియు, 
చైతికణీనితమునలవ నిహలోకమున జన్మాంకర వలితమ.లు గలుగునని 
వినరింవంబడినది, * నం వదాయపిద్ధ ధర్మముల నమసరించి వైదిక 
కర్మలు చేసినవారు, నమ్యక్‌ జ్ఞానభామ్యలై , సితృయానమున ధూమా 
వృతములైన |వదేశముల ద్వారమునం జందలోకములో సత్కర్మ 
ఫలము అనుభవించి, తిరిగి వచ్చి యిహలోకమున జన్మింకురు ఈళ్వ 
రారాధసము చేయుచు ళ్ఞానయు కృపుణ్యకర్మల నాచరించినవారు దేన 
యానమున నున్నతోన్నత లోకములనొంది సూర్యనుండల ద్వారమున 
(థ్రహ్మలోకపిద్ధి నొందుదురు, * ఈశ్వరు నారాధించినయాతం డీశ్వర 
శ కలను బొందునుగాని, “ ఆతని యజ్ఞానమింకను తొలంగి బోలీదు” 
ఆవిద్యా నివ క్తి కాలేదు. హీనదేవతల నారాధించీనవారు నుచీతభరి 
సిద్ధిని గాంతురుగాని మోక్షమార్గము వెన్న ఒడు వట్టంజాలరు, | ఆవినీకి 
వేరు అధోలోకనతనము నొందుదురు, * కాని యీశ్వరదర్శవావకాళము 
లేని శాశ్వత నరక మెవ్యరికీని లేదు, ” 


1) 5,3,10: ¥oxms 3,1,12-21 

2) ¥0॥ఖ2 3,1,8 

8) 801 భః 8,1,9-11 

4) శంకభాః 4,3,1-6 

5) ళం భా॥ 4,1,414,3: 15,16, 

8) ₹0॥ భాదాం॥ట॥ ఉపోద్దాతము। చూ 4,1,1-7,18 

7) చేవయానమున (బ్రహ్మారోరమురోం (ప్రవేశించిన బారిస్టితివి;గూర్చి యొక 
నమన్య వియలుదేజినది వారికి దేహములండనలి నాడరియు, నుండునవి జై మివియ 
ఖానించిరి, రెంటిని నమన్యయించి యీళత్వము గల వీరు శీను వీలానము ననుసరించి 
చేవాములు గలిగియు లేవండియు(గూడ మండంగలర బి బాదరాయణుడు నచించెన్ను 
(శభ! 4,4,8,22.) 


180 భారతీయత త్త్యశాస్త్రము 


మరణ కాలమున నిం్యదియములు మనసన్సునందును మనన్సు 
నుఖ్య ప్రాజమందును, ముఖ్యప్రాణము జీవుని శీలవాహనరూపమైన 
మాగ్ష్మ శరిరమునందును ్రవీశించుు. అవిద్యయు, పూర్వ ఫంస్కార 
సహిత నూక్ష్మదేహమును జీవోపొధులు ఇవి దేహమును విడచి 
పోవును, * ఈ మాక్ష్మదే హాము సూక్ష్మనాడుల ద్వారమున బయటికి. 
బోవుటచే వట్లు చెన్పంబడినది, ఈ నూక్ష్మదేహము కనుత్వముు సంచార 
శక్తియు గలిగి తవగమవమున శే యాటంకముభుండక, యెన్వేరికి 
గోవరింవగి స్వచ్ళతము గలిగి యుండును, * మోక్షకాలమువజక నీ 
నూక్ష్మశరీరము వాశము గాదు, 


15 _ మఠము 


శంకరు సద్ద్యైతవాద మఖండ,వజ్ఞాఫలిత మైనను, నుతనిష్ట 
వొసంగంజాలదని యాక్షేనణగలధు. ఆతని నిర్గుణ ఖహ్మ మనహృదయ 
ములోమజ్వల(పేమనుగాని భ క్రీ నిగాని జనింవంజేయంజొలదు, ఎన్వండు 
నెన్నండు జూచి యుండనట్టియు. జూడరాసట్టియు; నెవ్వడు సమీ 
పించుట కవకోశములేని జ్యోతిర్శయన్వరూవముగలట్టియు నిర్గుణ బ్రవ్మా 
మును మన నూరాధింవంజొలను, నిరాకార్యబస్మాము నున యారాధన 
కమకూలమగు రీతిని సొకారమయ్యె నని చెవ్పంబడెమ. ఈశ్వరారాధన 
మనంగా జ్ఞానసూర్వకనుగా మిథ్యాభావముతోడి సొంగత్యము కాదు, 
వరిచ్చిన్నమానసమున కిశ్యర రూనముననే నిర్గుణ (బహ్మరూసము 
గోచరించును. పరమాత్మతో చేకత్వము గాంచనివ్య క్రీకా పరమాత్మ 
అనంతకల్యాణ గుణ వరిపూర్ణుండుగాం గన్పట్టును, * ఈశ్వర భావ 
మక్యున్నత తర్కసిద్ధమైన సత్యమై యత్యంత నిగూఢమత విశ్వాస 
ముతో మేళవించునదే. ఈ వగుణ (టవ్మము స్వచ్చ భక్తిపూబా 
పొతుండు, ఆతడు మానవకోటి భయభక్తుల పదాసీనతవహించు ధర్మ 








1) 2 2,15 
2) 4,2, 9-11 
3) ¥011 ౩8,12 


అష్టమాధ్యాయము శ శంకరాద్ది పత వేదాంతము 181 


నంబంధములేని దై నము కాండు, ఆతడు రజసృత్త వరిపూర్దుండై , ధర్మ 
దయానిధియై, నర్యజ్ఞత్న సర్యవ్యాపిత్వ సర్యకశ క్రి నుశ్వములు గలిగి 
జగత్క_ర్తయు భర్తయు థర్మాధ్యక్షుండునై వ్యవహరించును. శంక 
రుండుచెఫ్పిన యీశ్వడనకు న్వచృసంపూర్ణ పొవనళీలమున్సు ధార్మిక 
పొందర్యమును ముఖ్య లక్షణములు, శజీవేశ్వర సంబంధము; (పేయసీ 
(వయ నంబంధముగా, భృత్యస్వామి సంబంధముగ్కా పితృప్పుత 
నందింధముగా మ్మితసంబంధముగా6 జెవృ బడెను, కిన సంతానమును 
దన వై పౌకర్షించు కార్యములో నీశ్వరు ననంతకల్యాణ గుణములను 
శంకరుడు పర్ణించునవ్వు డాకని తత్ర్వసిద్ధాంతములోని కాలివ్యముసడ 
లును, శంకరుని దృష్టిలో మతమనంగా పిద్దాంక నిర్వచవముగాని, 
కర్శకలావము గాని కాదు, దై నికణజీవిశానుభూతయే. గిర్గుణ (బహ్మ 
స్వరూవమునెడ నాత్మగొరవభావముతో మత మారంభమై పరమాక్మై 
కశ్వసిద్ధితో నంశనుగును. వర్మబ్రహ్మ సొక్షాక్కారమే మతఫిద్ధి, ఆత్మ 
సహజ స్వభావము నెజుంగుటయే నిక్కమగు భ క్తి విధానము, 1 వివిధ 
ధ్యానమోగ్గము లువనిషత్తులలోం * కెన్పంబడినవి; సాధకులు తమస్వ భా 
వోఛిత మార్గము నొకదానినిబ్టి తరించవలెను * ధ్యేయ మందజకొక్కటే, 
ధ్యానసొధనలలో వై విధ్యముగలదు నుకారాధనము స్థూలసముగా 
ద్యినిధము1 భగుజ (హ్మోపొపనము, వశీకోపొఫవము, * సాధకుడు 
శన కీళ్యరుండు వాహ్యమున నున్నా(డని విశ్వసించునపుడు (ప్రశీకో 
పొసన కవకాశ మున్నది, 


ఊపాన్యకోపొనక పంలంధమువలన శెంటికిభేచమున్నదని వ్యక్త 
మగుచున్నది ! ఉత్తమోసొననవలన (బ్రహ్మలోక పా సీ కలుగును 
గాని యచట శ్రీవేశ్వరభేదము మీగిలియున్నది. ఆ స్థితినుండి ముక్తి 


1) న్వవ్వరూపాను సంధానిమ్‌ భశ్షీరిక్యలీ థీయలి (వివేళచూడామణి వ 31) 
2) 3,3,5 

3) ళం! 9! 3859 

4) ¥011 4,1,3, 

ర) ఉపాప్యోపానళ భానోఒని భేదాధిస్థానవన (₹0111,24 ) 


182 బారతీయ త శ్ర్వశాస్త్రము 


(శమముగానే కలుగును, మతమనంగా జనపామాన్యభానములో నతీత 
మైనదని భావింవంబడును, ఇది యనంపూర్ణమగు నమభవవు మా|త్రమే, 
సమగ్రముగా సత్యము తెలియనంతనణ కిదియుండుమ. కాని యిట్టి 
యనుభన మతికమింవం బడుటకు సందేహము లేద, ఏలన “ నరిపూర్డ 
త శే సిద్ధి (పొప్తించగన్సే తదంశా మొ్యాతమగు నమభూకి తొలగి 
పోవును ” జీవా శ్రైకత్వమును నిరూపించు |బ్రహ్మవి ద్వరేణ్యుల వాక్య 
ములను శంకరుం డుదాహరించివాండు, “భగవాన్‌! నీచే నేను, నేనే 
నీవు "1 “*అవాం (బహ్మాస్మి” మున్నగు మవావాక్యముల కర్ధవివ 
రణముచేయుట |వ్రతిమతత త్త్వమునకు ముఖ్యకర్తవ్యమై యున్నది. 
“శ శ్వ్యమసి” వాక్యములలో నీశ్వరునికి వానినృష్టియైనజీవునికి ఖద 
మత్మికమించంబడివది. మళానుభూతిలోని భీదములన్నియు ఫిద్ధికలుగు 
టతో( దొలంగిపోవునని శంకరుండు వచించినాండు సొకారముగు నీశ్వర 
భావము మళానుస్టానదళలో మాశ్రమే యర్థవంతమగును; [బ్రహ్మజ్ఞాన 
దష్టిలో దానికర్థములేదు ? ఆవిద్యా వరణముబే నంధుండగు వరి 
చిన్న మాసవ్వండు నిర్గుణ బహ్మము నవికల్పకమనియుం, దనకు భిన్న 
మైన దనియు6 దల(చును, బొవ్య (వకృతిచే నాచ్చాదితమైన మాన 
వుని బుద్ధికి మామే బంధమోక్షము లర్థనంతములై, శోంచును, మానవు 
వకు చేజుగానున్న యీశ్వరత్వమీ సరమ నత్యమైనచో, యోగుల 
ధిన్యామభనము లర్థరహితము లగుమ్క మవ మొకవరిపూర్ణతలేని దైవ 
ముతో దృ ప్లీవొందవలసియుండును. వరిపూర్ణత లీనివాండు దేవుండు 
కాంజాలండు ఆతడే సరిపూర్ణుడై వచో సుతానుభూగిగే సర్వోత్తమ 








1) శ్వంబాః హమన్మీ భగవోదేవశే ఆహం నై త్వమనీభగవో చేసతే (tom 
4,1,830 ) 


2) పోల్చ! (వార్లే "నా దృష్టిం విగ్గణ రర్య మీశ్వడండుగా(డు. ఆరాధన 
దృన్ష్‌ నధిగమించినచో నీళ్వరర్వమున కర్థము లేదు ఈ దృష్టి కేవల వ్యావదోరిక మే 
విర్ణణకత్వి మీళ్వరు(దేల. కా4డనంగ్యా. వర్ణణ శర్త్వము నర్వసంబంధ వీరహిశము 
అందుచే( బరిచ్ళిన్న బుద్ధికి దానికో నంబంధములేదు అవిర్గణరర్వముమ మనసారా 
ధించుటకు( బూమకొని నుఠారాధన నన్తువునుగా నంగీకరించినచో దాని సన్వుగే మనము 
మార్చినవార మగుదును (ట్‌ అండ్‌ రియాలిటే ప్ప 428) 


అష్టమాధ్యాయము॥ శంకరాదై కత వేదాంతము 183 


మైవది కాజాలదు. 1 ఈశ్వరత్వమే సరిపూర్ణత్యము కాంజాల దేలన 
సూనవుని యనరిపూర్ణతచేకై మిగిలియుండును, ఆదివరిపూర్ణతలేని 
ధైనచో సీశ్వరవ్వభొన విరుద్ధమగును, ఆందుచే మశానుభూలిలో మూల 
వై రుద్ధ్యమున్నది కావున నది యవిద్యావరణమునకు కెందినదని స్పష్ట 
మగుచున్నది, 


వై దికదేవతలవంగీకరించనిదే కర్మకాండకవకాశములేదు. సంప 
దాయము నంగీకరించు శంకరుడు దేవతలనంగా భూకాధి వతుబుకాక, 
(వ్రకృతిశక్తుల రూపములేయని నిర్యచించెను ఆదిత్యుడు మున్నగు 
దేవశలు కేజస్పు మున్నగు లక్షణములకు సంబంధించి యున్నను 
(శళులు చెప్పురీతిగా. బంచభూతముల గుణముల్లిన దివ్యప్యరూవ 
ములనుగలిగి యీశ్వరశ_కి సమన్వితములై యున్నవి. నుకీయు 
వలి (వాహ్మణమం[తములిలో నువయోగింసం బడీనవి, * భీన్న 
పౌొశికర్శలకీ దేవత లధిష్టాతలు. ! అగ్ని వాక్కునక్కు వాయువు 
(పొజములకు, నొదిత్యుండు నే_తమునకు సధిష్లొనిదై నములు, జీవుల 
నుఖదుఃఖములతో నీ దేవతలకు సంబంధసులీదు, * మరణకాలనుం 
దీ దేవతలు తమ్మక్రియాళ క్తి నువనంహరించుకొందురే కాని (ప్రాణశ క్తు 
లతోం గలిపి, దేవాంతరమునకుంబోవు, వాని పుణ్యపొనముల ననస 
రించి, వరమేశ్వరు(డు దేవతలను, మనుష్యులను పవవులమ సనృటిం 
చును, దేవతల అనురత్వ మాపేక్షికము, దేనతలును సంసార 
వారికిని సీత్యస్థికిలేదు, ర _వారికిదధణోఫాయము |బహ్మజ్ఞావమే. 
వారిందు కీశ్వరునిపై నాధారవడి జీవింతురు, దేవతలు |బహ్మవిద్యకై 
కృషిచేసిన గాథలు (బ్రీకులలోం గలవు, ఈ దేవశలు సామాన్యులనలె 
జన్మమరణపతలై నచో గేదములనిత్యతకు లోవమగునను హక్షేపణము 


1) తూ (వార్ల! (టూక్‌ అండ్‌ రియాలిటీ న్న 456 
2) చూ డ్యూవేన్‌ నిష్టమ్‌ ఆఫ్‌ వేదాంత షు 65.668 
8) నితరె టొకవిషట్స, 1,2,4 


తృ) అది యొక్క'పే భోక్త; దేవతలు లోగోనకరట థారముణ 
5) Yor: 1-8-28 


184 భారకియత శ్ర్వశాస్త్రము 


నిలువంజాలదు, వీలన వేదవాక్యములు స్థానవిశేషముల లక్షణములకః 
వరర్తించునేగాని వ్య క్తులకు వర్తించవు. ౪ భఇం్యద్రనీ శబ్దము స్థానవిశేషవే 
కాని వ్య క్మికిం జెందినది కాదు. అ స్థానము నెవరొ[క్రమీంచిన వానావ 
ముళో( బిలుఐంబడుదురు, దేవశలన్యక్తిత్వము నిజముగాద్డు వీల 
వారుయజ్ఞములలో (బత్యక్షమగుట లేదు, అట్లు (వత్యక్ష మగుట కపకాః 
మునులేడు, ఏలన ననేక స్థలములలో నొశేమారు వా రెట్లుండంగలర। 
యాక్షేపంపంబడెను. దీనికి వమాభానముగా శంకరుడు దేవతలకు 
గనవడకుండ నుండు శక్తి కలదనియు, యోగులవలె వారికి నానారూ, 
ధారణ శక్తీ కలదనియు? కెప్పీనాండు. 


శంకరుని త_క్త్యమున కాలయములు, కర్మలు నవసరము లేకున్న వ 
వంవ్రదాయ విశ్వానబలము నెఊిగి యున్నవాడు కావున, వానియండ 
నమ్మకముండుట దోషముకాదని వచించివాండు 1 మశార్థవివరణవ. 
విష శుములో శంకరుండిశరచేదాంక వ్యాఖ్యాతలవలే సంప్రదాయ నా 
ముమగాక, కా_్వికవాద పద్ధతి మపయోగించినా౭డు. అస్థికవాది సా; 
రణముగానొక మతశాఖభావాదము ప్లై వాధారవపడును ఈశనమతళాఖక 
జెందిన సిద్ధాంకముల నాతండు క్రోడీకరించి వీవరించి, భమర్థింష 
బూనును, తనక త్త్యము చెప్పునదిమా3మేసత్యసుని యాతండు వి॥ 
పించును. వానిపై నాధారనడి యాతని మళము నిలుచుటయో (కుం! 
టయో జరుగును, నిక్కముగాం దత్త్వవే త్తయైనవాండు కాను జని 
చిన నుతముమగాని [వథానముగాం దీసికొనండు. ఆతండు నుతమ॥ 
విషయమునుగూర్చి నిర్దుష్ట పరిశీలనము చేయును, ఎల్లి వేళల నన 
నుత భావముల? దనలో నిముడ్చుకొము విశ్వవిశాల సర్వనహన భావన 
గల త త్ర్వోవదేశీకులలో శంకరు డగష్థానమును వహించును. ఈప 
మళాదరభానము, మూర్భ విశ్వాసజన్యముమగాధు, వంధిమార్గము! 
గాదు; ఆదిశంకరుని తళ్త్వమతవిధానమున కత్యంత సహజమైన! 





1) ఆ ననేక దేవాలయములు దర్శించినందుకు &మింపుమని శంకరుండు నర 
కాలమునం దీళ్వరుని. (ర్థించెనని చెప్పుడురు ఏలన సీశ్వరుని వర్వదా[ స్తిశ్వమున 
ళం ము కలుగుట కొర డంగీకరిఎవినట్ల యినది 


అస్టమాధ్యాయము £ శంకరాదై కత చబీదాంతము 185 


సకలసిదాంతములకుం గల లోవముల నాతంయడు గు ర్తించ్చి వరమేశ్వర 
తర్త్వము నే యొక సిద్ధాంతమునకును బంధించుట కాశం డిచ్చగింన 
లేదు వివేకముగలవాం డెవ్వండును తనమత కాఖయే యీళ్వరునీం 
వరిపూర్ణమంగాం దూఃచి (గహించి, తన తత్త్వమును లిఖించెనని చెప్ప 
సొహసింపండు, వతి మతశాభాత శ్ర ముదు డై వలిశ్వాన రంగముననొక 
సరిశోధనము; ననుష్థానదళలో నొకఘట్టము నగుమ, మకానుఖాతి 
శిదియే సాధనము. ఏయొకమతము వనుసరించియైన నొక వ్యక్తి 
యీశ్వరు నగ్వేషించి, తనసాధవమున కర్థముగలదని విశ్వసించిన చో 
వట్టి పద్ధతి విపర్జింపందగినదని యువదేశించంయానుట గర్జించందగినది. 
భ్తీవిశ్వానములతో నీశ్వరు నారాధించిి తన్మూలమ.వం దమకు దివ్యామ 
భూతికలిగినదని తృ ప్తీచెందువారలను ఖఇండించు మళోన్మాదము శంకరు 
నికిలేదు, పరస్పర వ్యతిరేక విశ్వానములు గల్లినను, ధార్మికోత్సాహము, 
చిత్తశాంతి, పరనూత్మసింగత్యము, భిన్నవర్గములకు నమానవలిత 
ములై నవ్వుడు, కంకరు(డు వారి భావములమ ఖండింవంబూనుకొనలేటు 
(వ్రవంచములోని మకపవక్తలలో ను_త్తమ।|ప్రకిభావంతులలో నొక్కండు 
వచించివరికిని, *వారి విశ్వాసముల వలనంగాక, ఫలితముల మూట 
మువనే, జనులసంగతి తెలియంగలదు ” దైవారాధన తశ్చరతయు, 
లోక 'సివాఖిరతియ.. గలిగి యున్నచో లోడు లీవామముతో నీశ్వరు 
నర్చించిన నిబ్బందిలేదు. నుతభేదను ననుసరించి యొకే పశ్యమ.ను 
భిన్ననామములతో భావించిరి. 1 |వకృతి వెనుకనున్న సత్యమును 
(ప్రకటీంచు నిమిత్తము, మన యవనరమునను వరించి, పెక్కుచిహ్న ముల 
నుకయోగింతుము, (వ్రశ్యేకముతశాఖా దురభిమానము లీనివాం డగుట 
వేకను, మానవకోటియం దవ్యాజక రుజగలవా౭ డగుటచేతను, శంకరు( 
డీినూయాకల్పితజగత్తులో సూనవుల నళ్యాశమయ సంకల్పములే (ప్రధా 
నముల్లై నవని గు ర్తించినాండు. శంకరుడు కేవల (నదారముకొలకు! 
దన తార్తి్వకసిద్ధాంతములను ఫవరింపం బూనుకొనలేదు. శంకరుగి 
దృష్టిలో హిందూమత మనంగా దవలో భిన్న మనస శ్ర్వములకు భిన్న 
భావములకు దావొనంగువదే, అందుచే నాళని షణ్మతస్థాన కాచార్యు 


1) హరిస్తతి ప 18 


186 భారతీయత శ్ర్యశాస్రము 


డనిరి, 1 మతవిషయములలో, వ్యవహార (సనంచమునకు సంబంధము 
లేని గగననమోన్నత లక్ష్యములనుం |బకటించుట సులభమే, లీక్క 
మజొక సంక నున్నకాదర్శసులనే విడిచి, కేవల వ్యావహారిక భావమార్గ 
ముఠలం బట్టుటయు సులభమే కావచ్చును, గాని, విస్పష్టమగు వ్యవహార 
జ్ఞానమును, మహోన్నత లక్ష్యనిష్టతో సమన్వయమొవర్చునే కష్టసాధ్య 
మైన కార్యము. ఇట్టి కర్తవ్యమును నెరవేర్చుటకే శంకరుండు పూను 
కొనెమ. ఒకే మత్మపవ క్త, భీన్నములగు వారు సుఠతత్త్వసులను 
సమర్థింసం బూనకొనుబ పరమాద్భుత దృశ్యము! అద్దీ యిద్భుక 
దృశ్యము హిందూదేశములోనే చూడ సాధ్యమగును విద్యారణ్యుండు 
వచించిన రీతిగా మానవులు భగవంతునికి నావావస్తురూపము లిచ్చిరి, 
పర్యాంళర్యామియు, దారుశిలా విగహరూపీయు వాశండేయనీ 
(ప్రజలునమ్మిరి, * నైైస్టవళా శ్తేయాది మతశాఖలవారు సరన్బరము 
కలహించుచుండంగాా నీ మతశ త్త్యములను నికృష్ణవాద సీనమనుండి 
సత్యన్వరూప సీనుకు లేవనెత్తి, శంకరుండు వానికి సమున్న తస్టొ 
యిని గూర్చెను, (ప్రచారములోనున్న భివ్నమత రూవముల కేకే 
మూలొధారముము నూచించీ, మహోన్నత వరమార్థ లక్ష్యమునకు 
వీని నమనంధించెను. మానవ హృదయాభ్యంశరమున నిగూఢవై. 
నిలిచియున్న సత్యమే మకాధారమని యాత? డుగ్గడించెను ఆత్మ 
దర్శనమే నర్వమతవరమావధి; జీనొళ్శ వరిచ్ళిన్నరూవ భావముల 
కతీఠమగు వరసూత్మితో తాదాఠ్మ్యము గాంచునందాంక సంసారచ,॥ 
మునంబరి భ్రమణము తవ్పదని యాతండు బోధించెను, కాత్త్వికదృష్టికీ! 
బరమాత్మ రీకము నద్వితీయమే యయ్యున్కు భిన్నరూనముల 
భాలించంిడుచున్నవి. పత్యస్వరూనములో పోపాొనఖీదము లేదు 
నత్యస్వరూవమునుగూర్చీన మనభావసు.లలోనే సోపొనఖీదము లేదు 
సత్యమునుగూర్చిన మనథావములలోనీి పోపొన్కకము తారతమ్య 
మున్నది, దేవుండేలేడను నిశ్చయమున కాతండు ధుముకలేదు! దేవు! 





1 శై వన్టైస్టన్య సొర శ్ర గాణావళక్య కాపాలికనులు 
2) అంతర్యామి వమారభ్య స్థావరాంశేళ వాదినః 
(పంచదశ 8.121, చూ 6-206.209 


అష్టమాధ్యాయము ; శంకరాద్దై కత వేదాంతము 187 


డున్నచో, వాతనిగూర్చి మనుజు లొశేరీతి భావములను వెల్లడింశురుం 
భొవనై విధ్యమునకుంగారణ ముపొధివై విధ్యమే.! ఈరీకిగా శంక 
రుండు నా స్తికవాద మూర్థవాదములకు సృష్టముగాదూరస్థుండు. తన 
మహోదార నిశ్నయముల కనుగుణముగా, నాశ్రండు భిన్న దేవతా స్తన 
ములను రచించివాండు, భ క్రీరనపొరవశ్యమున నాతని సో|శ గీతా 
వళిని మించునవిలీవు, కాని దీని యర్థము శంకరుండు మూఢ విశ్వాన 
ములను నీచారాధన విధానములను సమర్థించెనని తలంపరాదు, 
మఠము సేరజరుగుచున్న కొన్నినీచో పొనవకలానములనొతండు నిరసించి 
గాడు. తనయద్దె శితసిద్ధాంతము నమవరించిి యీశ్వర తత్త్యము 
నర్థముచేసికొనుటలో సమున్నశాశయముల చెజుగునట్లు (ప్రజల కాతం 
డువకృ్ళతిచేసెను, చి _త్తటద్ధితో మనము సత్యము నెలుంగ యత్నించినచో 
మన మానససునక సత్యము నెజుంగ యళ్నించినచో మన మానవ 








1) ళం, భా, 1,1,20 బేరవ్‌న్యాన్‌ పళ్యూజేన్‌ |వావీన యొ6 గ్రంభిములో 
నొళ వ్యానమున్నదిః దానిభావషు ₹ఎకరువి గ _క్ర్యమానకు సరిగానరిపోవ్నమ। పూర్తిగా 
చేళవిషయమామగూర్చి యొకమతమునవ వింశోకమరమునకున్కు బాహ్యదృష్టీతో6 
జాచినచో ననేక భేదము లున్నవి! తిప్టే ఒక మనమ్సనకు సింకొక సువమృన కీళాళ 
యొశే మఠమనందు నొశే నవమృవందు(గూడి. గాల భేదముతో ధావభేవనములున్నని 
చాలమంది న్యక్తుల మరములు జెబ్బనొనుదున్న తమ యమభనముటు, కాముదగ్శించిన 
విషయములు వి॥మగా(అాచినచో నేమియు వంప్కారము లేవి బార్యి(ప్రనింగను లవియే 
చెవృవచ్చుము, గాని, భిన్నిరూనమురిలో, నెంశన్వ్యర్సిముగానై నమ, వఏమాసవాశీరమగు 
పరమైకనత్యమున ఖాగస్వానులగుళున్న నమటలో నర్గిదేహములేదు  మావవమానన 
మునకు వాహ్యమవనుండియ్యు మానసాంకర్లతిమ్టైయుండియు(గూడల బవిచేయ చున్న 
నళ్యన్వరూనమ్మే చళ్యాన్మేషణసునకు మానవుని? బరీకొల్చుళున్న కొరణస్సు నం 
దర్భము వినయముకూడ నై యున్నది ఇందుజేతవే మానవుడు వితము పీశ్వరువి 
పృచస్పందర్శప కై యత్నించుచున్నాండు మానవుని మడబానముల (క్రమ విశొన 
గాంఫీర్యములవు; వ్రత్యడ్‌ మళానుభూతియందే విర్యకాంఠి బొఖ్యను ఇన్నవవి 
మానవ్వ(డు విశ్చయించుటకును। వరమ వశ్యమువింకను నమ్యగ్రముగానముభఏంనవ లి 
ననుకొంక్షయు? మానవమిద్ధి (ప్రమాణవిర్వ్యతవిను లావలిలినెర వేర్చుట కపమర్థములనియు 
చేశ కాలమున ((1పాంచుటకుల్చ విరమనత్య నుభుభవై శ వేద్యమే యవి కెలియుటకు 
సర్వత్ర విండి యుండి మానవ్వనిం బురికొల్బుచున్న తర్చత్యమే కారణము," (ఫిఠానఫీ 
ఇండ్‌ రిలిజయన్‌ వ 44కర్‌ ) 


188 భారతీయత త్త శ్రశాట్రము 


మునకు సత్యము స్ఫురించునని యాతండు నమ్మివాండు, ఆచరణలో 
మన్న నుతములనుగూర్చి యాతని కాదరబుద్ధియు, విచక్షణ దృష్టియు 
గూడం గలవు, పురాతనమైన హిందూనుత విశిష్టపందేశము నీ నూత్న 
యుగావనరమున రనమగుణముగా వాతం డుగ్గడించుటకు యత్నించి 
దానిలోని (శీస్టక కిదినజకందె నెక్కుడువిస్పష్టతనుగూర్చెను ఈ 
యుద్దేశములో జాతిజీవనై కత్వమును సు(స్రతిష్టితమొనర్చు నుదార 
భావముగర్భితమై పొఢచూపుచున్న ది, శివలబా హ్యవ్యవస్థా నిర్మాణము 
వలవే(గాన్కి నియమిశమురిగునాంశరంగిక నిశ్వానములనలనంగాని, 
యీ యేకత్వమునుపాధించుట కాతడు పూనలేదు, విశాల విజ్ఞాన ప్రచార 
ముజే నీ పనిసాధింవ చాతం డు వ్యమించెను, వ్యక్తిగతమైన మతాను 
భూతియొక్కలక్షణమున కే _సాధాన్యమిచ్చి హిందూమతము నాతం 
డాధ్యాత్మిక ప్రాతిపదిక నిచ్చి పోషించెదు. హిందూవిక్ఞానమును 
విపరించుటలోనాతండు తనకు న్యతి రేకములై నభావనములకంగూడ నప్పు 
డప్పుడు స్థాన మీయవలసి వచ్చెను, 


భిన్నమతళాఖా వాదోవవాద రుంరూమారుకార్భటు లజంగి పరిశుద్ధ 
నాదసీద్ధాంత వేశాంకిరూవముగా శంకరాద్ధ్యైతము (న్రకాశించెను, అది 
విశండవా దముకాని, బాహ్యాశాసనముగానికాదు, పరిణతినంధిన రాజ 
మర్యాదళో6 గూడిన థావవై భవము, దాని కాత్తికమైన బుజు (వయ 
త్నమును, నమున్నతజ్ఞానముమ (బదర్శించును మకానుభూతికి 
మానవహృదయాంతిరము నిలయమగుటచే, దానిగెన్నండును దొలగింసం 
జాలము. మానవు నాధ్యాత్మిక కృషియుంతయు సత్యసాక్ష్యారసిద్ధి 
గావించుటకొణకుద్దే శింవ౯బడినదే కొని తాత్కాలిక లొభనంపొదనము 
కొలకంగాదు, స్వీయపరిచ్భిన్న వ్యక్తిత్వగొరన గర్వములను, నహం 
కార మఘకార దృక్పథములను బరిత్యజించినటే గాని పత్యసొక్షాక్కార 
మున కవకాశములేరు, నున వరిచ్భిన్నానుభవ జ్ఞాన వ్రమాణములచేం 
ఐరమేశ్వరునిం గొలుచుటకు యత్నింపరాదు, భగవంకుండు తనకొణకే 
స్వయంస్థితి గలిగియున్నాండు, కొని శీవలము మనకొటి కాతండున్నా6 
డని తలంపరాదు నున శర్మను, మనధర్మము వనువరించి, మన 
కోర్కులు దీర్చులక్షణములుగల వానిగా దేవని మన మూహింతుము, 


అష్టమాధ్యాయము ! శంకరాదై కత వేదాంతము 188 


దుర్చలమానసుండగు మానవుడు తన యల్బవాంఛల నెరవేర్చుకొనుట క్రై 
యాళ్వరు నుపకరణముగా దలంచు పద్ధతి మానవునికి గొరవ్యనదమగు 
నేమో కాని యీళ్వరునికింగాదు, నిజముగా దేవుని. _బేమించువాండు 
శన్నుందిరిగి దేవుండు (ప్రీమింపవలెవని కోరండని యొకవిధముగా 
స్రైనోజూ త త్వ్వచే్త చెప్పిన భావముతో ళంకరుం డేకీభబించును 


శంకరుని యద్ధె కత మూహాలీతముగా గోచరించుటకు గారణ 
మేమనంగా, మనము (గ్రహించుటకు సాధ్యమగు దానికంటె (గింది 
మెట్టులో నుండుటలోగే మనము తృ స్తినిగాంచుచున్నాము, మనుష్య 
లక్షణము అంటగట్టబడిన దై వతత్వమును శంకరుడు నిరసించిన కారణ 
మున వాతనిముతము కొంత నిరాశాజనకముగా నుండును కానీ వనర 
మాత్మకు మనము జ్ఞానము నంకల్చము లేవనుట లోవముకాద., వీని 
లోవము సరనూత్మయొక్క పరిపూర్ణకాలక్షణమే యగును. ఇంకనూ త 
ముచే శంకరునికి మతదృష్టి లేదవరాదు. ఆశని రచనలలో నీమతదృష్టి 
మహో తృాహపూరితముగాను గొన్ని తావులలో మితిమీజీయు. (బకటింవం 
బడి యున్నది. కాని నున సామావ్యనుతభావము లాతని తర్మాసి 
ధారకు గుతీయైనవి, ఈశ్వరుని గూర్చిన భావములు నునవలెనే యస్థిర 
ములు నసంగతములు ననీ యాతని నిశ్చయము, 


ఏదియెట్లున్నను, దై వవిషయములను బరీక్షించుటలో యోగ 
దృష్టితో సునిశితమైన |వ్రజ్ఞావ్రథావమును మేళవించిన శంకరునిమూ ర్తి 
మనకు గోచరించును, ధ్యావసాధనమునకు శేముషీ ప్రతిభా వివేకము 
లాటంకములు గాంజాలపని చెన్సుటకు శంకరుని జీవితమే మనకు 
సాక్ష్యము. మటజీయు ధ్యానజీవితమునకు బొవ్యావ్రవంచ (పవృ శక్తినీ 
వివర్ణింస నవనరములేదనియు నాతని జీవితము (పదర్శించినది వ్యక్తీ 
గశానుభపమును, (బీతివాక్యమును, శా క్తి కక సమాలోచవమును శంక 
రుడు సనమున్వయించినాండుం 


46 _ తుదివాక్యము 


ఉవనిషత్తులు మతమును గూర్చియుం, ద_క్త మును గూర్చియు 
చేకకంఠమునం బలుకును, పరమసత్యమునుగూర్చి యవి (ట్రన్మ 


190 భారతీయ శ త్త్యళాస్రము 


మనియు బరమేశ్వరుం డనియుం దెలుపురు. మోక్షమనంగా 
(బహ్మైశ్యమనియుం, గై లానవానమనియుంగూడ నవి వచించును, మన 
కువనిషత్తులలో గోచరించు (బ్రహ్మమును గూర్చిన భావాత్మక వర్ణన 
ములు నీతి వాక్యములు సర్వ నుత సారన్వతములకు సొమాన్య విషయ 
ములీ. రై 9 చ్గవ, నువమ్మదీయ, యూదునుతములకుంకెందిన యోగు 
అందరు వాగఠీశనుగు నత్యమ.నుగూర్చి మనకు వార్తలందించి 
యున్నారు. ఇతరు లీశ్వర వరిపూర్ణతా నుహినును గూర్చి పలికి 
యున్నారు యోగులును దశ్ష్వ్యవేత్తలును భగవానుననంత_శ్వ్వమును 
గూర్చి వచింవంగో, భక్తు లాతని మిత్రునిగా, రక్షకునిగా జూతురు, 
(వతి మతత _త్ష్యము నీ ద్వివిధ దృక్పథములము గమనించి నమన్వయించి 
సమర్థింపవలసీయున్నది, ఊవనిషత్తు లువదేశించిన మళోనుభవార్థ 
మును గూర్చిన యీ సమస్యమ శంకరు(డు లేవనెత్తిను. ఇది యొక 
(వశ్యేక (వకరణమునకుం జెందినదేయైనను, దాళక్తి వకొంశములన్నిటికి 
సనున్వియము గావలెనన్నచో శంకరుండు చూపినపరిష్కారము, విశ్వ 
విశాలమగు నర్భముకలిగి, సంతృ ప్తీకరమై యున్నదనిబెవృవగును. 
ఇది ముఖ్యముగాం దా ్ర్వికవరిష్కారమే; ఏలన భిన్న జీవిశ దృక్పథ 
ముల మ త్తీజమొనర్శి సనున్వయించి, శాంశ్యానందముల నిర్మింవంగల 
సామర్థ్యము నమ్యక్‌జ్ఞాన శ క్తి దేయైయున్నది. బుద్ధి సర్వృసమన్యలన 
బరిష్కరింపంజొలదనియు, నమభవజ్ఞానము దానికి సహాయభూతను 
కావలెననియు వాతండు చెప్పినమాట నిజమే. కీవిశరనాన్య ససున్యలకు 
శంకరుడు శీరమువంచునుగాని, యన్నిటిని రహన్యములని యాత 
డంగీకరించండు, శంకరుని తత్త్వ గర్భమందు నృష్టిరహన్యనమస్య నున 
రీష్టతమైయున్నది. అందు సర్వజీవగతుళు, సర్వాణునందనములు 
లగ్నములై యున్నవి, 


(వవంచోత్చ్తికిం గారణ మనిర్వచనీయమని చెన్పటకు ఐదు 
లుగా నర్వాచీనాదై తులగు కొందరమార్గము నమసరించి దుస్స్యవ్న 
దూషిశులగు మానవులను మోనగించుటకు జగత్తు మిథ్యామా_కమని 
కొద్దీ వేయుట శంకరుని తత్త్యమున కవచారమే యగును, 


అష్టమాధ్యాయము। శంకరాద్దె ౪త వేదాంతము 191 


శంకరుని వేదాంతము చూపు కార్తిక గాంభీర్యము, కార్కిక 
సొమర్థ్యము నిరువమూనములు, ఒక భావము నమసరించి దాని కను 
గుఐముగా నింకొక భావ ముదయించి, తదై ్యతములో నంతమై, నర్వ 
భావసిద్ధి చేకూరును. అది యొక గొవ్పయేకళ్వత త్త్వవాదము, దానినీ 
గేవల తాత్త్విక విమర్శనళిచే ఖండింపం జూచుట దుస్పాధ్యము. మత, 
కవిశానుభూకిలో సాధ్యములగు మహోన్నత క్షణములలో న్ఫురించు 
జీవవజ్యోతిని శంకరుడు మనకు (ప్రదర్శించును; అవ్వడు మనము 
(వ్రజ్ఞానాదమును విడనాడి, యోగద్భస్టి సనుపరించిన శంకరునితో నేకీ 
భవింతుము, శంకరు( డీ నువోన్నతసీను నిలిచి యున్నంత కాల 
మాతని మన మెదుర్కొనంజాలము, ఇట్టీ యుళ్కృష్టామభన సీను 
శెగందాకలేని మానవులలో నధిక సంభ్యాతలకు హృదంతరమున నొక 
విధమగు సంశయ క్రిమి కొజుకుచునేయుండును. అట్టివారు మనము 
పుర్టి, పెరిగి, జీవించుచున్న _వవంచ మళ్జావదృశ్య మని కొట్టి వేయు 
వెట్లును సమంజసము. కాదని భావించంగోరుదురు. ఆ సరంజ్యోతిలో 
నగ్యోన్యవై రుద్ధ్య వై షన్యుములతోంగూడిన యీ దృశ్యములన్నీయు 
నెల్లోనమన్వయ ఫిద్ధిగాంచునని చెప్పినను వారికది తృ పినొనంగం 
జాలదు, అట్టి వారిదృష్టిలో సర్వవమ్తువ కత్వములందిర్చు పరంజ్యోత్య 
న్లీక్వము సంశయాన్పదము; ఎదుటనున్న యథార్థజగర్తు వెట్టి యోగి 
దృష్టితో విరసించినను శంకరుని భావమును వారంగీకరింపరు, మాన 
పుల శ్లేశములన్నియు నువశమించున నియు, జగమంతయు నిర్దాక్షిణ్య 
ముగా మరుమరీచిక వలె వదృళ్యమై పోవుననియు, మనదుఃఖములకు 
మనమే కారకులమనియు, జగ్యర్పళయవేళు మసకుంగల దుఃఖదోషాద్య 
వర్గజాల మంతయునశించి, నంపూర్ణనంతుష్టి నీయంగల (బ్రహ్మైక్యము 
మవకుం జేకూరు ననియు కెవ్వు నీ భావము లనేకుల కూపహాన్తూతము 
లని తోంచును. ఆంతర్ముఖత్వమును, సమాధి మగ్నతమ కేసర్టీ 
వానినే స్వతః (నమాణములని పలుకుచు, వ్యావవారికణీవిశము నెడ 
నిష్మరుజాశ్మకమైన యౌదాసీన్యమును వహించుట పొమాన్య బుద్ధికి 
(గాహ్యావిషయము కాంజాలదు. ఈ సంగతి నెజీంగియుండియే శంక 
రుండు మనకు హేశునిఐద్ధమగు అస్తికత నొపంగినొండు, అది మున 
బుద్ధిశక్లీని నిరసించదు, అను శ్రతముగావచ్చిన పూర్య విజ్ఞానమును 


192 భారతీయత శ్ర్వశాష్త్రము 


దూషించదు; మజియు నత్యమునుగూర్చినయు త్తమ [వక్ఞా (వకటనము 
నిచ్చును, ! ఆత్మదృష్టి అభ్యమగు థి హ్మైకత్వమునకు తర్కవ్రజ్ఞా సిద్ధ 
మగు వ్యావహారికా స్థీక్యమునకు నెట్టి సంబంధమున్న దో శంకరుడు 
సునకుం కెవ్బలేదు. విలన, గథీ వివేకయు క్రముగాం బల్కినట్లు, 
*మానవుండు జగ(దవన్య సమస్యను బరిష్మరించుటకుం బుట్టలేదు, ఈ 
సమస్య యెచట నారంభించునో (గ్రహించి క్ఞావవిష యానధుల నతి 
(కమింవకుండ నుండనేర్చుట'ే యాతని కధికారమున్న ది, ” మనము 
చొరరానిసీము యొకటున్నదని శంకరుండు గుర్తించినాండు, దానిని 
గూర్చి విచేకనహితముగు నజ్ఞత్వమే యు _క్షమైసవద్ధలి అత్యద్భుతము 
లగు భావవ్వై దగ్ధ్యరై శిత్యములతో వాతండుజరిపిన సత్యాన్వేషణము, 
క్లిష్టములగు జీవిత వమస్యల సాధింప వాతండువయోగించిన మహోన్నత 
కార్ట్వికదృష్టియు, వట్టిదృష్టివలన బెట్టి యా స్టికసిద్ధాంతము అద 
యించునో యను శంకలేని మనో విశ్ళంఖలత్వముు మానవత్యములో 
నిజముగా ఇరబ్రహ్మత్వ మిమిడియున్నదమ దివ్యదృష్టి, వీనిపై 
శంకరునికృషియొక్క ఘనత నిలిచియున్నదిః 


మవోతార్కికుండై , సాటిలేనిత శ్వ్యచేశ్తయె, విశాల సహన 
భావము గలిగి [ప్రశాంత చిత్తుండై నిశ్చయించు లక్షణ పరిపూర్ణం డ్రై 
సత్యమును ,బేమింపుండని హీతువును గౌరవీంపుండని, జీవితపరమార్థ 
మును (గ్రహింప్కండని శంకరుండు మన కువదిశించినాయడు వదిరెండు 
శకాబ్దములా గతించినవి కాని, యీతని (నభావము నేటికిని సజీవమై 
యున్నది. అతండనేఠ హేతువిరుద్ధ వాదములము నిర్మూల మొనర్చెను 
వాని నాతడు ఖండింసలేదు, వానీఠంటె నెక్కువ యు క్రీయు క్రమై 





1 పోల్చు: వ్లేటో....*దేవరలను గూర్చియు జగదుక్స ్రివిగూర్చియు నును, 
గరి ధావములపం ఐరన్నర వై రుద్ధ్యములను తొలగించి విర్ణష్ట నిశ్చి కార్థనుల 
గార్చలికుండుట వలన నెవా( డాశ్చర్యము నొందనవసరము లేదు యుక్తమని 
తోంచివ యొక భావమునకు దీనపోవఏ విధమున మృవము మన విర్ణయమును వీర్మించివచో 
నంశేరాల | ఏలన జెన్సు నేనును వేంఇెవ్వునద్సి పరీకించుమీరును మనుష్యన్యాతుల 
మను నంగశి మజవరాదు అందుచే మనము రచించు గాథయు క్రియ క్ర మైన నంతియే 
చాలు; అధికము గోరుట వ్యర్థము" (టిమోన్‌, పు 27 ఇ 


అష్టమాధ్యాయము: శంకరాదై కత వేదాంతము 193 


వానీకంటె (శీష్థతరాశ్మ జ్ఞానము నిచ్చు విషయముల నాతడు సొమ్యుండై 
చూపెమ ఉవనిషత్తులందున్నను [వ్రజానీకము మజచిపోయిన విపుల 
భానజాభఖము నాతడు లోకములో వ్యా స్తీకీ దెచ్చుటచే గలించినక్థానము 
నాకండు పునరుజ్జివింనం జేసెను అతం డూనోకల్చనమురిపై నాధార 
పడుత _క్వ్వష్థుండు కొండు; ఆచరణకు సాధ్యమగు దిన్యదృష్టిగలిగిన తత్త్వ 
చీ క్త, మతీయు నాతం డుట్జ ఏ9 ట్రీయాహారుండు, నముత్తుంగౌదార్య 
సమన్వితుం డగు సామాజిక త క్వజ్ఞాండని యాతగినివేర్కొననగునుం 
జీవిశమునుగూర్చిన యాతని దృష్టితో నేశీళవింపని వారైన నాఠని 
నమరజీవులలో లెక్కించుటకు వెనుకాడరు, 


ఉదాహృత (గంథములు 


1, కార్చెంటర్‌ ;- దియిజమ్‌ ఇన్‌మెడీవల్‌ ఇండియా, లెక్చర్‌ 8, 
ఓ దాస్‌గు ప్ప$. భారతీయత _శ్వ్యచరిత్ర, 10-అధ్యాయము., 
శ త్యూఫీన్‌- ది సిస్టమ్‌ ఆఫ్‌ ది వేదాంత 
4 ద్వివేది: గౌడపొదకారికా సహిత మాండూక్యోవనిషత్తు, 
ర్ట మహాదేనకాస్ట్రీ 1. శంకరభొన్య సహిత భగవద్గీతా 
8, మ్యాక్చుముల్లర్‌ 1... సిక్ళు సిస్టమ్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫిలాసఫీ, అ, 8 
1 ఫీ. నరసీంహము;- ది వేదొంతిక్‌ అబ్బల్యూట్‌ అండ్‌ ది వేదాంతిక్‌ 
గుడ్‌ మైండ్‌, యన్‌, యన్‌, 62, 88. 
8. థీబోఫ శంకరభొవ్య సహిత వేదాంతస్మూతములుః 
(యన్‌, బీ, ఇ) 
8. విద్యారణ్య పంచదశి... శ్రీనివావరావు, కృష్ణస్వామిఅయ్యరు 
మ్ముదణము, 


భారతీ యతత్త్వ శాస్త్రము 
నవమాధ్యాయము 


రొమానుజుని ఆ సే కఠ త ము 
చి చి 


1. ఆరంభ వాక్యము 


త.శ్వ్వకాస్రమునకు మూలములు మానవుని శ్రీవికావనరముల 
యందే గలవు, మానవుని జన్మపవాజసులగు మూల కాంక్షలను నను 
ఎంవక, మతములోని నిగూఢత త్ధ్యవ..ను వ్య క్షీకరింనని యే తత్ర 
మును జనాంగీకారము నందంజొలదు మన దుర్దశాదుఃఖములం దువ 
శాంతి యొనగజాలని, త_క్త్వశాస్ర్రజ్ఞల భావకల్పనములు శేవలశేముషీ 
వినోదకము అగునేకాని నిశ్చయ విజ్ఞాన హేతువులు కాయజాలవు, నిశ్చ 
అము నిర్వికారము నగు శంకరుని నిర్గణ్యబహ్మ మెట్టి కర్హృత్వ(నభావ 
ములు లీనిదగుటచ్చే మనకు: బూజ్యభాసము మదయింనంజేయదు, 
తన్నుగూర్చి చూపరులు చేయు[వశంన వెబుంగంబులని లొజ్‌మహల్‌ 
నల్సే శంకరుని నిర్గుణ బ్రహ్మము తడారాధకులి భయరాగముల కుదా 
సీనత వహించును, మళలగ్ష్యమే త త్హ్వలక్ష్యమగియు, దేవు నెలుం 
గులీ సశ్యము నెజుంగుట యని తలంచువారికి శంకరునిభావమొక 
పొండిత్యబలముకోం గూడిన తప్ఫునకుం బూర్జోదాహరణమువలి గోచ 
రించును, అది సహజ మానవ (పకృతి విరుద్ధ మగుటయే కాక, వరిణత 
బుద్ధికిం గూడ వల్లే శో(చును, _వపంచమొక మిథ్యాదృశ్యము వర 
మేశ్వరుండు స్వీయాతిశయ కాంకిచే నంధీభూతుండై న నిర్ణణబన్మాము, 
దౌర్బల్యాజ్ఞాన దూషితులగునూనవులు తను హృదయకుహరములనుండి 
మొజి పెద్టినవ్వుడు మనకుందెలియనితావుమండి కృపొభయహ స్తము 
చూ పెట్టి రక్షించునను (ప్రత్యక్షానుభవ విషయము విడిచి పెట్టిబడినది, 
భక్తులు తనుకష్టకాలములలో భగవానునితోంటొందు పశీవసాన్నిధ్యమున 


196 థొరతీయశ త ్యశాష్ర్రము 


కుచిశస్థానముమ శంకరుం డొవంగలేదు. ఆర్మోద్ధరణమనంగా, నవిజ్ఞా 
మగ. నిర్గుణ |ఐహ్మసాగరములో మునింగిపొవుటయని శంకరుండు వకా 
ఉంచుము. వ్య క్తిగతము లై నలగ్ష్యముల నిర్గుణ నియమావశికి న 
మొవర్చుటచే, సత్యశివసొందర్యములు వ్యక్తులతో సంబంధములే 
రూపరహిత నియనుములుగావని దె వారాధకుండు వాదించును. వ్య 
వినా అనుభవముండు నమట స్వవిఘాతవచనము, సత్యము పరిపూ 
త్వము, సొందర్యమునొక యాదిపురునుని హృదయములో సమ్మ 
సిద్ధిని గాంచెనని సూచించును. భగవంతుడే పరమార్థమగువత్యమ 
వరమ్మప్రయోజనమునై యున్నాండు. భగవంతుని హృదయకున 
మూలమందుం (బధానముగానున్నది శ్రేవలినత్య సనంసిద్ధియులే 
సొందర్యానుభూతియుంగాక్క |ప్రాణికోదికొజకు నిత్యమును,బపరిం' 
చుండు పరిపూర్ణ _పేమామృతమైయున్నది. వరిచ్భిన్న జగ్మత్పరొ 
జన మేనునంగా నంధలి జీనకోజీకి భగవంతుడు తవతోసారూస్యక 
గాంచుట కవళాశముగాంగల్పించి యున్నాడు. దేవునిదృష్టిలో జీవుల! 
గేవల జీవత్వముచేతనే వీలువ యున్నది, కేవలము జీవులార్జించిన [వ 
ధర్మ పరిణతి చేతనేగాదు, జీవులను గల్పించి, వాని వదృశ్యమొవర 
ఏకే దేవుండు వానిని సృజించి యుండలేదు, 


రామామజు డీశ్వరపవంచ సంబంధము పై దన దృష్టిని గేం 
కరించి యీశ్వరా ప్రిక్వము యశథార్థమగియు, నాతడు న్వతం|! 
గనియుు జీవా స్రీశ్వమును సత్య మేకాని వానియ స్టీత్వము వరిష 
ముగా నీశ్వరాధినమై యున్నదనియు వాదించును. జగత్తు! 
మూలాధారమై యొకశ_త్వ్వమున్నదనియు నది మిథ్యకాదనిం 
దాత(డువచించును. ము_క్హజీవ్వలు తమ (వత్యేక వ్య క్రిశ్వముః 
వవిచ్భిన్న ముగా మరడునని యాతండు వక్కాణించును. జడజగత 
శివలును దమ్మవత్యేకాస్తిత్వమును గలిగియున్నను, నందేదిం 
(టహ్మస్యరూపముగాదు, వీలన (బ్రహ్మ మేర్టీలోనముమలేని నిత్య 
పూర్ణుడు, జగత్సధార్థము జడము, జీవు అవిద్యాదుఃఖదూషి త 
కాని వీనికన్నిటి కీకశ్వమున్నద్కి జడజగత్తుమ, శీవులును దే 
శరీరము దేవుని దేహముగానే వాని కునికిగల దేలన, దేవుడి | 


నవమాధ్యాయము। రామానుజుని అపస్తికళ శ్వము 197 


కశాత్మయు, యజనూనియునగును * బ్రహ్మమునకు నేజుగా వాని 
క_స్తిత్వములేదు జీవాశ్మయుు జడజగత్తు నీశ్వర భిన్నములేకాన్సి 
యరాశ్వరాధీనములై , యీశ్వర'పేవార్థముకాక వానికి వేజీ (వయోజన 
మునులీదు, కావున రామానుబాని సిద్ధాంత మదై్యైతమేకాన్సి యొక 
విశేషముతోం గూడియున్నది, ఏకమైన వరసూత్మ యనేకత్వము 
నంగికరించును, అది జీవ జగత్తులతోం గలిసియుండును. అందుచే వది 
విశిష్ణాదై కత మైనది, 


ధర్మవిషయములో: గూడ మీమాంసకుల కర్మవాదమును, శంక 
రామయాయుల |వ్రజ్ఞానై పుణ్యమును గూర్చి (ప్రశిఘటనలు బయలు 
దేతినవి. మిక్కిలి _ప్రొచీవమైన బుగ్వేద కాలమునందును, దేవతలు 
కొన్నివేశలందుం (నొర్ధనములకును గొన్ని కేళలం గర్శకును స్వాధీను 
జై రవి మనము చూచి యుంటిమి. (కతువిధానమెల్ల ప్పుడును, మొదట 
నరణ్యములలో దరువాత నాలయములలో జరిగిన పరమేశ్వరుని (పతీ 
కారాధన విధానముతో 6 బోరాడవలసివచ్చి నది! వై దికక్రతు నుత నుందు 
దా మారాధించు దేవతకందె యజ్ఞాధ్వర్యము వహించు పురోహితునకే 
యెక్కుడు ప్రాముఖ్య మున్నది. మజీయు బొద్ధము శిథిలతనొందినే 
యరాజక పరిస్థితులలో సుస్టీరసంఘ నిర్మాణము చేయంబూనిన _బాహ్మణ 
శిల్చిశేఖరుండగు కుమారిలుండు యజ్ఞాధికారమును పై మూండువర్ణ 
ముల ద్విజులకే యొసంగ్కి వర్ణ్ధనియమమునకుం గట్టుదిట్టముగాం 
బువాది వేసెను, మిగిలిన ప్రజాసామాన్యమునకు భ _క్టిమార్గమే యాధార 
మైనది, ఈ కారణముబేశనే, మీమాంసా వాదమునకుం (బతీకారముగా 
ఆ _స్థికమతములై న వైష్ణవ, కైవ్య కా_క్రేయము లుదృవించి 'సెంపొంది 
నవి, వీనిదృష్టిలో వర్ణణాతి నదవీభేదములకు ప్రొముఖ్యములేదు. 
ఆస్తికతత్త్యములో సాంఘికోద్ధరణాశయ మిమిడియున్నది. ఒకే 


1) ఈ రోళముళోబి నర్వముద్ము జీవలుగాన్సి అడనదార్థములుగాన్సి వరమాక్ముని 
చేషారూనములే అందుచేతనే వరమాక్మి నిరుపొధిక శరీరు(డవి చెన్సురురు ఈ 
రారణమాబేతనే బ్రిహ్మవిషయనుగా(గల శాస్రము కాకీకకశాస్త్రమలి కోవిదులు పల్కిర్కి 


198 భారతీయత క్ర్వశాస్త్రము 


తల్లి దం|డులై వ దేవునిబిడ్డల ముగుటచే మనమందజము పనూనులమే 
అధీధులు నల్పులు నందజు బిడ్డలు తండికీ నమావాదర పొత్రులే. 


శంకరుడు జ్ఞాననువంగా( గేవఖసిద్ధాంతక్థానమని చెప్పి యుం¢ 
లేదు కాని, శంకరునిశిమ్యలలో గొందబు మతనున౯గా హృదయము 
నకు నిచ్చకు సంబంధించినది కాక్క బుద్ధికిమాత మే భంబంధింబినదక 
చెప్పు ధోరణిని [వ్రదర్శించిరి, 1 శాశ్వతమైన పొరమార్థికజీవితముల్‌ 
దోష్మక్రార్య దూషిశమైవ యాళ్ళ్మకు వారు స్థానేమీయలేదు, “అవా 
(హ్మస్మి” వాక్య పొరాయణము వివేకవిహితమగు భ ఎక్షఫ్టానమ 
నాకమింపంజాలదు, అందుచే వై ష్టవశాఖా చతుష్టయముతోగూడి॥ 
ఆప్టికముతను అన్నియు భక్టీకే ప్రాముఖ్యము నిచ్చినలి ఏ ఖా, 
భేదము లున్నను నివన్నియు మాయా వాదమును నిరసించుటలోను 
పగుణుండగు నీశ్వరు వంగీకరించుటలోను, ఐరమాత్మలో నదృళ్యవై 
పోర, యీశ్వరునియందుజీవాత్మ తన యవిచ్భిన్నవ్య క్రిత్వమున 
బరిపూర్ణ మొనర్చుకొమ ని నిశ్చయించుటలోను చేకాభి పాయముద 
గలిగి యున్నవి. 


2. అగనుములు 


(కమముగా భొౌరతవర్షములోని వ్వదేశవాను లార్యుల విజ్ఞా! 
(వావ సంవర్కము కలిగినకొల/దియు హిందూమతము మిక్కి! 
వైళాల్యమును లొందినది ఉన్నత సంవ్కృతిగల (ద్రవిడజోతియు 
వెనుకంబడియున్న యాటవికజనవర్గసు. లును వై ధిక యజ్ఞనుశ విధా? 
ముమ్క దేవాలయార్చవ విధానమును, బహిరంగోత్సవ వద్ధతులున 
బింపొందుటకుం దోడ్పడివవి |క్రొత్తకాతులు వచ్చి చేరుచుండి! 
కొలందియ్ము (గొత్తిశాఖ లేర్పడ నారంలించినవి, (వతిశాఖకు విశి 











1) పోల్చు! బా క్యార్థడ్జాన మాకా దమ్మతమీతి (రర్హ్వము శక్తా శలావముి ష్‌ 


2) రామానుజుని శీనం[వదాయము; మధ్వువి హ్మవం[వదోయము; వి్ణుప్వావి 
ర్యుదసం్మప్రదాయము, వింవాడ్ముఏ వనశాది పం పదాయము 


నవమాధ్యాయము! రామానుజుని ఆ స్తికళత్త్వము 199 


ముల తిలక, దీక్షా గురుమంత శాస్త్రములు వెలసినవి. అత్సిపొచీన 
దళయండదే వై ష్టవశై నళాశ్రేయములు వరువగా, పాంచరాశ్రనంహిత, 
శైనాగమము, తంత్రము నమ వ్రత్యేక మత (గంథములతోం 
బెంటొందినవి. 


ఆగమములు సామాన్యముగా నాలుగు భాగములుగా విభణి౦ంపం 
బడినవి. జ్ఞానభాగము, యోగభాగము, (కియాభాగమనంగా నాలయ 
నిర్మాణ విగహవతిష్టావిధానము, చర్యాభాగమనంగా నర్చవకాండ, ౫ 
(వతిమారాధనమునందు విశ్వానముగల మతములకు సంబంధించువవే 
యాగమము అనిరి ఏలన నవి అధియ నిర్మాణ (వతిష్టాదులను గూర్చి 
మిక్కిలి విపులముల్రై న నియమములను భూశ్రములను వర్ణించినవి. 
శాశ్రేయశ్లై వము లించుమించుగా పసమానధర్మములుగలవే కాని, శా_క్తే 
యులు శివుని దేవియగు శ క్తినారాధించుటలో: గొన్ని యసంన్కృత 
పద్ధతుల వనుసరింతుళు, దేవునికి భార్యయు లిడ్డలును గల రనుసది 
సంస్కృతిలేని కాలపుభావము మానవ ధర్మానుకరణము. సొంఖ్యము 
చెవ్వు పురుషపకృశి సిద్ధాంతము శ క్త్యారాధనమునకుం ద్నాత్త్విక 
సామర్థ్యమును గూర్చినది, శివుడు తెలియుటకు, సమీపించుటకు 
నతీతుంగైనవాండు, న్నిష్కియుండు వగుటచ్కి నతనిళోం గలిపి 
యుండియు నిక్య్యక్రియా శీలయగు శక్తివలిన దై చానుగ్రహాపొ స్టి 
సాధ్యమగును. 


తమిళ గ్రంథములగు నాలథీయార్‌, శిలవ్పదికొరము, మతి 
మేఖల, కురల్‌ మున్నగు వానివలన్క, (శ్రీస్తుశకారంభ శతాబ్దుఖలో దక్షిణ 
భారత వర్షమున కైన బొద్ధమతము.ల (వళోవము కొంతయుండెనేని 
చూవట్టును. శీలవ్పదికారము ననుసరించి, (క్రి, వె. !-వ శకాబ్బము) 
కావేరీ పట్టణమున విష్థ్వాలయమ.లు, కైన బౌద్ధ విహారములు 
నుండెను. (క్రీ.పూ, 8వ శకాద్దిలో నశోకుండు తన నుశ్యవచారకుల 
నంసెను. ఇంచుమించుగా నా కాలనునబే, మౌర్యచ(క్రవర్తియగు 
చం(దగు స్తనిశో భదబావువు దక్షిజావథమునకు జై మలను వలినసంపె 


1) వద్మసనంహిశా 12,2,1,3:3 1 64,1,1ః 


200 భారతీయత క్త కకాష్రము 


ననీ చెవ్వు భం వ్రదాయచరి తమున్నది. శీ(వ్రఖ క్రీ విక్వావీము అంగీక 
రించి, కటాక్షించు వరమేశ్వరునిం గోరు (ద్రవిడదృషికి కై నబొద్ధ మక 
ములు తృ ప్తినీయంజాల వయ్యెను, ఏకేశ్వర మశములగు శైవ వై షన 
ములు (వబలినవి, వారి యాగమముల వనునేరించి తద్భక్తులు 
(వ ర్తించీరి. 


ఏ.వురొణములు 


పురాణములు త త్ర్వశాఖల కాలమందలి మతకావ్యములు, కథలు 
గాధలురచించి తన్మూలమున్క్య నవి దైవమానవలోక సంఘ తత్త్వము 
లను పం[వదాయము ననుసరించి |వ్రకటించిననీ. ఆ కాళలమునందలి 
యవై దికీ సిద్ధాంశములను వీరి నచో నిర్మూలించు నుద్దిశముతో నవి 
రచింవంబడినవి. తాక్ట్విక ఫిద్ధాంతమ.లను, (ప్రౌకృతజన విశ్వాన 
ములలో మేళవీంచి వర్ణించు నానోభావసమన్వితము లీ పురాణములు, 
పురాణకర్త వ్యాసుండని (వ్రతీతి, 1 అని చేదసంవదాయములబే యని 
చృిన్నముగా వ్య క్రీ కరించువట్లు వ్రకటించుకొన్నని. * ఈ పురాణములు 
కిత్రత్ర శ్రపీద్ధాంతములను (వకటించుమగాని యొక నమన్వయవద్ధలి 


1 కోన్ని సరాణములు విష్ణుశ ర్హృర్వదును కెన్సళొ నెను చూ నద్మవురాణన్ను 
1,62,18 

2) వాయవ్వరాణము 1,11,194,202 

శ్రి) ముఖ్యపురాణము అష్టాదశ వంఖ్యగలవి విష్ణు భాగవత్క నారదీయ్య గరుడ 
నర్మ నరావా పురాణములు, 'వైష్టవములు న్స లింగ్య న్మంద్క అగ్ని లేళ వాయ 
మధ్య కూర్మ పురాణములు శ్రైవమలు ఇర౭ిరములగు |బిస్మా లేళ సొర (బ్రహ్మాండ 
(ిహ్మనైవర్హ మార్కుంగేయ్య భవిమి వాసన పృరాణములు [విస్మానంవంధముల్కు 
వుజీయు నని వరునగా సాక్టిళ కానమన్య రాజవములనీయు( జెన్పరాగెమ చూ 
మర్ప్యవరాణము 52 ఇని మహాస్తరోణము లనంబడును మజియు నున వ్వరాణనుచు 
గళివ్స, ద్రతివరాణమె సర్గ [వ్రతినర్గ వాళ్ళ మన్వంఠర్క వంకానుచధికను రసు 
వంచలతణములమ గలిగియుండును, సృరాణమూ లితిహానముల కర్వాచీనములు అతి 
్రదీనమురిగు వరాణనులు (క్రీస్తు శళమునవల బూర్యకాలమునటీ( జెందునుగాని తరు" 
వాక భావిలో! గొన్నిమార్చులు చేయ(బదెను, “ఇవి [కీ వూ రన శకాబ్దారంభ కాం 


నవమాధ్యాయము క రామామజుని ఆ స్తికత_త్త్వము 201 


ననువరించ లేదు, (పొచీన వీజ్ఞానవేత్తల యువదేశముల నందు ముఖ్య 
ముగా వేదాంతసాంఖో్యోసదేశములను వి స్తరింపంచేయులే వానియాశ 
యము, నామము ననునేరించియే యవి సరాతన సం వదాయములను 
గాపొడునవని తెలియును ఇవన్నియు ఆ స్త్రికములే; ఈశ్వర, జీవ 
జడవదార్థ భేదముల వన్నియు నంగీళరించును. (తిమూ ర్తిభానమున 
కొన్న త్య మేర్చడెను, కాని ప్రతిసరాణమును విష్ణునకో, శినునకో పూర్ణాధి 
వత్యమిచ్చి వర్ణించును. విష్ణు (ప్రాధాన్యముగా నున్న పురాణజమున 
శివుడు (ఐహ్మయు విష్ణు వర్చించుట కాక విష్థుభ కు క్తుల నాదరింతురు, ! 

భాగవతపురాణమున శ్‌వండు (పాచేతనునిళో నిట్లు పలికెను 4 “విష్ణు 
పదార్పితచిత్తుండై ననాండు నాకుం(బీయుండు ” కి ధగవానుం డీజగత్తున 
శేకై కాధారము, మూలము, గతియునై యున్నాండు. 3 వీ పేరు పెట్టినను 
బరమేశ్వరునకు సకలకల్యాణ గుణములను బురాణము లారోపించును. 
* ఏఫ్టం డీం్యద్రియాకీతుండో ” పర్వ ద్రవ్యములలో నుత్తము [దన్యమా, 
ఎవడు పరనూత్మయు, వ్వయంస్థితి గలవాండునై, రూవవర్ణాది లక్షణ 
విరహితు౭డై, జన్మజరామృుత్యువులు కానీ, పృద్ధిక్షిణతలు "గానీ లేక 
నిర్వికారుండై యుండునో, ఎవండద్వితీయుండు గీత్యుండునై, విభువై, 
విశ్వగర్భుండై (ప్రకాశించునో యట్టి వానుదేవుండవంబడిన వాని నెవరు 
వర్ణీంపంగలరు 1” * (పకృతి, శత్చరిదామమునుగూర్చి సాంఖ్యము 





మునకై న6 ఇెందియండును ఆన_సంబుని కాలమీంకము పూర్వ కర మైనదని రజావై 
నచో వీ షరాణకాలను వింకొక, 150 లేక 200 యేండ్లు వెనుకకు జరననచ్చును " 
(వర్ణిటర్‌ | ట్రాలీన భరశవర్డ ఛరిత నంన్రదాయము ష్క91) ఇరరములుగాక, 
భాండో ఉ 843 శఠవద (బ్రాహ్మణము 11 ర్క్‌ర్క,8ః అర్థశావ్రమ్ము కేర్‌లాపరాణ 
ములను స్మరించినవి 

1) పోల్చు: విన్తుప్తరాణము 12,2 శ క్షయో యన్య చై కస్య(విహ్మ విష్ణు శా 
ర్మకః (1-9) చూ భాగవతము 1,2,23 

2) భగవంఠం వానుదేవం (వ్రసన్నః [వియోహి మే (4 2428) 

(తాశ2430) 

3 విష్ణసరాణను కండ 

4) వవ్షున్నరాణము 12,10 

2,183 వద్మస్పరోణము 620370 


202 భారతీయత త్త్వశాష్త్రము 


చెప్పినదే యంగికఠరింసంబడెను గాని, [పకృతి పరిణాను మీశ్వరాధివమై 
నడచువని నిశ్చయింపంబడెను, పకృతిర యీశ్యరుని దేవిగా వర్థింవం 
బడెను, విష్టుపురాణతృతీ యాధ్యాయారంభమున మై! శేయుండుపరాశరు 
నిట్లడుగ (గా, “పద్ధ బ్రహ్మమునకు వగ్గాది కర్తత్వ మెట్లు చెప్పవీలగుమ?ో 
ఆగ్నియం దుష్టమువలె వర్వనృష్టియు నాతనియందే యున్నదని 
బదులు చెప్పంఖడిను. జగద్వా వ్రవికత్వమును పురాణములంగీక 
రించును, జగన్నిరననము నిమిత్తమే మాయా శబ్దము మునయో 
గించుమ 


మతవిషయములోః |వార్థనా యజ్ఞములతో' గూడిన వై దికారాధ 
వమ్ము భ శ్రీ |వతిమారాధనములుగా మాటిన వంగతివిస్పష్టము, పొరా 
జీకధర్శ్మము నం|వదాయ వ్యతిరేకము గాదు. కర్మ సునర్ధన్మ సిద్ధాంత 
మును, ధర్మజ్ఞాన నిష్టలన మోడ్లానకాశము వంగీకరింనంఖడెను. వీ 
యొక త క్హ్వమునకో శలయూపుట కాక, యీశ్వరునియం దచంచ€ 
భక్తియే కలియుగమం దు_త్తను మోక్షసాధనమని చెవ్పయబడెను, ! 
పర్వతములబై వం గదలించువదే భక్తి; భక్తికసాధ్యములు లేవు, ! 
గ్రువుని, వత్చురుమండై , వవితుండై, సర్వజీవకోటికి శథమును జేకూర్య 
నుత్కంశచూపునుని యాతనితల్లి యువదేశించెను * “ఎవడు తక 
వర్ణధర్శమును విడువక, మి కామి తభేదదృష్టి లేనివాయడై, వరులధ; 
మున కాశింపక్క యే [పాణి కెన్నండవకృతిచేయక, వరిటద్ధచిత్తుడై 
యుండునోయాత డే విస్గుభ క్తుడని తెలిసికొనుము ”* సంపదరే 
గొరవకారణమై, ధనమే వచ్ళీలమై, మోహమే స్రీపురుషైక సంబం 
నూశ్రమె, అనత్యమే జీవిత విజయ హేళుస్నై కారాకాసంగమమే యేరై 





1) భాగవళమ్ము 12, ౩ 62 భాగచేతను భ్రిపోపానభేదములను నివరించునే 


ఇం శ్రవణం కీర్తనం విష్టోన్మురణం పాడ'వేవనమ్‌ 
అర్ననం వందనం దావ్యం సభ్యమార్మనివేవసమ్‌ (7-5-23) 


2) 1,12, 8) విష్ణుషరాజమ 1,1,1 
ర విష్టపరాణము ప్ర 7 


నవమాధ్యాయము। రానూనుజుని అ్టికతత్త్యము 203 


సుఖసొధనమై, బాహ్యోపాధినర్గమే, అంతరాత్మ యని యే సంఘమున 
హ్యాస్తీగాంచునో ఆ సంఘము శిథిలతగాంచును 1 అట్టి సంఘము 
మద్ధరించుట కొకరక్షకు డవసరము ఈశ్వర సొదృళ్యమే మోక్షము 2 
రామామజ మతము విశేషముగా విష్ణుభాగవత పురాణములకు బుణవడి 
యున్నది. 


4 _ రామానుజ జీవిళము 


శ్రీ, వె. 108వ సంవత్సరమున థ్రీపెరుంబుదూరులో రామా 
మజుండు జన్మించెను. చిన్ననాండే యాతని తండి స్వర్గన్ధుండయ్యెను. 
కులష్టులై న బాలుర కానాండు లభించు విద్యాళీక్షణ మైనవెనుక్క, కాంచీ 
పురములోని యాధవ।ప్రకాఖీనొద్ద రామానుజుండు వేదాంతమభ్యసించెను, 
కాన్సి గురువుగారి యర్థనిర్ణయము లన్ని విషయములలో నాత౬ డంగీక 
రింవలేదు. న్నువసిద్ధ శ్రీరంగమతఠాధివకియగు ఆళనందారు రామా 
మజునిపాండిత్యమున కచ్చెరువంది, శ్రీరంగన. శాధివత్య మాతని కీయ 
నిళ్ళయించెను. ఆలనందారు కవసానదళ వచ్చినప్పు డాతని శిమ్యలు 
రామామజునిం దోడ్కానిరమ్మని పెరియనంబి నంపిరి, రామానుజుడు 
వచ్చులోపుననే గురువు మరణించెను. రామానుజుం డాలవందారు మృత 
దేహమును సమీపింపంగా వాతని కుడిచేతి మూండుువేళ్ళు ముడుచుకొని 
యుండెను, మూండుకోరికలుమిగిలి పోయిన ననియు నందు ముఖ్య 
మైనది [బహ్మనూ(తముల కొక సులభమైన భామ్యరచవ మనియు శిష్యులు 
చాని కర్థము బెప్పిరి. రామానుజుండు కాంచీపురసునకుం దిరిగి వచ్చి, 
తన దై వప్రార్థనములన యథారీతిగాం కేయుచుండైము, ఓకనాం 


1, అర్థఏవాలీజన హేతో, ధనమేచాశేషధర్మ'హేకుఖ అభిరుచిరేన దాం 
వక్య వంబంధ హేతుః, ఆన్నర మేవన్యవహార జయహేతు। వ్రీర్వమేన ఉవభోగహేరు। 
(విహ్మనూ]క సేవ వినర హీరు™, లింగధార బమేన అ|శను హేతుః 
విస్దువరాణము 4ఉ2శ్క31-22 
2) ఆ సమములలో శ యగ్గడీంప(బడెను కామ పంత ప్రికొ ఆక విశేష న్వేచ్ళ 
యొనళిడెను నంత యంత, యో? సాధనల కధిక్షస్థావ మీయ(బదెమ 


204 భారఫీయత_త్త్వశాస్త్రము 


డుత్కట విచారములో నాతండు శన భావికర్తవ్యసుమగూర్చి దైవ 
నంకల్ప మెట్లున్నదో కనుంగొనుమనీ తదాళియార్చకు నడిగెను, ద్దైవ 
వంకల్ప మొకళ్లోకరూవకముగా నిట్లు చెవ్పంబడెను: నేనే వరశత్త్య 
ముమ, భేదమేవామశము; |ప్రనక్తియే నిరపాయ హితువు 
స్వవయత్న మవసరము లేనందున వంత్యకాలమున, మోక్షను. 
సిద్ధించును. పెరియనంబియే ఉత్తమ దేశికుడు” 1 దై వమిట్లు వలి 
శెను; లేక రామామజుండు దై వవాథ్‌ నిట్లువిన్కి దాని ననువరింవ నిశ్శ 
యించెను మధురాంతకనుందున్న పెరియునంటి చాత(డుకలిసికొని 
వానివలన వేదాంతర హప్యోవదేశము నొందెను. మహాపురుషుల కన 
కాలవ తీయగు శీశీనుణి లభించు రుదు తన అక్ష్యములక్షై కృషిచేసి 
యాతబిక క్తుల సతిశయింపంకేయునట్టిది రామనామ జునిథార్య కాకపోయి 
నది. దాంపత్యమం దననుకూలత్ర దాచుటకు శక్యముకోనిది రాన 
నుజుండు శన దురదృష్టమును (గ్రహించినాండు బుద్ధశంకరుల్లనలెన 
శ్లేబోపొల్‌ల వలెను, నీశ్వర సామీవ్యమును లీక మారన పరిపూర్ణశ 
శెఖరముల సందుకొనుటకు పర్వదంగక్యాగమే సాధనమని నః 
యించెను పన్న్యసించిన యాతనిని జనులందణు మెచ్చి, యకిరాజ 
నులించిరి రామానుజుడు శ్రీరంగమున స్థిర నిగాసియై తిరువాం 
మొఠి నిగూఢార్థముల నభ్యసించెను. జోధాయనవృ్తిని కం! 
ముగా వెటింగిన శిష్యుండగు కూరత్తాళ్వారు సాయమున రాషహామజుం 
చేదాం శసారముము, చదార్థవం[గహమును, వేదాంఠదీవనును, (బై; 
స్యూత గీకాభాష్యములను రచించెను, వైష్ణవనండికు లెల్లరు రా, 
నజ (బ్రహ్మమ్మాక్రార్థవివరణమం నంగికరించిరి. ఇఅదియేసై షః! 
థ్రీభాష్య మయ్యెను, దక్షిణావథమెల్లెడ నంచారముబేసి, రానాను 
డనేక శిథిల దీనాలయములమ పునర్శిర్మాణముచేసి అభేంభ్యాకుః 
వై స్టవటుగా మార్చెను, మహాజ్ఞాన సంవన్ను(డు తన యుగమున 





1) శ్రీమావ్నరం కర్ప్వమహం, మఠం మేలేద్య [వవశత్తిర్నిరసాయహే 
నావళ్యకిశవ్మరి! ఆంత్యకాలే మోకోమవోవూర్ణ ఇహార్యవర్యః 

జీవితాంఠమంరు సర్వమావవృలు మోగమునుబొందుదు రమనదీ సాంచర్యాశ 
శేంద్ర రషణను. చూ వేదంఠ దేశకుని పాండరాకరజె 


నవమాధ్యాయము॥ ధామానుజుని కస్తికళ_త్త్వము 205 


(వివక్త మై తనకు లభించిన సర్మపదాయ సిద్ధ మగు (సాచీన విజ్ఞాన 
మును తన జీవితములో. బునరనభూతికిం దెచ్చును రామామజునికి 
సహవాసము నొపంగిన భక్తులు జ్ఞానులు నిత్య కాన వై రాగ్యములతో6 
దమ జీవితములం గడ్లపిరి, ఆళ్వారుల గీశముళలు వారి హృదయ 
సుళలలోం వరమేశ్వధండు నిండారి, పొంగిపొరలించిన మస త్రరావేశ 
భ క్రిపూరితములు, వలన వారికి భగవానుం డనంగా జగత్కర్తయే 
కాదు, సన్నిహిత మీశుండు, మాగ్గదర్శియు న్టైవవాండుం జన్మవహజ మై 
భ కీ భావము రామాసజునీకిం బరమేశ్వరు వొక వ్యక్తిగాం (బదర్శించి 
నది, శంకర రామానుజు లిరువురు వేదాంత మవాన్రనక్తలే, వారి 
చిత్తములలో సమాననమస్య అుదయించినవి, వారి శాధారములగు 
మూల గంథసులును ససూనములీ, వారి వివరణ వద్ధకు లించు 
మించుగా సమాన ,ప్రతిపొదనల పైవినే సాంగినవి, కానీ ఫలిశములు 
మాము వివ్పష్ట భిన్నత్వమును సూచించినవి, వారు చేసిన నిర్ణయ 
ముల్కు వధమార్థ్య సంగ్రహణములో వారి భిన్నములగు చూపులను 
(దర్శించినవి, రామానుజుండు సహజ మశానుభూశిని గట్టిగా నమ్మి 
సృష్టిరచవ వలవను నవశార (వవక్తలవలనన్వు సొక్షాత్కారముల వల 
నగు, మావవ్పవకు గోచరించు వరమేశ్వరునివ్య క్షీ కరించు నిగూఢమగు 
నమష్టైనభ క్రీ మార్గము నాతండు (ప్రకటించివాండు. (బ్రహ్మనూ(కముల 
యందు మపనిషళ్ళుల యందు నవ్య క్త నిగూఢత్వము నందియున్న 
భావముల వాతం డాళ్వారలయొక్మయు నాచార్యులయొక్కయు సొంగ 
శ్యముచే బహిర్గతము లొనరింపం గలిగెను. ఆతం డెన్నండును దానొక 
స్వతంతమగు తత్త్వము మపదేశించుచున్నట్లు భావిం లేదు. సార్వ 
కాలికమైన |బ్రహ్మజ్ఞానముదే యాతండు (వ్రకటించుచున్నట్లు విశ్వ 
సీంచెను. 


ర్‌-చరిిత . సారస్వతము 


ఇతిహసారంభ యుగమునుండి యించుమించుగా వైైష్టవోద్యమ 
మవిచ్చిన్నముగాం (బబలిన చరితమున్నది. బుగ్వేదమునందు 


206 భారతీయత _త్త్యశాస్రము 


విష్ణువు వరమనదనీవాసియైన ఆదిత్య దేవకగాభానింవంబడెను, 1 వరుణ 
దేవతా భావము బలనత్తరమగు నేశేశ్వరహద లక్షణ లక్షితమైయున్న ది. 
చేదములందు మనకు వీఖాశీర్వచన (వేదాతయగు భగదేవకా భావ 
మున్నది. ఈ భగశటబ్దమ.నకు [శేయశ్ళక్తి యను భొవము పెంపొంది, 
క్రమముగా వద్జీ శక్రిగలవాండే భగవానుం డనీ తలవంబడెను భగవ 
దారాధవతో గూడిన మతమే భాగవతముతము, భాగవత మశమును 
గూర్చి మహాభారతము న్మరించినది, భాగవత మతమే వై ష్టవమఠమై 
భగవామనే విష్ణువుగా (గహించెమ, మహాభారతములో. జెవృయిడిన 
వంచరా[తమశమున వైష్టవమళలక్షణము లన్నియు నున్నవి, ఇతి 
హాసములిలోం విష్ణువునకు (బశ్యర్థిగా శివుడు పేర్కొనంబడెను. కానీ 
విష్ణు పురాబమునందు విష్ణువు దేనదేవశ్వ మ్యవ్రతినూనము, భాగవత 
పురాణము (కీ, వ, 800) కృష్ణునే [వధాసముగా వర్ణించిన భాగవత 
మతమునే _(వకటించినది, ఇందలి భక్తి మహాదావేశ వూరితము, జీవే 
శ్వర సంబంధము నాయకీనాయక సంబంధముగాం (బ్రదర్శింపంబడెను, 
దక్షిణానథమునకు భాగవథమతము కీ. [పథమ శకారంభమునకుం 
బూర్వ మెవుడో నచ్చి యుండెనని నానాఘాట్‌ శాననమువలన సృష్ట 
మగుచున్నది, కలియుగనుందు నారాయజొరాధకులపంఖ్య దక్షిణ 
దేశములో వధికముగా మండునని భాగనతము చెన్పుచువ్నుది, & 
(ప్రామాణ్యపిద్ధిని గాంచిన ద్వాదశాళ్వారుల గీతములు నాలాయిర (ప్రబంధ 
మును * సానూన్య నానుముతో. భిలునంబడెను, ఈ యాళ్యారులలో 


1 వస్లోః వరమం సదం 
2) 1165-38-40, 


వ్ర) ఈ [గంళము 40౧0 వద్యములుగలది వాలుగు భాగములిగా విఠజీంన 
విడేను మొదటిరి ముదలాయిరము; ఇందు పెరియాశ్వారు, ఆండార్‌ మున్నగు 
వారి వాథ్యము లున్నవి రెండనది తిరుమంగయ్యాగ్నాకునిదై న వెరియకడు నోరి 
మూ(తవది మవవిద్ధమైన నమ్మాళారుని కిరువాయమొ? నాల్గనడగు 
ఈ ఇయర్చ” మొదటి దానివలెనే యనేకాక్వారుల వాక్య నంశలనము నమ్మాళ్వారుని 
తిరుబాయిమొళ్ళి తమిళ వేదన్వరూననువి చెన్పిచురు పోల్చు; “వేదం శమియన్టీయా 
మారన్‌, సుజియు!._ 


నవమాధ్యాయము ? రామానుజుని ఆ స్తేకత త్రము 207 


నొకస్త్రీయు, బెక్కురు భ్యూదులు, వొక భూపొలుండును గలరు వీరి 
యనంతరము నగుణారాధనము వలన నీశ్వరామగ్రవహాము లభించునను 
విశ్వానమునకు దా త్త్వికాధారమును నిర్మించు నాచార్యులు బయలు 
దేరిరి, రామానుజ పూర్వాబార్యవరంవరలో ముఖ్యులు నాథముని, ఆల 
వందారు - యామునాచార్యుండు, పన్నిద్ధరాళ్వారులలో: జరమాళ్వారు 
శీన్యుండై న నాథముని (కీ వె 10వ శతాబ్దము) ఆళ్వారుల యుసదేశ 
వాక్యముల నొక వద్ధతిలోనికిం దెచ్చెమ. న్యాయత_త్స్వమును యోగ 
రహస్యము నీఠండే |వా'సె నందురు, వేదార్థమునే వై ష్టవాగమములు 
(వశిపొదించు నని సమర్థింవ యామునాచార్యు(డు మిక్కిలి శమపడెను, 
ఆతని ముఖ్యరశనములివి!? ఆగమ (ప్రొామాణ్యము, మహాపురుష నిర్ణ 
యము, పిద్ధితయము గీకార్థ పర్యగహము, చతుక్లోోక్కి సో[తరత్నము 
వై స్టపుల మశసారస్వతము నుభయ చేదాంతనానుమునం బిలుకురు , 
ఏలన నందు సంస్కృత (వస్థాన్యతయము, తమీళ (నబంధముకూడ 
నున్నవి, ఆళ్యాదలగీశతములు, (బీతి న్మృతివార్యసారమునే |వ్రకటించు 
నని చిరనంవదాయ విశ్వాన మున్నది శంకరుని నిరంకుశమైన 
అదై కతవాదమువలన్క, రానూనుజుండు శీరిగి, వేదో _క్షమైన యేశేశ్వర 
మతమును బునః|బకటనము చేయవలసి వచ్చినది, బోధాయనమవృ శక్తి 
యందలి భావములనే తానువి గరింవంజేసికిననియు, తంక్క (ద్రమిడ, 
గుహదేవ, కపర్ణిి భారుచులు తనతో సమానభావములు గలవారే 
యనియు కెప్పినాండు, రామానుజుః డుగ్గడించిన యే'కేశ్వరనాదము 
యొక్క పురాతనత్వమును శంకరుం డంగీకరించును. అందుచే రామా 
నుజమతమునకుః బూర్వ మూలములుగా దేశేశ్వర[వతిపాద కోవనిష 


(రే ళలియుగేపాప్లే నా్లీకై: కలుషీళ్ళర్సే 

స్టోవిరంశాంళ నంభూతో వేద వేదార్థ క_ర్ధ్వటర్‌ 

స్లోతం వేదవేయం &ర్లుం (దావిణ్యాపీచ భావయా 

జవిష్యతి సళాం(శీహ్టో లోకానాం వాతకామ్మయా * (భవిష్య వృరాణం) 
తిరువాయిమొళివిగూర్చి గాథనుఃని యిట్లు చెప్పెను; “ గహ నశాభోవనిషత్సనూగనుం, 
[దావిడ వేదసాగరం ,, తిరువాయిమొశియొకు |ప్రధాసవిషేయము అర్థవంచక 
[వ్రవచవము (1) వరమాత్మ (2) జీవాత్మ (3) రెంటివంబంఛము (శ) అవిష్టనాళనము 
(5) ఇిస్టవిద్ధ 


208 భారతీయత క్త ్వకాశ్ర్రము 


త్తులు, వారాయజీయ [వకరణముతో. గూడిన మహాభారత భాగము 
భగవద్గిత, విష్టుపురాజము, వై ష్టపాగమములు, అళ్వారులయు వి 
ర్యులయురచనములు నని చెస్పవచ్చుము, ఉసనివద్గీకా ఏహ్మ నూ! 
ముతో వైష్టవభక్తుల భావములకు నమన్వయముమగూర్చువవే రా 
మజుని ముఖ్య రచనలు, ఆతని స్వతం(త |వతీభ కెంత స్థానమున్మ 
నిర్ణయించి చెప్పుట సులభముకొదుకాని, యతనిచే రచించంజ 
థ్రీభాష్యము, *బ్రవ్మన్తూతములలో నేశకేశ్వర తత్త్వమున కాధార 
లను గమంగొను యత్నము లన్నిటిలో నాతనియత్నమే విశేష! 
నంపూర్ణత్వములచే నిరువమాన మై [వ్రకాశించుచున్నది.” 1 రామాను! 
భక్తి తర్చూర్యుల కంటెను, ననంతరకాలికుఠకంటెను నధికము 
దా_క్స్వికము నియమనివద్దమునై నది, వేదనిధి కర్మ విధానముల 
సింవ నాశం డుద్యమింవలేదు, పొరాణశికగాథల కధిక ప్రాముఖ్యము వా 
డియ్యలేదు భక్తివలన మోక్షము అభించునని (ప్రకటించు యది 
(వస్థాన్మతయ |వ్రథాన నందేశమని నిరూపించుటకే యాతండు యతి 
చెను, రామానుజ భావ్యమునకు సుదర్శవభట్టు విరచిత _బీత్మప్రకాళిక 
గణ్యమైన టీకయై యున్నది. 


ఇంచుమించుగా 14వ శతాబ్దముననే దక్షిణో_ త్తరములగు తెం 
నడగలి శాఖలకు భేదములు ప్రబలెను. కెంగలే శాఖ తమిళ (పబంధ 
సుత గ్రంథమని నమ్మి, సంన్మృత[గంథముబయెడ నౌొదాసీన్య 
చూపెచు, వడగలెశాఖరు రెండును సమాన ప్రమాణములే,. తెంగల 
దోషభోగ్య మను |వమాదకర సిద్ధాంతము నంగీకరంచిరి. అనః 
భగవానుడు పొవము నమభవించును, వీలన దానివలన నాతని య 
(గ్రహముచూపుట కెక్కు డవక్లాశమున్న ది, * వడగలు తమిళముక 

1) కీర్‌, ఇ ఆర్క్‌ కృవాల్యుము 10వ ర5ఉ% 

2) చూ ఓప్కాల్‌ వైల్డు డిప్రొవండివ్‌; “|ిన్తు తనలోని యే దైవలకణ 
వలననో నూనవునిలో( విరిపూర్జతి శర్యంశనన్నిహీత నంవింధ్యప్రాప్తికిళవావ్‌వి (వే! 
చుపే మార్గమని యట్లుబేనెను దాని యర్థమింకచు తెలియవిరీతి సారండు పాననః 
దుఖినులు స్వయముగా నుందరములగు విషయము లలియ్మ నబి నవిశ్రములై న 
పూర్ణ శాంళను రివియు నాఠండు చూవిగా(డు, ” 


నవమాధ్యాయము। రామానుజుని ఆ_స్తీకత శ్త్వము 209 


వధికముగా సంస్కృతము మవయోగించి, అక్ష భావమునకు శాక్రేయ 
మకాంశములను గొన్నీజీని స్వీకరించిరి, ] 


పీశ్రై లోకాచార్యు(డు తెంగలశాఖకు ముఖ్య[వతినిధి. ఈశ్వరాను 
గ్రహ మమోభుమైవదనియు దానినిం గేవల భ క్తి చేతనేగాక, (వస క్తిచే 
గూడ సొధింపవలెననియు నాఠండు బోధించెను, గురుపునకు పంపూ 
ర్థాత్మసమర్పణమే జేయవలళెననీ యీ శాఖవారి మతము, ఇది రామా 
నుజుండు చెప్పిన వివేకనహిత గురుష్కకాషావద్ధతిగాదు. రహస్యము 
అనబడు నష్టాదశ గంథములకు లోకాచార్యుండు రచించెను, అర్థవంచక 
తత్స్య్యతయములందు ముఖ్యములు తెంగలశాఖలో మనవాళమవాముని 
(వధానళ క్తుండు. 


రామానుజామయాయులలో వ్యగగణ్యుండగు వేదాంక దేళికుండు 
లేక వేంకటనాథుండు (1వ శతాబ్దము) వడగలైి శాభాస్థాపకుండు, కాంచీ 
పురము జన్మస్థానమయ్య్యు వధికణీనితకాలము బాతండు శ్రీరంగమునం 
గడపను. అతం డనేక విషయములను గూర్చి విపులరచనలను' చేసెను 
గాని యాతని ముఖ్య(గంథము లాతనిచే తమిళభాషలో రచింవంబడిన 
పరమతభంగ రహస్య తయసారములై యున్నవి, ఆతని వంచరాత 
రక్ష, నచ్చరితరక్ష వంచరాత శాభానియ నూచారములను వివరించును. 
శ్రీభాష్యమునకు తత్త్వటీకను, గీకాభాన్యమునకు తాత్సర్యచం|దికను 
వాతండు రచించెను. పూర్వోత్తర మీమాంస లౌకేత త్త్వథాగము 
లనియు, దైన యాజమాన్యమునంగాక, కర్మ ఫలసు నీయంజాల 
వనియు నాతండువాదించి సీశ్వరమీమాంన యను (గ్రంథమును 
రచించెను, ఆతం డింకను రచించిన న్యాయసిద్ధాంజనము, తత్త్వ 
ము క్తాకలాపము కద్వ్యాఖ్యయగు సర్వార్థిసిద్ధియు నువయు క్తరచన 
ములు, అతనిఖండన (గ్రంథము శతదూషణి అద్వైతమును నిరపించినది; 


1) విద్దవళ్నీయగు లక్మీయే వవ్ణువువలెనే జన్మరహితయనియమ్మ ఓస్టువుతో 
నమముగా( గృహం జూస్తనవియు సర్చింవనలెనవి వారు నమ్ముదురు ఆమెకు అన్మ 
మున్నదవియ్యు బై వక్ళవ కామె పాధనశ క్రియనియు తెంగలకాఖవారు కలంభిరి చూ 
ఆషా దళభేదనులు గోనిందాదార్యస్వామి కె ఆర్‌ ఎ యన్‌ 19,10, 

ఖా bald 


210 భారశీయత త్త శాస్త్రము 


దానికి భాష్య మొకటి చండమారుత వ.నునది (17=న శతాబ్దవ. 
పై దానితో సమానమైన ఖండన |గంథమే. శ్రీనివాసాచార్య కృ 
యతీంద్ర మతదీపిక నదునేడవ శతాబ్దములో? _బ్రధాన (గంథము, శై 
పుశావలంబీ యయ్యు నస్పయ్యదిక్షికుందు పెక్కు వైష్ణవ (గః 
ములకు వ్యాఖ్యలు (వాసెను. ! రామానుజ మతమును సమర్థించుట? 
రంగరామాసుజుం (18వ శశాష్టము) డువనిషత్తులకు భాష్యము. 
(ాసెమ, రామానుజోుని ప్రభావ మవంశర హిందూనుత చరితమం 
నేటికిని దృశ్యమాన మగుచున్నది, మధ్వ, వల్లభ, చైతన్య, రాః 
వంద, కలీరు, నావక్‌ నడపిన యుద్యమములందు వారును, సంస్కా 
మతమగు (బ్రహ్మసమాజమును, రామానుజ పో_క్తమగు చేకేశ్వరత_ 
ముక కెంతయు బుణపడియున్నారు. 


6_ భాస్కరుడు 


శ్రీ వ. 800 పొంతమున, భాన్మరుండు భాస్మరభాష్య ను 
నొక _బవ్మాన్మూత భాష్యమును రచించెను, * ఇది యొక నుతశాఖ! 
కెందిన గంథముకాదు. శంకరుని వాదమునుగానీ, సంచరా(_త వై 
వాదముమగాని యిది సమర్థించుటకుం బూనుకొనలేదు, భాస్మ్కరుః 
భిదాఖేదవాదమును సనుర్థించెను, 8 (బ్రన్మామనంగా నర్వభఖీద వీరసి 
మగు వద్ధ చై తన్యరాశికోదు, సర్వ్యసంపూర్ణగుణసంపన్న మైన 
(హ్మముయొక్క కోరణరూప మేకత్వమును, కార్యరూపమసు నానా 
మునుగా భోవింవం బడెను * కారణ మూల రూవములలో వస్తుః 
1) ఒక కాంచీప్పర వండితసభలో 49 విస్టువులకు భేదములేదపఓియు సంద 
దాను శివు నర్చించుచుంటి ననియశ తెస్సెమ "“మాహేశ్వరే బా ఇ౫గకా సుధీళ 
ఇనార్జనేవా జగదంఠ రాక్మలి, న వన్తుభేద పతిని త్తిరమ్త మేతథావి భక్తి నరుణేందుశే॥ 
2) ఇతవి భావముల మదయమ(డు తన జీనుమాంఇలిలో ఇండించెను 
(bx మ 980) 
8) దీనిపై విమర్శన మునతు చూ రా॥భా॥ 1,1,4 
శృ) కార్యరూ వేణ నానాశ్వం్య అభేద! కార ణాత్మనా॥ (భాన్మరుండు! 1,1,4,) 


నవమాధ్యాయను ? రామానుజుని ఆస్టీకత త్ర్వము 211 


ఖీదముల్పు కార్యపృథ గ్రూసములలో భిన్న ములు, నివ్వ గడ్డిని హరించి 
ఎట్లు ఖేదము భేదమును హరించునది కాదు. రెండును సమానముగా 
భత్యములే. పరిణామము నిజమేయని భాస్మరుండు నమ్మును, 1 
మాయావాదిము (ప్రొమాణ్య విరహిత ననియు బౌద్ధనంవర్మ సంభూత 
మనియు భాస్కరుని మతము, జడబగత్తు నిజముగా నున్నదనియు, 
వది (వహ్మలక్షణ యుక్తమేయనియు నాతనివాదము, జడవదార్థము 
అ్రహ్మమువై. వర్తించినపుడు దేహేంద్రియ రూవమగు నుపొధిగామాజి, 
జీవోత్స ల్రికారణ మగును, ఉపాధులు మాయా కల్పితములు గాననియు, 
యథార్థములేయనియు నాకనివిశ్వాసము. సహజముగ జీవాత్మ (బహ్మ 
ముతో నేరమే కాని యుపాధివశమున చేజై యున్నది, * జీవబనవ్మా 
సంబంధమున కగ్ని విన్ఫులింగ సంబంధ మువనూనముగాం జెప్పం 
బడెను. (బ్రహ్మమునకు మపాధులకుంగల సంబంధజ్ఞాన లోపముచే 
సంసార మేర్చడివది, తపోధర్మములచే, వానిఖీదము నెజింగినచో 
మనము తరింతుము, జీవాళ్మల పునర్జన్మము తన్మూలమునం గలుగు 
దుఃఖమును (ఇహ్మము నిజముగా ననుభవించు నని థొన్కరుండు 
తలంచినాండు, కర్మ మోక్షసాధనపుగు జ్థానాంగ మని యాతడు చెప్పును. 
ఆతండు రామానుజుని వాదముమ లేక జ్ఞానకర్శ సముచ్చయ వాదము 
వంగీకరించునని చెవ్పవచ్చును 


7 _ యాదవ వకాటి(డు 


కొంతకాలము రొమానుటుని గురువై న యాదవ్మవకాశకుండు (కీ, వె 
11-వ శళాబ్దములో6 గాంచీపురమున జీవించి, ఆదై కార్థప్రతిపొదకమగు 
నొక న్వతం త భాష్యమును రచించెను, _బ్రహ్మసరిణామ నాదమునాతండు 





1) భాన్కరీయప్తు చిదదిదంకా ఏభ క్షం (బ్రహ్మ [ద్రవ్యం్య అధిదంశేన విక్రియశే॥ 
(నర్వార్థనద్ధి 927) 
2) జీవనరయోళ్ళ స్వాథాసికోఒభేదః | గాపొధిశ నమ భేదః॥ భాన్మరుండు; 
తృత్కుడః 2,418 


212 భారతీయత త్ర్యశాస్త్రము 


(లిపాదించెను, (బహ్మము చిత్తుగాను, అచిత్తుగామ్క నీశ్వరుఃడుగా॥ 
మార్పు నింముగాం బొందెనని యాతని మతము ఈశ్వరుండు చిద్రూ 
మన్నచోం జేతనాచేతశనరూవములన్నీయు దొశేవస్తువుయొక్క అవ 
ఫేదములనిచెన్పవొవ్పును, దీనినే భేదాఖీదనాడనుందురు. (బవ్మవ 
పరివర్తప షందినము దన స్వచ్భతను గోల్పోనదు జశేవస్తు 'వేరకా 
మువ నేకళ్వభిన్నత్వములుగిల దిమటలో యాదవునికి విరోధ మేమియు 
గాన్చింవలేదు. సర్వవస్తువులు సర్యకొాలమ.లలో గోచరించుచున్నవ 
యాకఠండు చెప్పును కారణ జాతి |దవ్యరూపమున వాని కథేధమునీయు 
గార్యవ్యక్తిరూవమున వానికి భీముగల దనియు: కెప్పంబడెన 
(బహ్మ జగత్తులు రెండు నీరీతిగా ఖేదాఖేదముల్లై యున్నవి, 1 పరిచ్భిన 
ములగు జీవాత్మల పొట్లన్నియు [బ్రహ్మముసడునని భాస్కరుం 
చెవ్పంగా బ్రహ్మము సవాట న్వచ్చతతో నెప్పుడును (బకాశించు వ 
యాదవుడు బెవ్పును. ! శ్రీవేశ్వర జడనదార్థములు (బ్రహ్మ వికారము 
గాక, మూలరూపములే యన్న చో, మనము (బ్రమావశలసుని తెలియ 
గలదు (ఖహ్మ మొక్కలే యథార్ధద్రవ్యము. మిగిలిన వన్నియ 
వందుండి జనించిన వే, యాదనుని దృష్టిలో భిన్నత్వమేకళ్వము 
సమానముగా యథార్థమైనది, భాస్కరుని భావములో భేదము లువె 
మూలములు ఉపాధులు యథార్థములే; ఏకత్వము మూలసత్యవ 
చిదచిదీశ్వరులు పొరమార్థికముగా యథార్థము అని భావించుటచే సంని 
(శమన ముత్పస్నమగుచున్నది. ఈ యట్ఞానమును బోంగొట్టుటకు జై 
కర్మలు రెండు పవసరములే, 


(వహ్మమునటు నీశ్వరునకు భేదము (వ్రమాణ విరుద్ధమని రా! 
'మజుండు విమర్శించును. ఈశ్వరున కతీతుం డెన్వండును లేం! 
ఈశ్యరుండు [బ్రహ్మమునకు వికారరూవమమట యుక్తము, జీవేశ 
వదార్థ శర్తులకుు శ క్ర్యాశయమైన [బహ్మమువకును గల సంబంధ, 
విన్నష్టముగాం కెవ్ప(బడలేదు, 8 


1) నర్వార్థవి్థి 5 ఆ 27 న్‌ 
2) అహ్యరు(ు 1,1,17 
క్ర) కృక్ష్వముశ్తా కలావన్సు ర అ, 28 


నవమాధ్యాయము! రామానుఖుని అ స్తీకళ త్త్యము 213 


8. జ్ఞాన వమా బములు 


రామామజు(డు (వత్యక్షానునూన శబ్ద ప్రమాణము.ల నంగీికరించి, 
తక్కినవాని యెడ నుదాసీనత వహించెను, వాని యనుచరులొకటి 
రెం డధికముగాంచేర్చిరి, భేదమువలన వ్య క్రికరింవంబడివదే [పత్యక్ష 
విషయము, దాని కొక రూవనును నిర్ణయించు కాశిలక్షణము గలదు, ! 


ప్రత్యక్షమున సవికల్చక నిర్వికల్చక భేద మున్న దని రామా 
నుజుం డంగీకరించును. నిర్వికల్పర |వత్యక్ష మనంగాం గేవలఖ్రిదర హిత 
విషయ[గహజమును గాదు. గుణములతో నన్యోన్య సంబంధము లేని 
సగుణ విషయ గ్రవాణమును గాదు, ఆది నిర్గుణ విషయ (గ్రహణముకా 
జిలన, గుణభిన్నత్వ లక్షణ విరహితవస్తుదర్శవము దుస్పాధ్యము, 
వై లక్ష్యణ్యమే చిత్త ముఖ్య లక్షణ మగుటవేం గొన్ని విశిష్ట లక్షణ 
ములు లేనిదే వస్తువును మనము తెలియంజాలము, ఒక విశిష్ట లక్షణ 
సహిత వస్తు/గవాణమే జ్ఞానలక్షణమై యున్నది, * ఏలన సవికల్పక 
(వ్రత్యక్ష మందుమ, నిర్వికల్బక |ప్రత్యక్షమందుః జూడ(బడివ లక్షణము 
అనే తిరిగి స్మరించీ గుర్తింతుము, రెంటికిఖేద మే మనంగా, నిర్వికల్చక 
[వత్యక్షమం దొక వస్తువును మొదటిసారియే చూచి దాని జాతిలక్షణ 
మును (గహింతుము కాని యా జాతికి/జెందిన సర్వవస్తు లక్షణ మిదే 
యని తెలిసికొనం కాలము. * అట్టి వస్తువునే రెండవదానినో, వమూండవ 
దానినో మనముచూచుట తటస్థించినప్పడది యావజాతి వస్తువుల కన్నిటికి 
గల సొమాన్యధర్మమని గుర్తింతును, 


రానూనుజునీకి వ్య క్తుతీ యథార్థములు, వానియందు జాఠీత్య 
లక్షణమనున దొకటిలేదు. ఆంకానంస్థాన విషయములో సాదృశ్య 


1) వస్తు వాహ్యలకి జనులు [వత్యక్షబినయో ములు మన మేుః ధ్యవనివివినవూడు 
గోశేండయవ్య త్తి బహిర్గత మగునమ బాయ వింద్రియనిషయము గంధటూవ్య 
మయ్య, రూవ స్పర్శలకు విషయము, 


2) వవిశేవవస్తు విషయకశ్వార్‌ వర్వ (వ్రమాణానామ్‌, (1,1,1) 
కి) క_క్వ్వముక్సొ శలావను, శృర్కి2, 


214 భారతీయత త్త్వశాస్త్రము 


మున్నది, సాదృశ్యమును బట్టియే వస్తుభావమును గల్సించుకొందుము. 
సాదృశ్యమే సమానవద |వయోగమున కాధారము. 1. భేదము కాను 
వివరించు విషయసంబంధి కాదని వేదాంత దేశికుగివాదము. అందుచే 
[నత్యక్షము మనకు విషయజ్ఞానమును దద్భేదమునుగూడ నీయంగలదు.9 
ఇవి అన్యోన్యాాశయములు కావు. రెంటి కేకత్వమును మనము గూర్చ 
యత్నించినపు డవి పరస్పరాధారభూతములుగాందోంచును. కాని దివి 
నంతయు మన మి బ్లైంఠంగా (గహించినను, వీషయసనంబంధములేని భేద 
మెట్లుండంగలదో దురవగాహమై యున్నది. 8 


యోగదృష్టి న్వతం(త జ్ఞాన వమాణము కాదని రామానుజాను 
యాయులు తలపోసిరి, (పతి ఇం దియము నొక విశిష్టవస్తువర్గమునే 
చూచుటకు నిర్మింపబడినది; ఎంత యభ్యాసబలమున్నను నది యిత 
శేంద్రియవిషయములను [గ్రహింపంజాలదు; చెవి చూచుటకొని, కన్ను 
వినుటకాని జరుగదు, యోగదృష్టి యీ యిం|దియముల మూలము 
ననే వనిచేసినచో నది యింద్రియదృష్టి యిం|దియాతీత మైన దై నచో 
నది యనుభవదూర మగుటచే6 |బమాణము కాంజాలదు, 


స్మృతి ప్రమాణ మంగీకరింవంబడి (పక్యేక స్థాన మీయంబడినది. 
అది (ప్రత్యక్షములోం జేరదు, వీలన, స్మృతి జ్ఞానములో. |బత్యక్ష 
మిమిడియున్నది. కాకున్నచోం థత్యక్ష పూర్వకమగుటబే ననుమాన 
మును (ప్రత్యక్షము,క్రిందకే రావలెను. 


ఒక సామాన్య నియమమువలన లభించు జ్ఞాన మనుమానము, 
నిజమున కొక్కవిషయమే సామాన్య నియమమును సూచింవనగును, 
అనేక విషయములు నున సందేహము: దొలంగించును,. తర్కమువల 
నను, భా వాత్మకాభావాత్మకోదా హరణముల వలననన్తు మన మ్మవస్తుత 


1) పోల్చుః జైన భావముతో 

2) నర్వార్థనిద్ధి 514 

రె) అభావము |వత్యక విషయముగా( జెవ్న6దిడెను ఏలన, నొక వస్తువ 
లేదన్నచో వింకొకచోట నున్నదని భావమ్ము అఆనుపలబ్థిమూలమున( జ్నిత్ధమున కెల్లి వుడు 
తనకు సంబంధించు విషయనులుండ నవసరములేదవి కెలియఃగరిడు, (1,1,1) 


నవమాధ్యాయము। రామానుజుని ఆ స్టికత క్త్వము 215 


విషయములను వరిహరించ్చి సామాన్య ధర్మస్థావనము చేయుడుము. క 

తర్క్మవాక్యమునకు మూండంగము లున్నవి. న్యాయ వంచాంగ వాక్య 
ములోనీ మొదటిమూండునుగాని చివరిమూండునుగాని స్వికరింపం 
బడినవి, పోల్పుట స్మ ఎత్యనుమానముల పై నాధారివడుటచే న్వతంత 
(పమాణముగాదు, అర్థావ_్తియు; నసంభవము ననుమాన గర్భితములే. 


రామానుజుడు (తతి ప్రమాణము నంగీకరించెను. సర్వనృష్టి 
కాధారభూతనుగు పరమార్థమే యితర |వమాణములకుము గ్రావ్యము 
శకానిదగుటబే శా .మ్రైకవేద్యము. 2 బహ్నము [వత్యక్షవిషయము గాదు, 8 
మన యనుభవములోని సామాన్య సూత్రములు (బవ్మాముయొక్క 
యాథార్థ్యమును స్థాపించుటగాని, నిరసించుటకాని చేయంజాలవు. * మన 
బుద్ధి సూచించు (బ్రహ్మా స్తిక్వము మన పజ్ఞాసీమ కతీతమైయున్నది. 
ఇం[ద్రియాతీత విషయ జ్ఞానమునకు (వ౭ియే సాధనము: తర్కము 
(శత్యర్థ సమర్థనమునకే పనికివచ్చును. 5 వేదములు శాశ్వతములై నవి; 
(వతి నృష్ట్యారంభమున నీశ్వరుండు వాని నుచ్చరించుచుండును. సృతీడి 
హానములు వేదార్థప్రతిపాదకములే కావున (వామాఢికములే. భగవానుం 
డగు వాసుదేవుండే కర్త యగుటచే పొంచరాకతాగమములును ప్రమాణ 
ములే. * యథార్థమైనచో నైశిహ్యము లేక సం[ప్రదాయము నాగము 
జ్ఞాన తుల్య మైనదగును. ” 


విజ్ఞానము న్వయముగాం బరమార్థ సాక్షాత్మారము నొనంగంజాల 
దని రామానుజుని నిశ్చయము, వేదములుకూడ మనకు బరోక్ష జ్ఞాన 


1) సర్వార్డనీద్ధి: 4,47 (2) 121 

3) 1,1,3. (4) 1,2,23+ 

ర) 21,12. అన్యమతళావా బాద విమర్శనము నందు యామునాదార్యుండు 
వ్యచ్చమగు హేతువాదమునే యునయోగించును తన్మవకికఉీ వాడముసు దిరస్మ్కరించి 
యిట్లు నుడువునుః “ అ నీకల కీ యనదేళములో నమ్మక ముండవచ్చును, మనము 
నమ్మకము లేనివార నుగుటచే వాదము పహేతుకముగా మన్ననే తృప్తి నిచ్చును 

(విద్ధితయము పే, 88) 
6) ఈత్త్వముక్తా కలావము॥ 4,121- 
7) ఆది అసత్యమైనచో నాగమాథాన యగుసు॥ 


216 భారతీయత త్త్వశాస్త్రము 


మునే యిచ్చును. _పతివాక్యార్థ జ్ఞానముకంటె విలక్షణమైన ది 
నేదియో కావలసియున్నది. తర్కజ్ఞానముగాక సాక్షాత్కారము 

సంభరిత మైన ధ్యానమువలన లభించును. ] చేత్రనాచేతనరూవ య 
మైన యేకబహ్మ సాక్షాత్కారము వామదేవాదులకు సిద్ధించెను 

మహోన్నతమగు దివ్యజ్ఞాన మాత్మయొక్క, విజ్ఞానేతరలక్షణ బలః 
సాధ్య మగును. పధమార్థ స్వభావము నెటుంగుటకు మనస్సున 
శక్తులున్నవి. సత్యసాకాత్కారపిద్ధికి వలయు నొక మవి సంకల్పన 
నీ శ క్తులన్నియుం గేం్యదీకృతము లగుమ, అపుడు మనన్సు వ 
చృసిమలోం బనిచేయంగలదు, అట్టి మహోచ్చస్థాయిలో మనసు 
దార్కికళక్రియు. నూహాశ_క్రియుం గూడనుండును, దోషతరా, 
ముల కవకాశము లేకపోలేదు. కాని మనన్నుయొక్క నీచస్థాం 
రనభావములు సమన్వయ టాన్యముల్జె యుండును. కాని క్రమక 
భావములెట్లు నియమబద్ధము అగుచుండునో యబ్లి, రనములు ను 
ములై 'హీకుబద్ధము లగును, అంతర్జృష్టికి గోచరించు విషయము | 
క్షముకాదు కావున దానిని పరోక్షస్ఞానమనిరి; కాని దాని న్వః 
సామీవ్యత్వములను బట్టి వత్యక్షజ్ఞానమున కది తీసి పోవుననరా 
నిత్యదై వార్చన, పౌర్థనాదికములవలన దై వానుగ్రహము 
జ్ఞానము అభించునని మనము ముందు. జూడంగలము, ఇది భ_ 
భూతి లేక యిాశ్వరసాక్షాళ్కారసిద్ధి; జీవాత్మ వరమాత్మాలింగనవ 
విలీన మగును. 


సర్వవిజ్ఞానము యథార్థరూవమే 4 యెనచో మనజ్ఞానము ఢి 
వేళల నయథార్థ మేలయగుచున్నది?ః అనృతదృష్టికిగోచరించ 
వయథార్థము కాదు; ఏలనం బంచీకరణ సిద్ధాంతము ననుసరించి |; 
లోంగల నర్వవస్తువులును సంచభూతాంశములేదో యొక నిష్పత్తిలో 


కల కల. వటం. అమలా మాల ంాల మల. నాలా. లలు. వలనా వరయ మరా. మదలు జ జా స. జ. 


1) రామానుజ థామ్యము, 3,223, 

2) 3,2, 24+ 

౩) రామామజభాష్యము ఏృత్త26, 

4) సర్వం చిళ్లానవాతం యఖార్డమ్‌, (1,1,1) 


నవమాధ్యాయము $ రామానుజుని ఆ స్టికళ కము 217 


వించిన నంయు క్ర దవ్యములే, ఒకదానిని “రజత” మనియు నింకొక 
దానిని “వ క్తి " యనియు వేర్కొనుటకు గారణము రెంటిలో: దద్వస్తు 
లక్షణ మఠిశయమైయుండులే, ము _క్రపుచివృలు వెండి శలాకలవలె 
నుండుటను నునము చూచియుంటిమి. అందుచే వెండి లక్షణములు 
గొన్ని ము _క్తెపుచివ్పలో౭ గలవని ప్రత్యక్ష ప్రమాజమే చూపును.” కొన్ని 
విషయములలో సమానత్వము వస్తుసాదృశ్యమును సూచించును, ' మన 
మెండమావులలో నీటినీ జూతుము. వీలన్క, సూర్యకొంతియందును, 
మృ|దేణువల యందును నీరు గలదు, వచ్చకామెరలు గలవాని కంటికి 
ధవళశంఖము పచ్చ గా౭గాన్నించును; కంటి వచ్చదనము నేశ్రేందియ 
కిరణ (ప్రసారముతో శంఖమునుగప్పిి యందలి ధావళ్యము నాచ్చా 
దించును. ఈ వాద మెంత యశాస్త్రీయముగాం గన్ఫట్టినను, నర్వ 
జ్ఞానమును యశథార్థనంబంధియను విశ్వాసమును విడిచిపెట్టుటకు 
రామానుజుని కిష్టములేదని విశదమగును, న్వవ్నములందుంగూడ జీవుల 
పుణ్యపాపముల ననుసరించియే, నుఖదుఃఖానుభనమునకై యాశ్వ 
రుడు వస్తురూవములను గల్చించును. *] * జీవుల పుణ్యపాపథలిశ 
రూపముగా నీ జగత్తును సృజించి, గొన్నిటినిం గొలందిమందికిమా! త్రమే 
గోచరింపం జేసి కొలందికాలమే యుండులాగునంగూడ సృజించునుు ఈ 
భేదమువలననే, వస్తువుల ఉచ్చత్వ నీచత్వ భేదకారణ మైనది. * కొన్ని 
జ్ఞానవిషయము లనత్యములు, కొన్నిసత్యములునని భేదము చెప్పుట 
యుక్తము. 


రామానుజుడు వివర్యయా స్తిత్వమును నిరాక రింవం జూచినాండు, 
ఆతండు జ్ఞానమంక యు సత్యసంబంధియేయనునుగాని, అన్నిరకముల 
జ్ఞానమును సంపూర్ణ సత్యసంబంధి యని చెప్పడు. మన జ్ఞానము 
సామాన్యముగా నవరిపూర్ణము; పాక్షికమునై యున్నది. నునము 
ము క్రెపుచివ్పను వెండియని |భమించినసుడు, మనము దానిలోని 
కొన్ని భక్షణములనే చూచ్చి కొన్నిటిని విడిచి పెట్టినాము. వచ్చని శంఖ 





1) చూ రామానుజ భావ్యము 3,2,5,6, 
2) 1,1,1 


218 భారతీయత త్త్వశాస్త్రము 


మును జూచుటలో దాని ధావళ్యమును విడిచిపెట్టితిమి. స్వప్నానుభవ 
ములలో విషయములు స్వవ్నగతవ్యక్రికి సంబంధించినవి కాని యిత 
రులకు సంబంధింపవను విషయమును మనసు మజచిపోవుదును, నిజ 
మైన జ్ఞాన మనుదానిలోం గూడ వ్యవహార (యోజనముల కనవసరము 
అగు నంశములను మనము గమనింవము. నిజమైన జ్ఞానమును, కాని 
జ్ఞానమును రెండును పరిచ్చిన్నములే యయును, నిజమైనది మన 
యాశయముల కనుగుణము అగు నంశములను [గ్రహించి కొర్యసిద్ధి 
నిచ్చును. నిజముకాని దీ వని చేయంజాలదు నిజమైన స్థానము జీవి 
తోపయోగి; ఎండమావులలో దోష మేవునంగా వందు జలాంశము లేక 
పోలేదు; అందలి నీరు మన దాహమును దీర్చునంతలేదు. నిజమైన 
జ్ఞానము యథార్థవస్తు సంబంధియు వ్యవహారాను గుణమున్టై 
యుండును. ! 


అన్నీరకములై న జ్ఞానమును యథార్థవస్తు అక్షబములను గొన్ని 
టీని దెలుపును గాని యథార్థ వస్తువును నమ్మగముగా (గ్రహింపనిదే 
యది వరిచ్ళిన్నజ్ఞాన మనియే చెవ్పవలెను. మన జ్ఞానము సర్వతోముఖ 
సంపూర్ణత నందువజకు, దోషావకాశము తొలంగదు. అనంగా, జ్ఞానాఖి 
లాషికి సర్వలోవములు పోవలెను ఆశయ ముండునుగాని సంసార 
మగ్నుల కది సాధ్యము కాదు, 


జ్ఞానము స్యభావముచేతనే అవిలంఘ్యమైన దని రామానుజుని 
భావము; ఈ లక్షణము ననునరించియే నిర్వికల్పకజ్ఞానము సవికల్ప 
ముగా మాటీపోవును, ఎల్లవ్వుడు మన నిర్ణయములు విషయముల నత్త 
రోత్తర వరిపూర్ణతకుం దోడ్కొనిపోవును. జ్ఞాన మత్యున్నతమైనపు 
డనంగాం దవగమ్యుస్థానమును జేరినపుడు, సముచితవ్యాపొరములతో6 
గూడిన భిన్నాంశముల సమన్వయము గాంచిన యేక్రైకామభూతి 
సిద్ధించును. అట్టి సరిపూర్ణాను భూతిలో (వత్యంశము, సముచితస్థాన 
వృత్తిని గలిగి, బరిచ్భ్చిన్నమయ్యు, విశిష్టవ్య క్రి త్వమును గలిగియుం 
డును, జీవాత్మకు మోక్షసిద్ధితో పూర్ణజ్ఞాన ప్ర ప్తియుం గలుగును. 


1 యతీంద్ర మధదీసిక. 


నవమాధ్యాయము; రామాగుజుని ఆ స్తీకత త్రము 219 


అభేదమగు నేకత్వమును మన బుద్ధి గహింవంజాలదనియ్ము నీ 
యసాధ్యకార్యమును సొధింపలేకపోవుట బుద్ధి దోషము కాదనియు శంక 
రుండు చెప్పిన మాట యు క్రీయు క్తమైనది విషయము స్వా త్మైకత్యమే 
యైనచో “ని “ని యము నున నిర్ణయము తవ్పగును, ఏలన “నో 
అనగా “సొ అనియే చెన్నవలయును. అర్థయు క్త నిర్ణయ మసత్య 
ముమ, పునరుక్తి నిర్ణయము వ్యర్థము నగును. మన నిర్ణయములో 
వస్తువు దాని వము నున్న విగాని, రామానుజుడు చెప్పున దెమన 
నవి ఖిన్నములనియే. ఒకవస్తువు తనభిన్నలక్షణములలో. దన ఏకత్వ 
మును బ్రదర్శింవకున్న చో నిర్ణయమే లేదు. ఏకత్వ మొకనంబంధము* 
నంబంధమునకు రెండుకావలెను. ఆ రెండును భిన్నములు కానిచో వానికి 
సంబంధముండదు, భేదములోపించినచో నేకథ్వ సంబంధమును లోపిం 
చును, పరిపూర్ణెక శ్విమందు నంబంధసమన్యతేదు. “వి “ని యని 


చెప్పినప్పుడై నను నందుఖేదము గర్భిత మైయున్నది, “తత్త్వమసి” 
యనునవ్సుడు రెంబికివాహ్య ఖేదమున్నదనియు, యథార్థముగా నీ 
రెండు నేకమేయని నిర్ణయించుచున్నా మనియు శంకరుడు వాదిం 
చును, అఖేవఖేదములు రెండును సమానముగా యథార్థములేయని 
రామానుజవాదము. ఏకత్వమంతయు భఖేదసహితము, |ప్రతినిర్ణయుము 
దీని కుదాహరణముగానుండును, “ఆకాశము నీలముగానున్న* దను 
దానిలో, “ఆకాశము” “నీలము నొకటికాదు; పూర్తిగా భిన్న ములును 
గావు, వస్తువు వన్తుగుణమైన నైల్యము కలిసి యున్నవి; కాగి వానికి 
థిన్నార్థము లున్నవి. విజ్ఞానమందలి సంబంధదృష్టి, యగార్ల వస్తు 
స్వభావ |ప్రకటనమున కనుకూలమైనది; ఏలన, యథార్థవస్తువు 
తన యంశములను నిర్ణయించుచు, వానిజే నిర్టీతమగు నొక 
వరిపూర్ణ స్వరూపము విజ్ఞానముయొక్క కార్మిక స్వభావము లోవ 
మిమట వివేకహీన మగు (వమాణముస్తై వాధారపడుటే యగును, 
అన్యోన్య సంబంధాంశములను వ్య క్కీకరించీ పెంపొందించి సమన్వ 
యించి వానిమూలమున నిలుచునదే జ్ఞానమనంబడును. సజీవ 
(కియాసమర్థమగు నియతి తనలో భేదనిరూవణము చేసికొనియు, 
నభేదమై వర్తించును, సంబంధనమన్వయ వ్యాపారము మన కభావస్థితిం 


220 భారతీయత క్త శాస్త్రము 


జేగూర్చు నని శంకరునివాదము, రామానుజుడు దీనినినిరసించి ఆత్మ 
న్య క్తి కరదావకాశసంపన్న మగు నొక సజీవ వ_స్త్య స్తిక్వమును |ప్రతిపొ 
దించును. ఏకత్వముసంబంధములుండవని కాని సంబంధములున్న చో 
నేకత్వముండదని కాని రామానుజుం డంగీకరింవండుః జ్ఞానము చూపు 
(ప్రవంచ మొక ్రమవరిపూర్ణతగలది; వీకన్మ్నూతముయొక్క సవివర 
వ్య క్రీ కరణము లేక ప్రదర్శనము. భగవంతుడు (సనంచము సమా 
నముగా సత్యములు; ఇందేయొకటియు నసత్యమైయుండంజాలదు 
వీకై కవ్య క్ష్యనుభూతి రూవమే దీని కవకాశమిచ్చును, భగవంతు 
డొత్మజ్ఞానవరిపూర్ణుం డని విజ్ఞానము సారమును ముట్టినపుడు (గ్రహిం 
చును. సత్య మొకవ్యక్తి; సక్యాంశము లందలి యల్బన్యక్తులు. 


9 - కారణము . (దవ్యము 


రామానుజుండు సళ్కార్య సిద్ధాంతము నంగీకరించును, పతి 
కార్యమున కొక పూర్వస్థితమైన ఉపాదాన కారణముండును, కారణధర్మ 
మనంగా నవస్థాంతరత్వము. 1 నూలుపోగులే వస్త్రమునకుం గారణములు। 
ఏలన నూలుపోగులను వడుగుపికగా నేయుబీ వస్త్రమగును, 2 వస్తువు 
యొక్కభావాభావములు భిన్నదశలు. అభ్యాసము తాత్మాలికము; 
నిత్యము కాదు, 


గుణములుకలదే (ద్రవ్యము, [ద్రవ్య మాధారము; దానిపై నాధార 
పడున దనంగా నాధేయ మదవ్యము. వస్తువులు (ద్రవ్యములు; గుణం 
సంబంధములు అదవ్యములు. దీవపుకుంది ద్రవ్యము; దీపమును 
[దవ్యమే! కాని దీపము గుణముకూడ నై యున్నది. వృద్ధిక్షిణశలు గల 
దగుటచే బుద్ధియు నొకదవ్య మే; బుద్ధి ఆత్మకొక గుణమునై యున్న ది. * 
నృష్టియంతయు దేవుని విశేషణమగుటచే నీశ్వరువిదృష్టిలో న్యద్రవ్య 


1, అవస్థాంతరావ ర్లీ లేక హ కారకా (రామానుజ గీతాభాష్యమ్ము 13-2) 
2) రామానుజభాష కమ్మ 21, 16-20; మజియుంజూడు 21,16, 
3, త_క్ట్వముక్తా కలావన్సు క్త 


నవమాధ్యాయము& రామానుజుని ఆ_స్టికతత్స్వము 221 


మరుదు, |ద్రవ్యములే ఉపాదాన కారణములు కాంగలవు; అదవ్యము 
లట్టీవి కావు. 1 (ప్రకృతి, కాలము, తుద్ధసత్వము, ధర్మభూతజ్ఞానము 
జీవాత్మ, యీశ్వరు(డు (దవ్యములు. " మొదటి మూడును 
జడములు; జీవేశ్వరు అజడములు | జ్ఞానమునకు రెండు గుణము లుం 
గలవు, జడ(ద్రవ్యములవలెం గాక జ్ఞానము స్వయం వ్యక్తి 
కరణమును కేసికొనును. బాహ్యవస్తువులను వ్యక్తీకరించును. జ్ఞాన 
మెవ్పుడును స్వవయోజన పరముగాక ఆత్మవర మైనది; అత్మకది 
నిరువమాన వగు సహకార లక్షణము; అందుచే దానిని ధర్మభూతజ్ఞాన 
మందురు. వీడేనొక విషయసాంగత్యము నందిన యొక యిర్యదియ 
మూలమున నుదయించు జ్ఞానమువలన నొత్మ విషయమును దెలిసి 
కొనును, విషయివిషయములు భిన్నములని తలంపంబడి జ్ఞానము 
వానికి సంబంధము కూర్చునని నిశ్చయింపంబడినది. 


శబ్దముయొక్క పంచలక్షణములు! ఒల్తిడి, రూవే రసగంధములు 
మిశమ అక్షణమ్ము భా రమ్ము సంఖ్య, జొన్న త్యమ్బు వ్య క్రిత్వము, కల 
యిక్క భేదము ఇచ్చా ద్వేషములు, సంతోషశ్లేశములు, సంకల్ప బుద్ధులు 
అ దవ్యములు, 


10 _ ఆత్మ జ్ఞానము 
బ్గా 


నిజమైనవస్తువు అఖభేద్యఐహ్మమే యగుటచే, విషయివిషయ 
ఫేదము తాక్కాలికమేకాని నిజము కాదని శంకరుని విశ్వాసము. రామా 
నుజుం డీ భావమును నిరసించి, స్థానలక్షణము ననుసరించియే, నిత్య 
ముగా నొక వ్యక్తియు తద్భిన్నములై న విషయములు నున్నవని 
వాదించును. ! భేద దర్శనమే జ్ఞానలక్షణము, అభేద వస్తుదర్శనము 
నిచ్చుువమాజ మేమియును లేదు. అట్టి దున్న చో, బ్రహ్మము విషయమై 


1) శక్ట్వముక్తా కలావము, ర్క్‌2, 
2) 5 1,6, 
5, నచవిర్వషయా కాచి తృంవిద్నస్తి 


222 భారతీయత త్ర్వశాస్త్రము 


అనిత్య వస్తువర్గమునం జేరవలఫి వచ్చును. _ఖృద్ధజ్ఞాన మనునదుండం 
జాలదు. ఇది సత్యమో ఆనృతమో కావలెను. వద్ధ జ్ఞానము సత్య 
మైనచో దానికిం గొన్ని లక్షణము లుండవలెను. అసత్యమైనచో నది 
గగన కుసునుము వంటిదగును. ! జ్ఞానమునకు నిక్యత్వము స్వయం 
(వకాశకత్వము మున్నగు విశేషణములను శంకరుండును జెప్పినాండు. 
జ్ఞానము స్యయం్యవకాశకము, మజీయు నధి వేద్యముకూడనై యున్నది. 
తెలింబడుటవేం బతి విషయము జడ్యద్రవ్యము కానక్కరలేదు. 


జ్ఞాన మపరిచ్చిన్న మైనచో జ్ఞాన, విషయములు నద్టీ వేకావలెను; 
కాని యట్లు జరుగుబలేదు. సుషుప్త్యాదవస్థలలో నిర్విషయక జ్ఞావ 
ముండునని యనుకొనుట పొరబాటు. “గాఢనిదావస్థనుండి మేల్టాంచిన 
వ్యక్తి, న్వభావనుచే నన్నిటీకి వ్యతిరేక మై, యజ్ఞానమునకు సాక్షియైన 
తద్ధజ్ఞానన్వరూవముగానే నాయవస్థలో నున్నానని* తనకుందాను జెప్పు 
కొనుటలేదు, “నేను సుఖముగా ని(ద్రించికిొననియే తఅంచును. దీని 
వలన ని_దయందుంగూడ నాత్మలేక “నే” నమవా౭డు తెలిసికొను (దష్ట 
యనియు “సుఖము? నెజుంగుననియు స్పష్టమగుచున్నది. అప్పటి 
దష్ట్ర దేనిని నెలుంగకున్నాండనంగా, (దష్టయుండెననియు, విషయములు 
లేవనియు. దెలియుచున్నది.” * విషయసంబంధము లేని జ్ఞాన ముండం 
జాలదు. సుష్ష్యవస్థలో నది పనిచేయదు. ఏలన నప్పుడు విషయ 
ములులేవు సుషుష్త్యవస్థలలో నాత్మ స్వయం జ్ఞానముతో నిర్విషయక 
జ్ఞానమును గలిగి యుండును. జీవాత్మయనంగా నహంభావమేకాన్సి 
శుద్ధజ్ఞానరూపము. గాదు, సుమృప్తిలో నహంకార మదృశ్యమయు్యు 
నజ్ఞానసాక్షి మా_తముగా జీవుండుండునని చెనుటవలన శంకరుండును 
దీనినంగీకరించినళ్లి వీది తెలియుటకును శక్తిలేనిదో అది సొక్షియుంగా: 
జాలదు. శుద్ధజ్ఞానము సాక్షి కాజాలదు, సాక్షి యనంగా దష్ట, ఈ|దష్ట 
సుమ ప్తిలో మండును; అదియిప్పుడు తమోఒవృతమై యుండుటచే 





1) వంవిత్‌ విద్ధ్యతి వాసవ్శా నిద్ధ్యతి చేత్‌ సధర్మకాస్యాక్‌ నబేత్‌ తుచ్చకా 
గగన కోసుమాదిపర్‌ , (1,1,1) 


2) 1,1,1, మటియంజాడు 2,731. 


నవమాధ్యాయము £ రామానుజుని ఆ స్లికక శ్త్వము 223 


చానీని మన మెణుంగము. సుషుప్తిలో నదిలేకయున్నచో, మేల్మాంచిన 
వెనుక సుఖన్మిదానుభవ జ్ఞావకము సాధ్యముకాదు.; నిత్యమగు నీ 
_దష్ట లేనిదే స్మృతి సాధ్యముకాదు నిన్నజరిగినదానిని నేండు 
మనము గుర్తింపలేకుందుము. జ్ఞానము, నిత్య (దష్టయు నొకటే 
యన్నను, న్మృతి కరము చెప్పుట కష్టమగును, అందుచే నొాకతెలియు 
జ్ఞాత యున్నాండనియు నాతండు వివిధకాలములలో నొాఠండేయనీయు. 
గేవల జ్ఞానమే కాదనియు. దెలియుచున్నది. 1 జీవాత్మ స్వేయర్మప్రకా 
శత్వముగల జ్ఞానముకాదు; దాని నెజటుంగువాండు, “నేను శాసము కనని 
మన మెన్నండును జెప్పము.” నేనెజుంగుదు ననిచెప్పుదుము. క |దష్ట 
వబననే జ్ఞానమునకు న్వయం(వకాశక శీలములభించినది జ్ఞానాస్థిత్వము, 
తత్స్వయిం।పకాశకత్వమును జీవాత్శవలననేవచ్చినది. * ఈ విధముగా 

పింపంబడిన విషయము, * విషయవర్గములోనిదే యని వాదించుట 
శన కల్లి గొడాలని చెవ్వుటవంటిదే,” |ప్రకృతియొక్క అచేతన కార్య 
మైన అహంకారమునకు జ్ఞాతృత్వమును జ్ఞానమునుగూడ నాపొదింపC 
జాలము, జ్ఞానసారరూవమైన యాత్మకు జ్ఞానలక్షణమును గలదు, 5 
అదిజ్ఞాతయే కాని శేవల జ్యోతికాదు, * జ్ఞాతృత్వమునకుం దిరినర్హిసిశీల 
ముండవలెనని తఠంవ నవసరములేదు, జ్ఞాతయనంగా జ్ఞానమున కాధార 
మైనదే. " ఎజుకగలయాత్మ నిత్యము గావున, జ్ఞానమును నిశ్యమైనదే. 
కాని యీ నిత్యజ్ఞాన మెల్లి ప్పుడును (స్రకాశింపదు. జ్ఞానము స్వయ 


ల 


1) (ప్రతిసంథానం హి పూర్వవరకాల స్థాయినం ఆనుభవితారం ఉవస్థాపయతి 
నాఒజమభూతిమా[్రం, (1,1,1) 

2} ఆనుఖభూతిరిహం, 

3) అనుభవా మ్యహం, 

శ) 1,1,1 మజియు(జాడ్కు 23,18 

5) చిద్రూన. , చ్చ తన్యగుణ క 

6) జ్ఞాక్రైన న (ప్రకాశ మాశ్రిం॥ మటియు(జూడుః బృ॥అ॥డఉ॥ ఢృర్కి78 141డ్కర్‌ 

165; చాం॥ఉ॥ 8,12,3,4,8-26-21 (పేష్నః ఉ 49,65, క్రైఃఉ॥ 2,4 
7) LLL. 


224 భారతీయత క్త ్యశాస్త్రము 


ముగా నపరిచ్చిన్నమయ్యు, వృద్ధి క్షీణతలు పొందగలదు. కర్మవశ 
మున వివిధావసరముల కనుగుణముగా సంకోచము సంది, భిన్నే ౦ దియ 
ముల మూలమున భిన్నరూనము లొందుచుండును. ఈయిందియ 
సంబంధ శేదములజే దాని కుదయా_స్తమయము లున్నవని తలింపం 
బడును, జీవితావస్థలలో సర్వకాలములయం దది వనిచేయుచున్నను నది 
యెన్నండులేని స్థికియుండదు. శః యవస్థానుగుణ వరివ ర్హనలక్షణ 
మవధానమైనదగుటశే నాళ్శ నిర్వికార మైనదని చెప్పండును. ౩ జ్ఞాన 
మెప్పుడును విషయము కాంజాలదను భావమును రానూనుజుం డంగీక 
రింవండు. అన్యవస్తువులను (బకాశింవంజేయునపు డది విషయముకాదు 
కాని తజచుగా నది విషయ మగుచుండును, కాంగలదు, మనుష్యుల 
ముఖవై ఖరింజూచ్కి వారి రాగద్వేషభావములను గని పెట్టంగలుగుట వల 
నను, లేక ఒక వ్యక్తి తన గతానుభవమును నేంటి జ్ఞాన విషయముగాం 
బరిశీలింపం గలుగుట వలనను, నొకవిజ్ఞాన మింకొకనికి జ్ఞానవిషయ 
మగుచున్నదని మనకు నిత్యానుభవమే. జ్ఞానము జ్ఞానవిషయమగుట 
వలనం దనన్వ్యభావమును గోల్పోవదు. జ్ఞానము స్వవిదిత మని మనము 
చెప్పరాదు. తన య స్తిక్వమునకుం 'దానే యాధారమై కాన్కి తాను 
(బకాశింపంజేయు విషయమును దనమూలముననే చేయుటచే నై ననేమి 
యో క్షణములో నది |న్రకాశింవంజేయున్వ భావమును గలిగియుండుటే 
జ్ఞాన వధాన అక్షణమని రామానుజుడు తలంచెను 2 జడపదార్థము 
లావిష్మతి నొందినపు డవీ స్వయంవ్యక్షము లఅగుటలేదు; ఆత్మ యితర 
లక్షణములై న అణువ్యా_పిత్వము, నిత్యత్వాదికము, గఠానుభవజ్ఞానము 
మున్నగునవి వానివలననే వ్యక్తము అగుటలేదు; కాని వానికి భిన్న 
మగు జ్ఞానవృ త్తివలననే వ్యక్తీ కరింపం బడుచున్నవి * 


11-ఈ¥ రుడు 


యథార్థవస్తు వభేదై కన్వరూపముకొదని రామానుజుని 
సిద్ధాంతము వేలనే న'నేర్పడును. అది నవికల్పక మైన టే. 


1)అమభూతిత్వం నామవ_ర్థమానదశాయాం స్వసత్తాయైవస్వా, శయం |ప్రతిప్రకౌళ 
మానత్వం న్వసక్తాయైన స్వవిషయ సాధనత్వం వా, (1,1,1) 
2) చూ, |తతవకాశీక, 


నవమాధ్యాయము 1 రామానుజుని ఆ స్త్రీకత త్త్వము 226 


నభేదై కక్వ స్వరూపమును గలిగియున్నది. పరమాత్మయొకటున్న 
దని రామానుజుడు నిస్పంశయముగా నంగీకరించును; పరిచ్చిన్నజీవ 
యాథార్థ్యము నాతం డంత నిన్నంశయముగానే యంగికరించును, 
భిన్నములు ననేకములునగు వస్తువులకు బరస్సరవంబంధ|పవృ శ్రి 
కవకాశముండవలె నన్న చో, (బహ్మాండములోని నానాంశముల నను 
వంధించు సర్వసామా న్యమగు నొక పారమార్థిక నియమ ముండవలెను. 
తర్మమే కొక మజతానుభూతియుం బరిచ్చిన్నవస్తువు నత్యమనియు. 
బరమాత్మయొక వ్య _క్టి యనియు సంగీకరింపంగోరును, దేవునితో వ్యక్తి 
సంబంధమే మనకు వేజై న యీశ్వరునితో నే_స్తమును గూర్చును, మన 
స్వార్థరహితభ _క్టికిగానిి ఓర్పుతో ననుభవించు దుఃఖమునకుంగాని 
యేవికారమును జూవక నిర్వికార నిరిక్షణముచేయు నిర్గుణ బవహ్మము 
భ_క్టిమార్గమునకు నరివడు ద్వైవస్వరూపముగాదు. శంకరునివాదము 
శూన్యతను మాచించుననీయు, దాని నాతండు వీచితభావ నైపుణ్య 
ముచే నాచ్చ్ళాదింప యత్నించె ననియు రామానుజుం డూహించును, 
శంకరుని నిర్గుణబ్రహ్మమొక శభాన్యవ్వరూవపము; అది సర్వతోముఖ 
సొందర్యరాశియగు నొక యశ్వము వంటిది; దానికి (బాణములేని 
లోవ మొకవేయున్నది. అట్టి నిర్గుణ బ్రహ్మము |పత్యక్షానుమానతకి 
పమాణములకు వేనికీంలోయబడదు. * జ్ఞాన ప్రమాణము లన్నియు బరి 
చృిన్నము అగుటచే నపరిచ్చిన్నమగ్కుబహ్మము నెట్లు తెలుపంగలవు? 
(శకురే మిథ్య యైవచో ,తకి|పో_క్రమగు (బ్రహ్మమునట్టిదే కావలిను, 
పారమార్థిక సత్య న్వరూవ మగు భగవానుని యందు గుణము, మితి, 
ఖీదము, అన్యవస్తువు నుండి విలీనమై యేకత్వమును బొందినవి. 
అవరిచ్భిన్నత లోనే పరిచ్భిన్నత యున్నది. ,_బహ్మము న్వగతభేద 
మును గలిగి, చిదచిద్విశిష్ట సంపూర్ణ న్వరూవమై యున్నది. * చ్చి 
చాన౦ద లక్షణవుంలు (బహ్మమున కొక వ్య_క్టీత్వమును శీలమును 
గల్పించును. (బహ్మయొక్క జ్ఞానము (ప్రత్యక్ష మైనది; ఆది యిం|దియ 
ములపై నాధార వడదు. 8 భగవానుడు సర్వజ్ఞండగుటచే నన్నిటిని 

2) 1,2 వర్వదర్శననం,గహము శ్వ 

3) 12,19. 

ఖ, 01 


226 భారతీయత త్త్వశాస్త్రము 


[వత్యక్షముగాంజూచును. (వ్మము వరిపూర్ణ వ్యక్తి; జీవు అపరిపూర్ణ 
వ్యక్తులు. వ్యక్తి త్వమున కర్థము నియతో ద్దేశముల నొక క్రమ విధా 
నము ననుసరించి సాధించు సామర్థ్య ముండువే, భగవంతుడు వరిపూర్ణ 
వ్యక్తి; కారణ మాతనిలో ననితరాధారమగు పూర్ణానుభవసిద్ధియున్న దీ. 
వ్యక్తిత్వమున కవనరము అగు భేదాంశము లాతని యందేయున్నవిం 
జ్ఞానము శక్తి, కరుణ దేవుని ముఖ్యలక్షణములు, కరుణావటండై 
యాతండు లోకమును సృజించి, నియమములను స్థాపించి, మోక్రౌర్థు 
అందజకు సాయవడుచుండును, 1 ఆతని (వళిలక్షణము నితర అక్షణము 
అకు వేజయ్యు, నన్నియు నొకీవ్యక్తికిం జెందుటచే నాతని యేకత్వ 
మునకు భంగ హేతువులు గావు, దేవునికి దనగు ఇనంబంధము సనాతనము 
స్వాభావికము నై పది, * జీవజడపదార్థములు దేవునిగుణములనియే చెవ్వం 
బడును. కొని పై గుణము లాతని యాత్మలక్షణములు, తన గుణములకే 
కాక్క తనపై నాధారపడువిషయములకు నీశ్వరుండాశయమే, 8 ఈశ్వ 
రునికొఠ “వత్యేక దై వరూవ మున్నది, =ది [వకృతిజముకాదు కర్మ 
జమునుగాదు.” * దేహమనంగాం ఇంచభూత వరికల్పితమే కాదు; కేవల 
(సాణముచేం బోషింపంబడునదే కాదు. అది ఇం్యద్రియములకు స్థానమే 
కాదు సుఖదుఃఖానుభవ కారణమే కాదు, చిత్స్వరూవమగు నాత్మ దేనిని 
స్వీకరించి స్వాధీనమొనర్చుకొని తన (ప్రయోజనములకొట కువయో 
గించుకొనునోో యేది ఆత్మకు వశమైన సాధనమో అదియే దేహమని 
రామానుజుని నిర్వచనము. 5 సశరీరి యయ్యుు నీశ్వరుండు దుఃఖముభ 
నమభవింపండు; ఏలన, దుఃఖములకుంగారణము కర్మగాని, దేహధారి 
త్వము గాదు, 6 ఈశ్వరుండు కర్మాధివతి; స్వయముగా గర్మ ఫల 
మీయంజాలదు. అచేశనము, క్షజికము నగు కర్మ, భావికాలమునకు 


1) ర హన్యతయనారమ్ము 23, 
2) రామామజభావ్యము 2,1,165, 
శై) రహన్న్యతయసారము ర. 

4) 1,2,1. 

5) 2,1,9. 

8) 1,1,21.+ 


నవమాధ్యాయము ! రామానుజుని ఆధస్టీకతత్తకము 227 


నంబంధించిన ఫలితము నీయంజాలదు, ! వరమేశ్వరుండే యిహనర 
ములం దెట్టి భోగానుభవముల నెవరు పొదిదవలెనో నిర్ణయించును. అనేక 
రూవములమ గలిగియున్నను బ్రహ్మమునకు రూవము లేదనియు 
కెప్పవచ్చును; 2 ఏలన, “ జీవాత్మ దేహమునం దుండి తదనుగుణము 
అగు నుఖదుఃఖనుల ననుభవించుచున్నది; (బ్రహ్మమునకు సుఖ 
దుఃఖానుభవము లేదు గావున _బహ్మము రూప రహిత మని చెప్ప 
వలెను.” జడవదార్థ వరివ_ర్తనములుగాన్సి జీవుల దుఃఖములుగాని 
(బహ్మమున కంటవు, దోష మంతయు బూర్యకర్మ ఫలితమే, అనంగా 
నంసారవరి[భమణమే దానికి గారణము. దేవుని కందు బొధ్యతలేదు; 
అనంతములగు నూర్ధ్యలోకముల కవ్వల నాత(డు దిన్యకాంతి మయ 
స్థానమున నుండును; అచట వెట్టి తమోరేఖయు నుండంజాలదు, * అట్టి 
జీవితము ముక్షజీవులకే లభించును; దేవుని దట్టి జీవిత మనుటలో 
వింత లేదు. 


జీవులు జడపదార్థము, చిదూవ మగు నీశ్వరుని యందేకమై, 
[దవ్యమునకు గుణములవలె పూర్ణవస్తువులో సంతర్భాగములవలె, నాత్మకు 
దేహము వలె సంబంధమును గలిగియున్నవి. * వానినే ప్రకారము 
అనియు, శేషము అనియు, నియామ్యము అనియు. జెప్పుదురు,” 
ఈశ్వరుండు |వకార్కి నియంతయు, శేషియనియు. జెస్పంబడును. క 


1) 32,87, 

2) దహ్మరూనరహాత కుల్యమేవ. 

3) 3,2,14. 

4) 11,21. 

5) 3,7,27. 

6, పోల్చు: ఇగత్చిర్వం కరీరం లే; రామాయణయద్ధకాండ 120126: తీరు 
వాథయ్‌మొళి 1,1,8: బృ, అ, ఉ, 57, 

7) వేదాంత దేశికుండు వియాన్యుక్విమన(గా తత్చింకల్పాధీన, నక్రాన్ధీతి ప్రవృత్తి 
శశ్వమ్‌" అవి వచించెను, 

రి రామానుజభామ్యము ట్కు 14, 


228 భారతీయత త్త్యళశాస్త్రము 


శమపరివర్హనవరి ణామములలోనవియేకటబ వ్యవశం వదములై యున్నను, 
యథార్థములు నిత్యములు న్రైనవి. (సనవంచమునకుం బర మేశ్వర్యాశ 
యత్య స్వభావము దేహమునకు జీన్మాశయత్వమువంటిదే యని చెప్పం 
దగును, ఆతని విడిచినవ్పుడు దేహము శిథిలమగును గాన, నది మూల 
దవ్యముకాదు. శరీరగతు లన్నియు నాత్మసంకల్పము వమసరించి 
యుండును. ! జగత్తును దేవునితో నిట్టీసంబంధమునే గలిగి, శన 
య ప్లిత్వమున కీశ్వరునిపై నాధారవడి, ఈశ్వ రేచ్భావశ మైయుండును. 2 
జగత్తు వాహ్యశరీరముగాన్సు జీవులు నూక్ష్మదేహముగాను, ీశ్వరుం 
డున్నాండు, జీవ జడవదార్థము లీశ్వరగుణము లై నచో నవి స్వతర్మక 
గుణ వృ ర్తి, శక్తులు లేనివని యర్థము కాదు, దేహాత్మ సంబంధము 
వలన, దేహ నూత్మకు గుణనుయ్యు, దేహమును కొన్ని గుణములను 
గల్లి యున్నదని తెలియం గలదు. దీని ననుసరించి రామానుజుండు 
జగత్సామరస్యమును, జీవాన్యోన్య |వవృ,క్తిని, నిరూవించును, జీవుల 
కన్నిటికి యథోచిత స్థాన కర్మల నిర్ణయించి యిచ్చు నీశ్వరుని దివ్య 
మానసమే జగత్తున కేకత్వము ఘటించును. తమ సహజ న్వరూవ భేద 
ములచే జీవులు భోక్తలు, జడవదార్థము భోగ్యమ్యు నీశ్వరుండు (పేరి 
తయునగును. * కాని |ప్రకార్సపకారి సంబంధముచే నేకత్వమున్నది 
కావున నన్నియు నొకవే యగును, * ఏకత్యమనంగా నవృథక్సిద్ధి యని 
చెప్పవలెను. 


రామానుజుని భావములో దేవుం డనంగ్శా పోపావ కమోన్నతి 
నంది యాత్మ జ్ఞానములో. బరిపూర్ణత గాంచిన వ్యక్తులలో నుత్తమ 
వ్యక్తి యని గాని, లేక పరిచ్చిన్న జగత్తున కందరాని నిర్గుణ _బహ్మ 
మూర్తి యని గాని కాదు. లోకములోని చేతనాచేతన వదార్థసంతతి 
యాశ్వరునిలోం గలసియున్నను, నవి తమ య స్తిత్వపోషకత్వముల 





1) స్వరూపా్యశిలిం సంకల్చాధీనమ్‌, 

2) ఈశ్వరన్య రూప్కాశితం, ఇద్భాధీనమ్‌, 
3) శ్వేకాశ్వతరోనవివత్తు 1, 

4) బ్రహ్మము [వకారవిశిష్టప్రకారి. 


నవమాధ్యాయము ; రామానుజుని అస్తికత త్త్వ్యము 229 


సీశ్వరు మండియే పొందినవి. దేవుం డెంతనిజమో నానాత్వముతో. 
గూడిన జగత్తును తత్సమముగానే నిజము, కాని జగత్తున కాధార 
మీశ్వరుండు; దాని కారణము గాదు, దేవుండు జగదంతర్వ ర్తియైన 
యాధార మనియుం జెన్సరాదు, అట్లు చెవ్వుటవలన నీశ్వరుండనేకములో 
ననేకమై యున్నాండనియు, ననేక వస్తుజాత మేకత్వ న్వరూవమగు 
సీశ్వరునందు లీనమైయున్న దనియు: జెవృవలసివచ్చును. రామాను 
జుని కీశ్వరుండు జగదంతర్వర్తియు నతీతుండు గూడనై న యాధారము; 
దేవుంగొక వ్య_క్టియేకాని యాకండనేక జీవనముదాయమూూర్థి యని 
భొవింపరాద్యు అనంగా నాతడు మానవులుగాని తద్విషయములుగాని 
రూపొందిన మూ ర్తియని |[భమింవరాదు, _బహ్మాండ _కమాంతర్గతుండై, 
యాశ్వరుండు దాని కాధారము న్మాశయమునైై [ప్రళయకాలమున దానినిం 
తిరిగి స్విశరించును, 1 సృష్టి అయములు కాలగతములై న తాటస్థ్య 
ములుగావ్యు జగత్తున కాధార మీశ్వరుండని చూపు కార్కిక సాక్ష్య 
ములు, (బ్రహ్మమొక్కండే అకారణుండు; తక్కిన వన్నియు సకొారణ 
ములు, 2, పరిచ్చిన్న పవంచమున కాతండు బాధ్యుండయ్యు దాని 
లోవము లొతని నంటవు; వరమేశ్వరుండు విష్ణువే యని యాతని 
కుత్తమగుణము లన్నియు రామానుజుం డారోపించెను, |బహ్మయ్సు 
శివుండును విష్ణువే 8. 


పరమాత్మ ననేక రీతులలో నూహింవ నగును, (_బహ్మమనంగా 
జీవజడపదార్థములతోంగూడిన _ శేందై0కరూవ మనవచ్చును లేక 
జీవజడములందు లీనమైపోయిన యేకాత్మరూస మనవచ్చునుం 
(బ్రహ్మము వరమసత్య వ్వరూవము; జగ త్రాతని దేహము లేక విశేషణము. 
ఈ జగత్తు సృష్టిలోవలి వ్యక్తము కావచ్చును; (వళయములోవలె 
నవ్య క్రమై యుండనగును. [వళయమందైై నను జీవజడములు సూక్ష్మ 


1)1,1. పోల్చు? తిరువాయిమొళి; 10,53 రామానుజ ర్త్షషమును విశిష్టిద్యైశ 
మమటమి( గారణను రెండుపిశిష్టవస్తువు లదై ప్వతనిద్ధి గాంచివవి, 

2) 2,7,9. 

3) పోల్ను: తిరుచాయిమొళి 10, 10, 1. 


230 భారతీయత త్త్యశాస్త్రము 


రూపములలో మండంగలవు. అన్నిటికి బూర్జమోక్ష _ప్రా్తియే సృష్టికి 
లక్ష్యము, ఈ లక్ష్యసిద్ధితో జీవులు తమసహజ పావనశ్వమునుగాంచి, 
వ్లైకుందధామమున విష్టువునెదుట నివసింతురు. [1పకృథియు సత్త 
సంసిద్ధి గాంచును. భట్ట పొరమార్థికజగ క్రీశ్వరునిలో నిహితమై 
యున్నది అది నిక్యసిద్ధ మైనది. * ఇది _(పళయకాలమందలి చేశ 
నాచేతనముల స్థితి యని (భ్రమింపరాదు. జగద్దేహముగాక్క యీశ్వరునికి 
సూక్ష్మతమమైనే దివ్యదేహ మున్నది, దీనితో నాఠండనేక రూపముల 
ధరించి లో నొకయడయ్యు ననేకత్వమును _బదర్శించును. ఇది నిత్య 
విభూతి యనంబుడును, కాని యీశ్వరుని మూలరూవ మిదియు. గాదు 


రామానుజు(డు తన పరమార్థ శ్త్సమును (భతి ప్రమాణములచే 
సమర్థించును. (బ్రహ్మము సకల కల్యాణ పరిపూర్ణుండని వేదము లుగ్గ 
డించును. “సత్యం జ్ఞాన మనంతం (బ్రహ్మ * యని ఉపనిషత్తు 
చెప్పుచున్నది. ఈ విశేషణము అన్నియు నొకే పరమాత్మకు జెందును, 
(బహ్మము నిర్వికారవరిపూర్ణమనియు నాళ నిచిచ్ళ క్రి యెన్నండును సన్నగిల్లి 
దనియు ము క్త జీవుల జ్ఞానముకొంతకాల మునంకుచిత మైయుండెన నియు 
జెప్పంబడెను, (బ్రహ్మ మనంతము; ఏలన, దానికి దేశకాల దవ్యోపొధి 
పరిమితు లెవ్వియు లేవు మతియు స్వథావముచే నితర వస్తువు 
అన్నిటికి విలక్షణ మైనది. అనంతశ్వము బ్రహ్మము యొక్క, గుణస్వభావ 
ములకు విశేషణము; జీవులునిత్యము 1 లని చెవృంబథెనేకాని యీ 
అక్షణములు లేవు, అతండు మొదట సొక్కండే, ఏలన నప్పు డింకొకండు 
లేండు; |బ్రహ్మమున కెట్టిగుణములును జెనని _శుతు లున్నవనీ రామా 
నుజుం డంగీకరించును గాని, వరిచ్చిన్న గుణ రాహిత్యమే దాని కర్థమని 
వాదించును, (బ్రహ్మ స్వరూవము జ్ఞానాతీత మనంగాం బరిచ్చిన్న మన 
శృ్తి కందని యనంత కల్యాణ గుణము లాతని కున్నవనీ యాతండు 
భావించును, నానాత్వమును నిషేధించు |తతివాక్యముల కాతండు 
(బహ్మమునకు వేజై వస్తువులులేవని యర్థముచెవ్వును, వరమాత్మ 
నర్వాత్మన్వరూవము తావై యున్నది సిద్ధిగాంచినవ్య క్రి “అన్య మెద్దియుం 





1) దేళకాలవస్తు పరిజ్ళేద రహితం .,సక లేతరవివస్తువికాతీయం) (1,2,1 


నవమాధ్యాయము క రామానుజుని ఆస్తికతక్తము 231 


జూడండు, వినడు తెలియండ”ని యువనిషత్తులు ఘోషించును, 
భక్తుడు దివ్యానందమయమైన |బహ్మానుభూతి నొందినప్పుడు, సర్వ 
వస్తు వులును బహ్మ స్వరూవమునందును బహ్మవిభూడియందును నేక 
మైయున్న కారణముచే బ్రహ్మమునకు వేజుగా వేనినిం జూడండని రామా 
నుజుం డర్భము చెప్పినాండు 1 న్మువ్రసిద్ధనుగు త_త్త్యమసి మహావాక్యము 
నకు రామానుజుం డిల్లే యర్థము చెప్పినాడు. “త్వమసి” 
యన్న ప్పుడు, జీవ బహ్మ'క విశిష్ట జు విడిచి పెట్టి, రెంటి కథేదము 
చెవ్పంబడి నని శంకరుడు భావించును, “జతండా దేవదళ్తు: డను వాక్య 
ములో విషయము దీవదత్తునికే చెందును. *ఈి “ఆ యను భావము తొలం 
గినం గాని, “న” కును “వి కును సమావత్వ మెన్నండును స్థాపింనంబడదు. 
అంతవజకు వాక్యార్థ మాత్మవిరుద్ధమేయగును, అందుచే? శశ త్వమసి” 
యను వాక్యార్థ మైమునంగా నవిద్యావశమున మనకుం దోంచిన భేదములు 
నశింవంగా జీహాత్మయు (్రహ్మయు నొక్కజే యని నిశ్చయము, దీనికి 
వ్యతిరేకముగా రామానుజు(డు వాదించి |వ్రతినిర్ణయము రెండు భిన్న 
వస్తువులనే చెప్పునని పల్కెను, జీవ (ట్రహ్మములు రెండును సామానా 
ధికరణ్య సంబంధములో( జెవ్పంబడినపుడు * రెంటికి భేదమున్నదనియే 
భావము, ఈ రెండు నొశేవస్తువుయొక్క భిన్నార్థములు, ఈ రెండర్థము 
లోకే వస్తువులో నుండనిచో వాక్యార్థ మనర్థమగుమ. అందువలన 
“* త్రత్త్వమసి ౯” వాక్యములో నిగూఢార్థమున్నది. జీవులు [బహ్మమం 
దిమిడియున్న సముచ్చయ స్వభావము |బహ్మమున కున్నది, * జీవ 
(బమ్మాలు విశేషణ విశేషములుగాను, అత్మదేహములుగాను సంబంధ 
మును గలిగియున్నవి,* రెంటికి ఖేదము లేకున్నచో నొకటి రెండవ 
దని మనము చెప్పంజాబము, యోగపిద్ధినాందిన జీవాత్మ సరమాత్మతో6 
దాదాత్మ్యమునొంది తన్నుం బూజింపుమని చెప్పిన (శ్రతివాక్యము 


1)13,7. 

2) వమానం = ఏకం అధికరణం =వనిశేవబానాం అధారభూతం విశేష్యహ్‌॥ 

3) మటియ(జాడు: 2,1 23, 

జ) జీవవరమాల్మినోః శ రీరాత్మభావేన తాదాత్మ్యం న విరుద్ధమ్‌॥ చు వేదార్థ వంగ 
వాము పృటలు ర2:3ర్క4క్క110 


232 భారతీయత త్త్యశాస్త్రము 


లున్నవి. “నన్ను ధ్యానింపు” మని యిం(దుండును “నేనే మనువును 
నేను సూర్యుండనని ”* వాసుదేవుండును జెప్పిరి. ఈ వాక్యములు [బ్రహ్మ 
భర్వాంతరాత్మత్వమును దెల్బునని రామానుజుం డర్థముచెవ్వును. ! 
అనంత[బహ్మ మన్నిటియందున్నది గావున, జీవునియందు నుండును 
అందుచే మనమును (వ్రహ్లాదునివలె “బ్రహ్మము *నేను? గా నున్నది. 
అన్నియు నానుండిజనించును; అన్ని యునేనే నాలో నన్నియునున్న 
విని చెవ్పవచ్చును. * ప్రత్యక్షముగనో, వరోక్షముగనో పదములన్నియు 
(బ్రహ్మమునకే వర్ధించును. * 


వైష్ణవ దైవతత్త్వమున కాధారములు వేదాగమపురాణములు, 
(వబంధము, వేదములు, (బ్రహ్మము స్వన్వరూపమును నంతర్యామిత్వ 
మును జెవ్వునము. పొంచరా_శాగముములు, వ్యూహసిద్ధాంతము నంగీక 
రించును. రామకృష్ణా ద్యవకార పూజమ బురాణములు చెప్పును. దక్షిణ 
భారత దేవాలయములలోని దై దై నవిగహముల నుద్దేశించి చెప్పిన భక్తి 
స్రోతములే (వబంధవాక్యములు. విష్ణువై న (హ్మముయొక్క స్వరూ 
పము వంచాత్మకము, విగవాదికము లర్వ్బారూనములు; విభవము 
అవతారములు; సంకర్షణ వాసుదేవ (న్రద్యుమ్నానిరుద్ధ రూవములు 
చతుర్వ్యూహములు; వాసుదేవుని సూక్ష్మరూవము నంతర్యామిత్వము, 
చద్ధస_త్ట్వదేహముతో వైకుంఠమున * నివసించు వారాయణుండ్తే సర 
స్వరూపమని కొన్ని వేళలం జెప్పంబడెను. భగవానుండు తన యనంత 
పరిపూర్ణ తచేం దనవిభూతి రూపముల కతీతుండు. దేవుని పరిపూర్ణ వ్యక్తి 
శ్వములో సృష్టిలీలారూవము లంకామా_ఆమ.లే. దేవుని న్వతం|త 
స్వరూపము వేజుగామన్నది. ఆ రూవములో భ కులకు బంధుత్వావకాశ 
మున్నది. వై కుంఠములో నాతడు లక్ష్మీసమేళుడై శేషశయనమున 
నుండును, అక్ష్మియనంగా విష్టువుయొక్క సృజనశ క్రిన్వరూవముు; కాని 


1) 11,51 

2, వివ్షుపృరాణము॥ 1,19,865, నర్వగతక్వా దనంతప్యస ఏవాహ మవస్థితః 
చుత్తన్సర్వ మహం సర్వం మయి సర్వం పనాతనేః 

శ్ర) వేదార్థనం[గ్రహము పు, 30, 

శ) నర_్రుహ్మ వరవామ దేవాది వాచోోనారాయణః (యతీం|ద ముతదీపికా) 


నవమాధ్యాయము : రామానుజుని ఆ స్టీకత తము 233 


యర్వాచీనవై స్థవ మతములో నామె జగజ్జననియై, కొన్నిసమయము 
అలో దుర్భల దీననంరక్షణకై భర్తమ (ప్రోత్సహించునదిగా వర్థింపం 
బడెను. ఆమె వరమేళ్వరునితో నిజై ్యక్యమందినశ క్రి. ఆయన ధర్మ 
మూర్తియైనచో అక్షి దాక్షిజ్యమూ ర్తి. రెండు నీశ్వరునిలో నేకత్వ్యము 
నందినవి. విష్ణుశ కియైన లక్ష్మికి రెండురూపములున్నవి. (కియా 
రూసమనంగా న్మీగ్రహించి నడపు శక్తి; భూతిరూవ మనంగా బరిణామ 
నియతి, ఈ రెండును చైతన్య జడాత్శకములై, జగత్తునకు మూలోపొ 
దాసకారకశ్వసామర్థ్యమును విష్ణువున కిచ్చును, పరమేశ్వరున కాజు పరి 
పూర్ణగుణములున్నవి. జ్ఞానము శ క్రి, బలము, ఆధివత్యము, వీర్యము, 
ప్రకాశము! ఉత్తమ దైవమూర్తియగు వానుదేవుం డీ షడ్గుణవరి 
పూర్ణుండు. వ్యూహచతుష్టయములో మిగిలినమూండును రెండు భక్షణ 
ములనే కలిగియుండును, భ క్తులకొఅకుం గారుణ్యమువహించి యీ 
వ్యూహములోని వివిధరూవముల నీశ్వరుండు ధరించునని రామానుజుడు 
చెప్పినాండు, వ్యూహములోని మిగిలిన మువ్వురును సంకర్షణుండు 
జీవాధిపతియు, (వ్రద్యుమ్నుఃడు మానసొధివతియు, ననిరుద్ధుం డహం 
కారాధివశియునై యున్నారు, 2  విష్ణునవతారములే విభవరూపములు. 
రామామజుండు తన గీతాభాష్యారంభమున నిట్లు |వాపినాండు; “వర 
మేశ్వరుం డనంతకారుణ్యవపండై , తన మూలనహజ దై వవంపద కెట్టి 
లోవమును గలుగకుంఢ ననేకరూపములు ధరించి, యనేకవర్యాయము 
అవతరించిను... భూభారమును దొలంగించుటకొణికే కాక, _పాకృతపురు 
మలమైన మనకుంగూడ సమ్మ్యగ్రహము చూపుటకున్కు నల్పాధిక భేదము 
లీకుండ్క నందఅకు నయనోత్సవ మొనర్చి దివ్యానందము కూర్చుట 
కద్భుతకృత్యముల నెన్నిటినో చేయుటకు నాతం డనతరించెను, ” 
రామానుజుని దేవుండు నిర్లణుందై యూర్థ వశమున నెచటమండియో 
నిర్లిప్తుండై మనల నుపేక్షించు వాండుగాండు ఆతండు మనలోంగలిసి, 
మన సుఖదుఃఖములలో భాగస్వామియై, మన సత్కర్మానుష్టానమునకుం 
దోడ్పడి, జగత్చంరక్షణ కార్యభారమును వహించును, అవతారము 


1) మజియు(జూడు విష్ణువు ర్కిర్క్‌4రి, 
డ్రిరా భా 2240, 


234 భారతీయత శ్హ శాస్త్రము 


లవంగాల బరమేశ్వరు. డప్రాకృతస్థికిమండి ప్రాకృత క్రమములోగికి 
వచ్చుటరయే. ఈ యవతారములు ముఖ్యకారణభేదములచే ద్వివిధమ.లు 
విష్టువు స్వయముగా. (ుకృతిలోం జోక్యము కలుగంజేసికొన్నపు డది 
ముఖ్యావతారము; గౌణము లావేశావతారములు, (_వజలు ముఖ్యావ 
శారములను ముక్తి కొజకును, ఆవేశానతారముల నై శ్వర్య బలాదుల 
కొజకు నర్చింతురు, భగవంతుండు కాస్తో క్రమముగా (బలిష్టింవంబడిన 
విగహములలో నుండును. వ్మిగహములలో తాను |బవేశించియుండుట 
క్రిశ్వరుం డెంత జాధపడుటకంగీకరించునో అర్థపంచక (గ్రంథము వర్దించి 
నది, ] ఈశ్వరుం డంశర్యామియై, నర్వ జీవులలో నుండి, స్వర్గ నరక 
ములకు వానితోం బయనించును, నీలమేఘమధ్యమున మెఅపుకీంగవలె 
వర మేశ్వరుండు మానవునిలో నుండును. * అంతర్యామియగు దేవుండే 
(శీష్థతముండు, * 
12 జీవాత్మ 

రామానుజుని వర బ్రహ్మత త్త్వము విశిష్టమైనది. జీవులు, తను 
సర్యస్వము నా వరబవ్మాము నుండియే గాంచినను, 'స్వీచ్ళా| క్రియా 
లక్షణములను సహజముగాం గల్గియుండుటచే నవి వృథగ్య్య క్తులనం 
దగును. అద్వికీయమగు పర్మబహ్మయొక్క, భ్రమారూవములే వ్యక్తు 
లను వారి వాదమును రామానుజుండు కఠినముగా నిరసించిను, 
వర్యబహ్మాంశమైనను, జీవాత్మ యథార్థము, ననన్యము, నిత్యము, 
బుద్ధిజ్ఞానసహితము, నిరవయవము, నిర్వికారము, నగోచరము, 
నణుస్వరూవమునై నది. * అది దేహేందియ (పొణిబుద్ధులకు వేజై నది. 

1) “ నర్వజ్ఞుండయు్య్యు నజ్టో నివలెను! అర్మయయ్యు వనాత్మవలెను, సర్వాధివతి 
యయ్యు మానవుల వపండై నట్లున్ను నర్వళక్తి సమన్వితుండయ్యు నళ క్తునివలెను, నావ 
కాముడయ్యు గోరిక లన్న వానివలెన్ను సర్వరకికుడయ్యు డీమనివలెన్సు యజమాని 
యయ్యా సేవకుని వలెన్ను నగోచరుండయ్యు గోచరుని వలెను ఆ(గాహ్యుండయ్యు 
్రాహ్యావివలెను జూవట్టును, " 

2) నీలకోయద మధ్యసష్థావిద్యుల్లేఖే వధాన్వరా (వేదార్థసం[గ్రహము) 

3) పోల్చు: పాంచర్రాత రహస్యము పూర్వవూర్వోదికేపాస్లి విశేషాకీణ కల్మవః। 
ఉ్తరో శ్రర మూ ర్తీనాం ఉపా వ్యధిక్ళతో భవేత్‌, చూ సర్వదర్శన సంగ్రహము 4, 

4) 2,2,19-72: 2,83,158. యతీం|దమతదీషిక , 8. 


నవమాధ్యాయము : రామానుజుని ఆ _స్టీకత _క్ష్యము 235 


అది జ్ఞాత, కర్తయు, భోక్తయునైై యున్నది. మానవునిలో నది 
స్థూలదేవమునకును, (_ప్రాణమునకున్తు వంచకర్మేందియములకును 
మనస్సునకు నంటియున్నది. [ప్రాణము నిం|దియములవలె నువకరణ 
మామే, అంతరంగావన్థలను; నిం్రియసాహాయ్యమున బాహ్యా 
విషయజ్ఞానమును మన స్ఫొత్మ కందించును. మనసునకు మూండు 
వృత్తు లున్నవి. అధ్యవసాయము అనంగా నిశ్చయము; అభిమా 
నము; చింత. % అణురూప మగు జీవాత్మ హృత్పద్మమందుండును, 
సుష ప్తికాలమున నది హృదయమందును బరమాత్మ నంపర్మముగలిగి 
యుండును, నిద జీవావిచ్చిన్నతకు భంగము కాదు. ఏలన, నవి 
చిన్న వ్యాపొరము, స్మృతి, శుకివాక్యముల్పు ధర్మోపదేశములు దీనిని 
సమర్థించుచున్నవి. * దీప కళిక చిన్నదయ్యుం దన కొంతిచే వ్యాప్తి 
సంకోచములు గలిగి యనేక వస్తువులను (బకొశింపంజేయురితినే, జీవ 
మణ్ముపమాణమయ్యు, వ్యా ప్తీనంకోచ శక్తులచే, దేహములో నన్నిస్థల 
ములలోని సుఖదుఃఖములను (గ్రహించును, 5 దేశ కాలములలో 
సుదూరవస్తువులను వది |గహింవంగలదు. జీవుల జ్ఞానము దేవునిజ్ఞానము 
వలెనే నిత్యము, న్వయంపోషకము, సర్వవ్యావ్త్రము, యుక్తము 
నైనది. కొని పూర్వకర్మాదిదోషములచే నది తాక్కాలికముగా సంకుచిత 
మైనది. * సుఖదుఃఖ పరిభాగమువలన జీవు అనేకములని స్పష్టము, 
మోక్షసిద్ధివణకు జ్రీవులు (వకృతిఐద్ధముళు; ఆశ్వీకున కశ్వమువలె జీవు 
అకు (బకృతి వాహనము వంటిది, దేహబంధము, నశ్వరమగు నీ మట్టి 





1 2,4,10, 

2) ఈ వృత్తుల ననుసరించి దావినే బుద్ధి అహంకారమ్ము చ్నిళ్తము నందురు, 

3) 3,2,9. 

4) 3,2,7. 

5) 23.2426 

6) ఈశ్వర వ్యీవ జీవానామన్మీ నిత్యం జ్ఞానం వ్వతళ్చ సర్వ్యవిషయమ్‌ (ప్రమాత్మ 
కం చ తత్తర్కర్మాది దోవవళాక్‌ సంకుచిరవియంగ (వేదాంతదేశికుండు.. సేశ్వర 
మీమాంస) 

7) 2,1,16 


236 భారతీయ త త్వ్వకాస్త్రము 


పా(తతో సంబంధము జీవు నీశ్వర బాంధవ్యముమ గుర్తింవకుండం 
జేయును. జన్మమరణాదులున్నమ జీవాత్మకు ముఖ్యలక్షణములలో 
మార్చుండదు, చేతన (ప్రపంచములో ననేకవర్యాయములు పుట్టిపోవు 
చుండును; కాని తన సహజ లక్షణమును గోల్పోవదు. [వళయకాలము 
నందు జీవుల విశిష్టరూపములు పోపునుగాని, జీవు అవినాశములై 
యుండును. వానికిం బూర్వ జన్మల కర్మఫలము పోదు. అందుచే 
బునస్భృష్ట్రి కాలమున వానీ కర్మల నమసరించి, యవి తిరిగి సంసారము 
లోనికి నెట్టంబడును. దేహనంబంధ ముండుటవలన ను, లేకుండుటవలనను 
కలుగు జ్ఞానవృద్ధిక్షీణతలే జన్మమరణములు; మోక్షము వచ్చువణకు 
జీవులకు దేహసంబంధను తప్పదు, (వళయవేళశమా[తము నామరూప 
ఖెదముతెలియుట కవకాశములేని సూక్ష్మదేహము లుండును. ] జీవులకు 
బూర్వజన్మ జ్ఞానముండదు; వీలన, న్మరణశ కి యీ దేహమునకు 
మా్యతమే సంబంధించినది, 


జీవుని ముఖ్యలక్షణము * అహంబుద్ధి,” అది జీవుని నశించు విశే 
షణ మేకొదు; అది జీవుని గర్భస్థమైయున ఇ, ముఖ్యలక్షణము, అట్లు కొనిచో, 
ముక్తిప్రయత్నము వ్యర్థమగును. బంధమోక్షావస్థలు రెంటియిందును 
జీవాత్మ జ్థాశృత్వ లక్షణ మవిచ్చిన్న మై యుండును. జివుండు _వవృత్తి 
గల కర్తయున్నై యున్నాండు, కర్మలు జీవునికి. జెందుటచేతనే జీవుండు 
ఫలితముల ననుభవించుట జరుగుచున్నది. జీవికిం [గియాసామర్థ్య 
మున్నంత మాతమున నెల్లవ్వుడు (ప్రవృత్తిలో నుండ నవనరములేదు, 
కర్మవశమున జీవులకు దేహనంబంధ మున్నంత కాలము, వానికర్మలు 
స్వతంతములు గావు. దేహ బంధములు ళొలంగి మోక్షము వచ్చిన 
వెనుక్క వానికి సంకల్పమాతముచేం గోర్కులు సిద్ధించును, ముఖ్య 
అతణనములలో భేదముండుటచే జీవుడు దేవుండు గాండు జీనము 
(హ్మాంశమే. వర[బవ్మా మవిభాజ్యము. 2 కావున, నందొక భాగము 
వేజై జీవాశ్మయయ్య ననుటకు వీలులేదు, కొని యది వర|బహ్మాంతర్గ 


1) 3,2,5. 
2) 23,42. 


నవమాధ్యాయము: రామానుజుని ఆస్పికక శ్త్వము 237 


ఈమై యున్నది. జీవులు (బహ్మముయొక్క విశేషణరూపము లని రామా 
నుజుండు చెస్పినాండు. 1 అవి (బ్రహ్మమునకు వేజై యుండంజాలవు 
గావున (ట్రహ్మమునకుం గార్యము అనవచ్చును గాని, అక్షాశాదుల వలె 
నుద్భవమందిన కార్యములు గావు. జీవముఖ్యలక్షణ మెన్నండును మాజదు. 
జీవికి. గలుగు భిన్నదశా పరివర్తనములు జ్ఞానవృద్ధి క్షీణతలచేం గలిగి 
నవిమాశ్రమే, ఉత్ప త్తియైన యాకాశాదులకు ముఖ్యన్వభావమే మార్చు 
నొందును. 2 శీవాఠ్మకుంగల బాధానుభవాది లక్షణము లీశ్వరునకు లేవు. 
జడవదార్థములకువలె ముఖ్యలక్షణములలో మార్చుగానిి చేతనములకుం 
గల వృద్ధి క్షిణతలు గాని లేనివాం డీశ్వరుం డొక్కండే, 


కర్మ (పవృ ర్తికి జీవాత్మ న్వ్యవయత్న మొక్కటే చాలదు గాని, 
జీవాత్మాంతర్గత మైన పరమాక్మాస్థిత్వముచే జీవుని స్వేచ్భా వ్రవృ క్తి 
కాటంకము గాదు కానీ పరమాత్మ నహకాధ మవసరము, 8 తన ఖావి 
దశా నిర్మాణమునకు జీవుని స్వతంతత మగ్గడించినను, నత్పురుముఃడు 
(వకృతి నియమముల నతిక్రమింవంగలం డని ఘోషించినను కర్మ 
తోడను జడపదార్థముతో డను నెట్టి బంధముమ లేక, సంపూర్ణ స్వతంత్ర 
ధర్మమూర్తి యాశ్వరుం డొక్కండే యని రామానుజుడు పలికినాండు, 4 
పరమేశ్వరుని శేషియందురు. జీవేశ్వరనంబంధము శేషి శేషభావము. 
శేషిత్వ మనంగా జీవునివిషయములో నీశ్వరునికిం గల సమ్మగ శ క్తి ర్‌ 





1) “ జీవాళ్ళి ఎరమాత్మలో నంకామా[తముః ఏట్లన్న ఆగ్ని సూర్యాదులనుండి 
వ్యాపించుకాంతి తదంళ మైనళ్లేః లేళ గోజక్వాదికముల సామాన్య లక్షణములవలెను, 
నీకానీశ వర్ణములవలెను నవి వస్వ్వ్రంశనుల్లైన రీతిగను; లేళ దేహను దేహకంకా 
నూత మైనట్లున, ఆంశమనగా నేక దేశ మాత్రము పశిష్టవస్తు విశేషణము వంటిది: విశే 
షణ విశేషములు పూర్ణవ స్తు తిదంశ నంవింధనును గలిగి యన్నమ్మ వావికి ముఖ్య 
లక్షణ భేద నుండుట జూచుచున్నాము *  _ (23,45) 

2) స్వరూపాన్యకా భావలక్షణా 28,18, 

3) 2,3,41. 

4) 1,121, 

ర్స్‌ పోల్చు: లోషీనీద్ధాంతము; కా సీళ్వరుని న్వజనపోవణాత్మక  న్వభానము 
నుండియే తన స్వరూపమును గాంచినన్ము నాత్మ తన యేకత్వముచ్చు దా వీశ్వరునుండి 
వ్చేబైన వ్యక్తిత్వము గలిగి యితర వ్యక్తులనుండి భీన్నమనియు నెజు(గున్ను 


238 భారతీయ త త్త్వశాస్త్రము 


మానవ స్వాతంత్ర్యము, వరమేశ్వర _వభుత్వమును గూర్చిన 
సమస్యలకు రామామజునిక త్త ములో నధిక _స్రాముఖ్యమియంబడెను; 
ఏలన రామానుజుడు రెంటిని సమర్థింవం బూనినాండుం జీవాత్మలు తము 
(వవృ త్రిక బూూర్తిగా దేవునిపై నాధారవడును. మంచిచెడ్డల నీశ్వరుండే 
నిర్ణయించి జీవులకు దేహముళిచ్చి వాని నువయోగించు సాము $s 
మిచ్చెను. కాని జీవులబంధ మోక్ష ములకు బరమేశ్వరుండే పారమార్ధిక 
ముగా గారణము, అయినను లోకములోనున్న అనంత దుఃఖయాత 
నల కీశ్వరుండు వాధ్యుండు గాడు. మంచిచెడ్డల వివేకముగల మాన 
వుండే దాగికీ వాధ్యుండు. మానవుని యిచృ దేవునివరిపూర్ణశకు లోప 
ముగాంజూపట్టును, స్వతంశేచ్ళగల జీవులు దేవుని సంకల్పమునకు 
వ్యతి రేకముగాం (బవ ర్జింవవచ్చును. కర్మసూతమున కనుగుణముగాం 
దానువర్హింపవలసివచ్చుటబే దేవుండు పరిపూర్ణుండు గాంజాలండు, మాన 
వుల కర్మ అన్నిటికి మూలములో నీశ్వరుండే కారణమని రామానుజుః 
డీనమన్యనుండి తప్పించుకొనెను. ఇది దోషముకా దేలన, సిశ్వరుండు 
కొన్నినియనుముల ననుసరించి |పవర్తించును. ఇది యాతనిన్వభా 
వము. ఈశ్వరుడు తన నియమరహితములై న విశ్ళంఖల భావముల 
ననుసరించి, జీవిజే సదసత్క్మర్శలు చేయించుటలేదు; కర్మనూూతము 
ననుసరించి వ ర్హించుటచేం దన నియతస్వభావమును జూపుచున్నాండు, 
కర్మనూూత మీశ్వరాధీనముగానిదై నచో నీశ్వరుని వరిపూర్ణతకు లోటు 
వచ్చును, కర్శనూతమును విసర్జింపనిదే యీశ్వరుని స్వాత ౦ _త్యమును 
గాఫాడలేమనిచెవ్సు విమర్శకుండు హిందువుల కీశ్వరునిగూర్నిన ఖాన 
మెద్టీదో యెజుంగండు, కర్మనూత మీశ్వరేచ్చారూవమే కర్మాధ్యక్షుండై 
కర్మవద్ధతి నీశ్వరుండే స్థాపించినాండు. కర్మనియతి యిోశ్వ రన్వ భావ 
రూనమే యగుటచే ధర్మవరులను బహూకరించి, దుర్మార్గుల నాతండే 
శిక్షించుచున్నాండని చెప్పవచ్చును. * కర్మనూత్రము దేవునిపై సాధార 
వడక న్వతం తమైనదికాదని నిరూపించు నిమిత్తమే కర్య నా త్రమును 
భగ్న మొనర్ను సామర్థ్య మాతనికున్నను నాకండట్లుచేయుట కెచ్చగింపం 





1) 2,2,3:3,2,4 


నవమాధ్యాయము ? రామానుజుని ఆ స్తికకత్వము 239 


డని కొన్ని వేళల జెవ్ప(బడెను, 1 తనధార్శ్మి కేచ్భాస్వరూపమగు కర్మ 
శాసనమును లోకమున [బ్రవ రి ంవంజేయు (వశనిముండై, తనకుం 
దొలంగింవసాధ్య మైనను నధర్మముండుట కంగికరించెను. మానవుని 
(వనృ తికి జోదక మగు నిచ్భాయత్న ముల నంతర్యామియగు నీశ్వరుం 
డంగీకరించును. * న్యనియమోల్ల ంథునముచే [బపంచ చ్యకములో6 
గల్లోలము కలిగింవ నాతం డిచ్చగింవండు, ఈశ్వరుం డంతర్యామి 
యయ్యు ననవసర వ్యాపారములలోనికిం బోండు, 


జీవులు (క్రివిధములు. నిత్యజీవులు ! వృతి కర్మవిరహితుల్లై 
వైకుంఠమున నానంద మమభవించుచుందురు; ము_క్తజీవులు 8 భక్తి 
కర్మ జ్ఞానములబే బంధవిచ్చేదము చేసికొనినవారు. బద్ధజీవులు: అవిద్యా 
వటీలై స్వార్థవరులై సంసారసొగర మగ్నులగువారు. * జివాక్మ ఉత్తమ 
స్థితికి బోవచ్చును లేదా అధమ స్థితిలోయడి, దేహాభిమాన మధికమై, 
బుద్ధి నశించి కేవలాహారని(ద్రాదికము మ్యాతమే తెలిసిన పశుత్వము 


1) లోకాచోర్యు. డిట్లుచెప్పెను, “స్వభావ విత్యశ్వములకుః దన'పై నాధారపడి 
జీవుల కన్నిటికి. గర్మనాళన మేళకాలమందే గావించి ముక్తి వీయం౧అల సామర్థ్య 
మీళ్వరున కన్నమ్మ కాస్త్రవిధిరూసమగు కర్మమా(త్రములకు జీవులను ఐద్ధుల నొనర్చుటకు6 
గారిణ మాఠని 'న్వేచ్భారీలావినోదకాంక యే” యథేచ్చంకర్తుం ళక్తత్వాత్‌ సఠకలాల్మి 
నో&సి యగివదేవ ముక్తాన్‌ కర్తం నమర్థశ్వేఒప్కీ స్వాధీనన్వరూవస్థీక్యాదినాత్మ నః 
శర్మవ్యాణీకృత్యి దూరీక్ళత్యళాస్ర్రమర్యాదయా కానంగీకుర్యామిత్థం స్థితిలీలాస స్వేచ్ళటై వ 
(8_శ్వ్వతియము వు, 108) ఈశ్వరుడు ప్రథమ కారణము. కర్మద్వితీయకార ణము 
“ వర మేళ్వరు(డు న్వమాహాక్యాానుగుణ లీలా(వ్రవ్య త్తీయందు విళ్చితుఃదై , కర్మకు 
ధర్మాధర్మ రూఎముల నేర్చజచ్చి తక్కర్మలో€ వాల్గొనుటకు జీవులకు దేహేంగ్రియాదు 
లిచ్చి వానిని నియమించు శ క్తినొఎలగ, యంతిర్యామియై వావిలో( (వైవేశంచియుందెను 
ఈశ్వరద ర్త ,ఎలై న యిట్టే ళక్తులనుగాంచి జీవులు వ్వేచ్ళగా. బుణ్యా పుణ్యకర్యలు చేయ 
మొదలిడెను... సత్కర్మ విరతుంద్లై నవాండు కన శాననానుగుణముగా వర్తించుచున్నా( 
డని యీశ్వరు(డు వానికి ధర్మపరాయణత్వమున్ను వైశ్వర్య మఖ మోచములను నిచ్చి, 
తన శాననములకు విరుద్ధముగా నడచుకొనువావి కమగుణ శిజెదులొనగుమొ (2,2,3). 

2) 2, 8,41 

3) చూ; రహన్యకయ సారమ్ము శ, విత్య సంసారబగ్ధుణు కొంద అుందురవి 
నమ్ము విళిష్టాద్వైతులు గలరు. చూ; తర్త్వముక్తాకలావము 2027..28 


240 భారతీయత _త్త్యశాస్త్రము 


(ప్రొపీంవనగును. 1 సంసారగతులై న జీవులు నాలుగు విధనులు। దేవ 
మనుష్య వశుస్థావరములు, జీవులన్నియు ఖేదములేని వయ్యును భిన్న 
దేహ నంబంధములచే భేదములు చూవట్టును, జీవుల వర్ణఖేదములు గూడ 
దేహఖేదముల వలననే తటస్థించును. సహజముగా జీవులు దేవతలును 
గావు, మనుమ్యలునుగావ్కు (భాహ్మణులునుగావు, శూదులును గావు, 
సంసొరగత జీవులు భోగమోక్షైపేక్షచే ద్వివిధములుగా నుండును. మోక్ష 
శాఠమువజఖకుం బూర్యశర్మ ఫలానుభవమునకై జీవులు జన్మించుచుండ 
వలెను. జీవుండింకొక దేహమును ధరించునపుడు భూత తన్న్మా(తలచే * 
నావరింవంబడి యుండును, అవియే జీవ ప్రాణాధారము.ి బంధమున్న ౦త 
వలకు సూక్ష్మదేహ ముండును, * ముక్తులు దేవయానమునను, నత్పురు 
ములు పితృయానమునమ బోవుదురు. దుర్మార్గులు చంయ్యదలోకమునకుం 
బోక్క వెంటనే యీ లోకముననే పుట్టు దురు. జీవుల కూర్భ్వగతి చూపువారు 
వర మేశ్వర | పతినిధులు 6, జీవులు దై వవకృతిలో భాగస్వాములై నచో 
వారి దొకవ్వుడు శుద్ధమోక్షములు గల దైవ |ప్రకృతియై యుండవలెను. 
అద్టీ దైవ లక్షణములను జీవు లేల కోల్పోయి కర్మవశము అయ్యెను? 
కర్మ జీవుల నెట్లు స్వాధీన మొనర్చుకొనెనో హేతువుగాని, శాస్త్రముగాని 
మనకు జెప్పంజాభదు. వీలన జగక్ళరిణామ మనాది యైనది, 


13 = జడవదా నర్థము 


(పకృతి కాలము, శుద్ధ తత్త్వము-మూండు నచేతన ద్రవ్యములు, 
అవి భోగ్యముల్పు నవికారములు, మానవలక్ష్యముల కుదాసీనములు, * 

1) 1,1,4. 

2) 7,1,1. 

8) 3,1,3 

శ) 42,6. 

ర్‌) 4రిఃడ, 

6) నర్వదర్శననం గ్రహము శ్వ 


నవమాధ్యాయము। రామానుజుని ఆస్టేకత_క్ష్వము 241 


వకృత్య స్తిక్వము (వత్యక్షానుమూన విషయము గాడు. ! బ్రతి ప్రమాణ 
ముచే నది యంగికరింపం బడినది. సృష్ట్యారంభవేళ స త్త్యరజ_న్తమో 
గుణము అందుదయించును. ప్రళశయకాలమున వదార్థము మిక్కిలి 
సూక్ష్మరూపమున, _నామరూనభేదములేకయుండి తమన్నని పిలువ 
బడును. జడపదార్థ మజమే దాని రూపములు వచ్చి పోవుచుండును, 


సృష్టి కాలమునం దమస్సునుండి మహత్తును మహత్తునుండి 
యహంకారమును లేక భూతాదియు నుదయించును, సా_క్ట్వికాహంకారము - 
నుండి యేకొవశేంందియుములును, తానుసాహంకారమునుండి సంచ 
తన్మా్యకలును జనించును; రాజసాహంకార మీ రెంటి పరిణామమున సహ 
కరించును. * అహంకారము నుండి సూక్ష్మభూత నుగు శబ్దము వచ్చును; 
తరువాత నాకొశము వచ్చును. ఆకాశము నుండి సూక్ష్మభూత మగు 
స్పర్శ్మయుం, _ద్రరువాత వాయువు, నిల్ల యితరభూతములును ఉద్భ , 
వించెను. శబ్దసృర్శాదులచేం (గమముగా నాకాశవాయ్యాదులను (గ్రహిం 
తుము, శబ్ద మన్నిభూతిములలో నున్నది. న్పర్శాజ్ఞానము మూండు 
విధములు. ఉష్టశీత నమశీతోష్టములు, వేడిని వలన మార్చులనొందు 
వంచవర్దములు గలవు, ఆకాశమునకు వేలుగా నెట్టిదేశమును విశిష్టాదై్యైతు 
అంగికరింపరు. సూర్యుం డుదయించు వై పుతూర్చనియు, న శ్తమించు 
వైపు వశ్చిమ మనియు గుర్తు పెట్టుకొని, వీనినుండి దూరసామీవ్య వరి 
గణనము చేయుచుందుము, * (ప్రాణ మనంగా నిందియములని పొర 
వడరాదు. ఆది వాయువుయొక్క అవస్థా విశేషము. * సాంఖ్యులవలెం 
గాక, (వక్చి కీళశ్వరుండే కారకుండు, నియంతయు నని విళిష్టాద్వై 
తులు చెప్పుదురు. 5 


1) తృర్హ్వముక్తా కలాపము 1,11. 
2) నర్వార్థనిద్ధి 1,11. 

3) శృక్త్వముక్తాకలానము 1, 48. 
4) ,»  165కి-ర్‌డ్మ 


ర్‌) నర్వార్థపిద్ధి 1,16. 
ఖా 6__16 


242 భారరియత క్త కశాస్ర్రము 


కాలమున కొక [ప్రత్యేక స్థానము నిచ్చిరి. అది సర్వా స్తిశ్వ 
రూవము, 1 అది (వత్యక్ష విషయము. దినమాసాది భేదములు కాల 
సంబంధములపై నాధారవడునవే, 2 


న_క్ట్వరజ_స్టమోగుణములు మూండును (బకృలి కున్నవి. కాని 
శద్ధ నత్త్యమునకు నక్థ్వగుణ మొక్కటే యున్నది. అది దేవుని నిత్య 
విభూతిలోని దవ్యరూవము. అది లోనున్న రూవము నాచ్భాదింవదు, 
(పకృతి సావాయ్యమున నీశ్వరుండు లీలావిభూతిగా నొక విశ్వశ క్షిని 
(బదర్శించును. నిత్య విభూతిరూఎమున శుద్ధనత్య సాహాయ్యముబే 
లోకాలీఠశ కిని గలిగి యుండును. 


ఈ యచేతనదవ్యము లన్నియు నిశ్వ రేచ్భానుగుణముల్లై వర్తిం 
చును, 8 అవి తమంతట దాము నుంచివీయును గాదు చెడ్డవియును 
గాదు జీవుల కర్మల ననుసరించి సుఖ దుఃఖముల నిచ్చును, 
ఈశ్వరుండే వాని ప్రవ ర్షనమును నిర్ణయించును; “వలన, వస్తువు 
లిచ్చు ఫలితములు వాని స్వభావము పై ననే యాధారపడియున్న 
యెడల, సర్వవస్తువులు సర్వకాలములందు నండజకు సుఖమునో దుఃఖ 
మునో యిచ్చుచుండవలెను, కాని యట్లు జరుగుటలేదు, ” “స్వతంత్ర 
మగు నర బ్రహ్మమునకు నీదన్య నంబంధము లీలావినోదము; అతండు 
వానిని తన స్వాధీనములో నుంచుకొని పెక్కు రీతుల నడపుచుండును.” 
4 అవిద్యా కర్మ బంధనములనుండి విము్రుండై న వానికి లోక మానంద 
మయమై తోంచును, జీవజడ వదార్థములు రెండును దేవుని శరీరము 
లేక విశేషణములే కాని, దేవుండు జీవులతోం (బత్యక్షముగను, జడవదార్థ 
ముతోం బరోక్షముగను నంబంధమును గలిగి యుండును. అచేతన 
ములు జేతనముల వశమై యుండును. జడపదార్థ మధికముగాను 


1) శృత్త్వతయము నముసరించి కాలము త_త్హ్వకాన్యము, 
2) ఉపాధిఖేదము (శ త్తీ ్యముక్తౌక లానము 1,69), 

8 2,2,2. 

4) 3,2, 12. 


నవమాధ్యాయము ; రామానుజుని ఆ స్తీకత త్త్వము 243 


బూర్జ ముగాను దేవునిపై నాధారసడును. జీవులకు గొంత స్వేచ్చ 
యున్నది. జీవు లీశ్వర సొన్నిధ్యము నొంది జనన మరణాదుల నతి 


14 సృష్టి 


(నతికార్యమున కొక యుపాదాన కారణ మున్నదనియు జగ 
శ్యార్యము బంధరహిత జీవా_స్టిత్వమును సూక్ష్మ వదార్థా స్తిత్వమును 
సూచించు ననియు రామానుజుడు తలంచెను. చేతనావేత నము లీశ్వరుని 
(వకారములయ్యు, వాని కనాదిగాంగల పృథగ్వ్య కిత్వము, బ్రహ్మ 
ములో నెన్నండును గలిసిపోదు, వాని కొకవిధమైన ద్వితీయా స్తిత్వస్థాన 
మున్నది, అందుచే నవీ తదనుగుణముగాం బెంపొందును. వానికిం 
గొన్నిదశలలో మాజుచుండు రెం డవస్థ లున్నవి, మొదటిది నామరూవ 
భేద రహితమై మనకుఃదెలియు గుణములు లేనిదై యుండు నవ్య క్రావస్థ; 
ఇందు బుద్ధి సంకుచితమై యుండును. బహ్మ కారణావస్థలోనుండు 
(వళయదశ యిదే. ఈశ్వరేచృచే సృష్టి మొదలగునవ్వుడు సూక్ష్మ 
పదార్థము స్థూలమై, పూర్వజన్మకర్మ ఫలామగుణములగు దేహనంబం 
ధము జివులకుం గలిగి, బుద్ధి వికసించును. చేతనాజేతనములతో నీవిధ 
ముగా గోచరించు (బహ్మము కార్యావస్థలో నున్నాండని చెవ్పనగును. 
సృష్టి లయము లొకే వదార్థము యొక్క భిన్నావస్థలు మాగత మె, 1 
జీవ జడ వదార్థములు కార్యకారణావస్థా ద్వయముము గలిగి యుండును, 
కారణావస్ధ్గబో జీవులు దేహరహితములై, నక్ళ తిసామ్యస్థితి నొంది 
యుండును. కాని సృష్టికాలమునం బూధ్యకర్శవశమున జీవులు గుణ 
సామ్యస్థితిని జలీింనంజేయంగా, నీశ్వ రచ్ళచేం (కృతి కర్మ ఫలితము 
అను నిర్మించును. పూర్వము దా మొనర్చిన కర్మల ఫలితముల ననుభ 
వించు నవకాశము జీవులకు గల్చించుటకొజకే సృష్టి చేయంబడును, ఈ 
దృష్టితో జూచినచో నీశ్వరుని సృష్టి కార్యము పూర్తిగా స్వతంతమై 


1) చ్యూ రామానుజ గీశాధామ్యమ్ము 13,2007. 


244 భారతియత క్త కకా స్ర్రము 


నది గాంజాలదు. 1 వంచరాతము ననుసరించి సృష్టి రెండువిధములు, 
శద్ధసృష్టి; స్టూలసృష్టి. మొదటిది సృష్టియేకాదు. ఆది యీశ్వరుని 
నిత్యమగు నంతళ్ళ క్తి వ్య క్రీ కరణము. జ్ఞానై శ్వర్య శ క్రి బలవీర్యకేజన్సు 
అందు. (బ్రకటితములు, ఇవి లక్ష్మీసమేతు. డగువాసుదేవుని అక్షణములు. 
వ్యూహములు, విభవములు శద్ధ సృష్టిలోనివే. శద్ధన శ్త్వవరికల్చితము 
నగు వైకుంఠము జద్ధనృష్టిలోనిదే. * స్థూలసృష్టి గుణ్యతయాన్వితమగు 
(వకృతివలన నిదివజకుం జెప్పంబడిన _కమములో జరుగును. ౩ ఈళశ్వ 
రున కీ సృష్టికార్యా మొకలీల. * లీలాభావములో నిష్కామత్వము, 
స్వేచ్ళ, ఆనందము నిమిడియున్నవి. ఈ భావము ననునరించియే 
రామానుజుండిశ్వరునకు నంపూర్ణస్వాతంక్యమున్నదని వాదించును. 
(వకృతియు జీవులు నిశ్వరుని డీడావస్తువులు; అవి యెన్నండును వాని 
యిచ్భకు వ్యతిరేకములు గాంజాలవు తన స్వేచ్భావిలానము కొజ 
కీశ్వరుం డీ నాటక |వదర్శమును జేయును. 5 


పరిపూర్ణము నద్వితీయిము నగు (బహ్మామునుండి వరిచ్చిన్న 
జగదుత్చ త్తి రవకాశము లేదనియు, లేక వరిచ్భిన్న మానవ మపరిచ్భిన్న 
(బ్రహ్మ వదార్థమునుండి వరిచ్ళిన్న సృష్టి యెట్లు వచ్చెనో తెలియుట 
కవకాశము లేదనియు జెప్పిన శంకరుని సమస్య రామామజుని బాధింప 
లేదు; ఏలన నిర్గుణ {బహ్మమునుండి సగుణనృష్టి యేర్చడెనని చెప్పు 


స 2, 1, 34-రెర్‌, 

2) వంగీయ 'ప్రెష్టవశాబి దీని సంగీకరించును గాని లక్ష్మీ విష్ణువుల స్థానమున 
రాధాళృృష్ణులను విలువను. 

శ్రి) వంచరా[త నంవాతిల ననుసరించి రెంటికి మధ్యమ వర్గమునకు జెందిస 

సట్టిని. గూడ జెన్సును 
శీ) పోల్చు [క్రీడా హరేరిదం పర్వమ్‌: మటబియ్యు హరే విహరసికీడాకంకునై 
Le 

రివ ఇంతుఖిః; మణీయు లో కవత్తు లీలా శ్రైవల్యమ్‌ సూత్రమును, 

ర్‌) స్వపంకల్ప కృతమ్‌ (రామానుజ గీతాభామ్యం 1,25. ) 
పోల్చు? ౪డీ డవ్యయానందమున ననంశరీతుల నానందించును“* 
(1బౌవింగు "ెరానెల్బన్‌), 


నవమాధ్యాయము॥ రామానుజుని ఆస్తికత కము 245 


(శుశి వాక్యములను రామానుజుండు విశ్వసించును. (థి వాక్యమునకు 
'హితుసామర్థ్యము నుండి తీరును. నిన్దేహజీవులు, నవ్య క్ష జడవదార్థము 
నుండవలెనని యీశ్యరేచ్ళయైన చో నట్లుండునా ? యుండవా ? ఈశ్వర 
దృష్టి కాధారభూఠము లగు నీ మూల (ద్రవ్యములు మధ్వాచార్యుండు 
చెప్పినట్లు, బాహ్యమునుండి వచ్చినవి కావు. అవి యీశ్వరునందే [ప్రకార 
రూవములై యున్నవి! కొని, యీశ్వరేచ్ళకుం బూర్వమే యీ (ద్రవ్యము 
లుండవలెను. ఇంకొక రకమగు (దవ్యమువల న నింతకందె మంచి 
సృష్టి జరిగియుండవచ్చునని యూహించుట కవకాశమున్నది. తనకు 
సాధ్యములగు (సవంచము లన్నిటిలో మత్తమమైన దాని నీశ్వరుండు 
కల్పించుటకు వీలు లేదు; ఉన్న [దవ్యముతో సాధ్యమైనంత మంచి 
సృష్టి నాతండు వేయంగలిగెను, నిరుపొథిక సత్తాకమైవదే (బ్రహ్మము, ] 
మార్చునకు వశమైన జడ పదార్థమును, జడ పదార్థ వశమైన జీవ 
సమూహము నట్టిది గాదు. తన విశేషణము లగు జీవ జడ పదార్థములు 
వికారము నాందుచుండంగా బ్రహ్మము నిర్వికారమై యెట్లుండం గలదో 
భావించుట కసాధ్య మైనది. ఈ పకారములు సూక్ష్మరూసములనుండి 

లఅములుగను, నుజల సూక్ష్మములుగను మాజుచున్నవి. అందుచే 
సీశ్వరుండును వికారము నొందు నని రామానుజుః డంగీక రింపవలసి వచ్చి 
నది.* సృష్టి యీశ్వరుని విశేషణ మని రామానుజుడు చెప్పును, 
అనంగా౭ బర|బహ్మము విశేషణ రహితముగా నుండంజాల దన్నమాట; 
విశేషణము పరబ్రహ్మ కవసరము, దీనికి వ్యతిరేకముగాం గొన్ని (శుతి 
వాక్యము లు౦డుటబే రామానుజుండు దీని నంగీకరింవం డయ్యెను. “ఈ 
జీవులు నాయందు లేరొను! వాక్యమునకు వ్యాఖ్య్యవాయుచు రామా 
మజుం డిట్లుచెప్పెను! “నాయిచృచే సర్వజివుల కాధారము నేనే, కాని 
వానివలన నాకెట్టి సహకారము నవనరములేదు.” వా స్థితి శీ జివులెప్పుడు 


1) నిరుపాధిక నక్తా, 1,1,2 పోల్చు: (కుత్మవ్రకాళికా శేనాషి ఎరిణామవిశేషేణ 
త ర్లదవస్థస్య సక్తాసోఒపాధికనళ్తా ఆతొ విరుపాధికసకా విర్వికార శ్వమ్‌ ॥ 


ఉభయ ప్రకార విశిషే నియం|త్రంచే తదవస్థా తదుభయ పశిష్టకా రూనవికారో 
భవతి (రా భా 2,3,18,) 


త) భగవద్గీత 9 4 


246 భారతీయత త్త శాస్త్రము 


నే విధమున దోడ్పడ నవసరము లేదు.”! జగముండుట వలన 
వఐరమేశ్వరున కే (నయోజనములెదు. దై వస్వఖభావములో జగ మిమిడి 
యున్న దను రామానుజుని యీశ్వరత శ్వ్వమున కిది వ్యతిరేక మగును, 
“వశ్రముగాని వుష్పముగాని భక్తితో నిచ్చిన నేను సంతసీంతు” నను 
గీఠావాక్యమును వివరించుచు రామానుజుడు (వాసివాండు, నాకు 
న్వభావనుగు నిరవధికము నవ్యయమునగు నానందము ననుభవించు 
చున్నను భక్తు లిచ్చిన దానిని నాకు దుస్ఫాధ్యమగువస్తువు లభించిన 
దానినిగా స్వీకరించి యనుభవింతుమ.” * తన భక్తుల దానములబే 
నీశ్వరుం డధికముగా నానందించునుగాని, భక్తులుగాని వారి కష్టదుఃఖ 
ములకో నొకనికి సంబంధము లేదు. తనలో ఖొగమైన హస్తమో, 
పొదమా బొధవడినచో నొకవ్య_క్తియు బాధవడునల్లే, జీవు లీశ్వరాంశము 
ల్లైనచో జీవుల దుఃఖములం దీశ్వరుండు భోగస్వామియగును. అందుచే 
జీవునికంటెం బరమేళ్వరుండే యెక్కువేడ్నును. కాని జీవుల దుఃఖము 
వలన నీశ్వరుండు కలుషిశుండు గాండని రామానుజుండు వాదించును, 
సృష్టి స్థితి లయ కార్యము లీశ్వరుని లీల ల్లైనచో, నీశ్వరుని వినోదము 
మార్పుల నొందు ననియు, నీవ్యాపారముల వలన నాతనియానంద 
నుతిశయించు ననియు మన మూహింవనగునా ? ఈశ్వరుని వరస్వభావ 
మవ్యయానందము; తన విశేషణముల వికారము లాతనీ కధికానందము 
నొనంగును. జీవ దేహ సందింధము హేతుయు క్రముగా నిరయింనం 
బడని రీతిన్సే నిర్వికారము, వరిపూర్ణము నగు నీశ్వరుని వరానందమున 
కును నాతని శరీరవికారములచే* గలుగు నానందమునకును నంబంధము 
స్పష్టముగా నీరూపించణుడలేదు. 


మాయా సిద్ధాంతమును, జగన్మిథ్యాత్వమును రామూనుజుండు 
రీవముగాం (బతిఘటించును, లోకములోని భేదములకు మానవుని 
వరిచ్చిన్న మానసమే కారణ మైనచ్వో నీశ్వరునికి భేదము లుండరాదు. 





1) మరొస్థీతొ తైర్నరచ్చి దుపకారః (రామానుజ గీతా భామ్యము.ర్రిడీ,) 
2) రామానుజగీ కాథాష కము, ్ర 26, 
డి) ౦ భా బ్రిక్కె4ర్‌, 


నవమాధ్యాయము 8 రామానుజుని అప్తీకత్త్వము 247 


కాని యీశ్వరుండే లోకమును సృజించి భిన్న జీవులకు వాని కర్మథలిత 
ముల నేర్చాటు చేసెనని వతి చెవ్వుటవలన నీశ్వరునకు లోక ఖేదములతో 
సంబంధ మున్నదని తెలియుచున్నది. నురుమరీచిక వలె జీవ నానాత్వ 
మనత్య మమటకు వీలులేదు; వఏలన్క మరిచీకపై నాధారవడి మనము 
చేయు యత్నము వ్యర్థ మగుచున్నది. జగత్తుపై నాధారవడి 
మనము చేయు కార్యము లట్లగుట లేదు. మటియు (ప్రత్యక్షము మనకు 
జూపు ప్రపంచ వాస్తవికత, వరి సాక్ష్యముచేం దొలగింపం బడుచున్న 
దనుటయు నహేతుక వాదము కాదు; ఏలన (వతిరంగము, (పత్యక్ష 
రంగము భిన్నములు; అందుచే నొకదాని నొకటి యవి నిర్మూలింపం 
జాలవు, ! జ్టాన మంతయు వస్తువుల నావీష్మరించును, 2 నిత్యముగా 
నుండవు గావున, వస్తువులే లీవనుట విచ్శిత వాదమే, వ్యతిరేక వస్తు 
వులకుమ, భిన్న వస్తువులకును భేదమే తెలియని వాదమిది. భేద మభొవ 
సూచకము గాదు. రెండు ems వరస్పరవిరుద్ధమ. లై నచో 
నపుడు రెండును యథార్థములు గావు. “కాని ఘటవటాదు అన్యోన్య 
విరుద్ధములు గావు, ఏీలన నవి దేశకాలములలో భిన్నములై యున్నవి. 
ఏ జేశనుం దేకాలమున నొకవస్తువున్న జ్ఞానమును నాదేశమం దా కాల 
ముననే వ స్వభావ జ్ఞానమును గల్లినచో నవి పరస్పర విరుద్ధములు. 
కాని దేశకాలములు భిన్నము లై. లై నచో నిట్టి వై రుద్ధ్యము లేదు” కీ రజ్జు 
సర్ప (భ్రాంతి దృష్టాంతములో సభావ జ్ఞాన మొకే దేశకాలములలో 
సంభవించుచున్నది, అందుచే వై రుద్ధ్యమున్నది, కాని మన మివ్వుడు 
చూచిన యొకవస్తు వింకొక కాలమునే నింకొక దేశములో లేకున్న చో, 
నా వస్తు మసత్య 1 మను నిర్ణయముజేయుట సాహన మగుతు. శంకర 





1) ఆకాశ వాయ్వాది భూకా ..పదార్డగాహ (వశ్యకం శాస్త్రం కు [పత్మిజెద్య 
వరిచ్చేద్య నర్వాంతరాత్మత్వసత్యత్వావ్యనంత విశేషణ విశిష్ట ,నిహ్మన్వరూన ,., విన 
యం ఇతి కొట్ర (ఎత్యతీయో ర్నవికోధ!॥ ( వేదార్థ సర్మగహమ్ము వ, $7.) 

2) అర్ధ (నకొశాం 

శ) దేశాంతర కాలాంతరసంబంధి తయానుభూత స్యాన్యదేశ కాలయో రభావా 
శివతో న విరోధః॥ (1,1 1) 


ఉరి భారతీయత త్త శాస్త్రము 


ధామానుజు లిర్వురు నేకత్వమునే 1 సమర్థింతురు. నిజమగు నేకత్వము 
ఖేదసహిత మనియు, నఖావనీరుద్ధసహితము కాదనియు రామానుజుడు 
భావించును. అద్దె ్యతముయొక్క, అవిద్యాసిద్ధాంతమున కనేకాక్షివజలను 
ధామానుజుండు చూపెను. అవిద్య క్మాశయ మేది? వరిపూర్ణుండగు పర 
బ్రహ్మ కాజాలదు అవిద్యాసంజాకుండగు జీవుండును గాడు. అవిద్య 
బ్రహ్మయొక్క న్వయం|వ్రకాశము నాచ్భాదింపంజాలదు. స్వయంజ్యోతి 
యగు జ్ఞానమునకు వేతొక యాధారముగాని విషయముగానిలేదు. అట్టి 

వము తనలో నెలకొనియున్న యొకలోవముబే నానావిషయములతో 
సంబంధమునుగలిగి యున్నదని థభావించినచో నా లోవము సత్యమా ? 
అనక్యమా? అది అధై కతము ననుసరించి నిజముగాదు; రామానుజ 
ననుసరించి యది అన్ఫృతము కాంజాలదు;ు ఏలన నది యీశ్యరుం 
డంగీకరించినది, మానవజ్ఞానములో నవ్య క్త మైనది వ్య క్రృమగునప్పుడు 
వ్య క్ర మగు కార్యమున కవరోధమగున దేదియో యుండవలెను. అట్టి 
దోషము (బ్రహ్మమున కున్నడమటకు వీలులేదు. మటియు (బహ్మాముకూడ 
నవిద్యావటండై నచో సర్వము నసత్య మను నిర్ణయమునకు రాక తప్పదు, 
అవిద్యాన్వరూవమును సహేతుకముగా నిర్ణయింవం కాలము, అది సత్య 
మునుగా దనశ్యమునుగాదు. ఒకవిషయ మనిర్యచనీయ మనుట 
సమంజనముగాదు. అవిద్యయున్నదని యేజ్ఞాన ప్రమాణమును బుజువు 
చేయలేదు. వత్యక్షానుమాన శబ్ద (వమాణములు దానిని నిరూపి౦ంవం 
జాలవు, (శ్రతులలో మాయ యనంగా దేవు నద్భుశశ క్తి యను నర్థ 
ములో నువయోగింసంబడెను. దేవునికి శాశ్వతము నసత్యమునగు నవి 
ద్యతో సంబంధము లేదు, అధై పతము ననుసరించి శ్రతులుగూడ నవిద్య 
లోనే చేరును; దానితో జ్ఞానమున కాధారమే పోవును, నిర్గుణ |బవ్మ 
జ్ఞాన ప్రొప్తిచే నవిద్యానివర్తనమగువన్నచో,ో నట్టిది జరుగ దేలన నట్టి 
జ్ఞానము సాధ్యముకొదు. యథార్థమగునవిద్య, భావజన్యమగు జ్ఞానము 
వలన నివృత్తముగాదు. [పవంచము మహతత్తరమైనది; గంఖీరార్థ 
సహిత మైనది; అది వట్టి భమాసంజాతమనుట "హసంగదు. మనమును, 


జగత్తును (్రుహ్మకువేజై యుండుట నిజమని నమ్ముటయే యథార్థమగు 
నవిద్యయై యున్నది. 


1) ఈం! ధ8 22331 mu cn 2,2, 31 


నవమాధ్యాయము। రామానుజుని ఆ స్టికత త్త్యము 249 


ద్వివవాసుఖు తాము సాగరమధ్యమున నుంటిమని యెజుంగనల్లి 
దేహగతులై న జీవులు సంసారమున జీవించుచున్నవి. కాము దేవుని 
వ్రకరముల మని (అంశములు యెజుంగక (పకృతిసంభూతుల మని 
నమ్ముదురు. పూర్వజన్మ సంస్కారవశమున జీవాత్మ దేహ బంధము 
అలోం దగుల్కొని యుండుటచే దాని యంతర్జ్యోతి వాహ్యాంధకారముచే 
నొచ్చాదింపంబడును. |వకృతి పరికల్పిత దేహాచ్చాదనమే తననిజమగు 
నాత్మన్వరూవ మనియు, క్షణిక మానవసంతోషమే నిక్యానందమనియు 
జీవుండు నమ్మి, దేవునికి బెడమొగము పెట్టుచున్నాండు. దేహమును 
గల్పించు నవిద్యా కర్మలే జీవాత్మకు. బతన హేతువులు. పరిశుద్ధమైన 
యాత్మకు జడపదార్థ సంపర్మమే నీతస్థితిని గూర్చినది. ఈ పొవము 
వలన నాళ్మాభ్యున్నతి కవరోధము కల్గుటయేకాక, దై వద్రోహముకూడ 
నై_నది. ఈశ్వరుండే సర్వాత్మ స్వరూపియను విద్యచే నవిద్యానివృ శ్రి 
కొవలేను. జీవులకు స్వతంత|ప్రవృ డ్రి సామర్థ్యమును రామానుజు6 
డంగీకరించును, బాధ్యత విషయములో (బ్రతివ్యక్తియు. నీశ్వరున 
కన్యుండే. తన కీశ్వరుం డాధారమని తెలియనిచో, జీవిని గర్మయం్యత్ర 
నూభమున శిక్షించి వాని దుర్వర్తనముఅను స్మృతికిం దెచ్చి సత్యము 
నెబుంగుటకు సాయపడును, అంతర్య ర్తియెయున్న యీశ్వర (పీరణవశ 
మున జీవాత్మ తన దోషమును గుర్తించి, దైవసాహాయ్యము నపేక్షించును 
పాపమునకు వాధ్యత మానవునిదే యని దామానుజత క్వ ముద్ధాటిం 
చును. యామునాచార్యుండు దానొక “ నహ|నపావ ఘటమ” ని వర్ణించు 
కొని దై వకబాక్షము నర్ధించును. వై ష్టవమతము _్రమాన్వితమగు తపో 
విధానములను _బోత్పహింపదు. 


ఆ స్టీకుడగు రామానుజుడు జ్ఞానకర్మలచేంగాక భక్తి వసాదము 
అచే మోక్షము సాధ్యమని నమ్మును, శాస్త్రముల ననుసరించి జ్ఞాన 
మనంగా ధ్యానమును నిదిధ్యాననమువై. యున్నది. 1. ఈశ్యరుండు 


1) 3,4, 26 


260 భారతీయత క్తషశొౌత్రము 


మన కంతరాత్మయినియు, మన మీశ్వరునిలో నంశముల మనియు 
జెప్పు సత్యము పై దృష్టి కేం[దీకరించుటచే భ క్కిజనించును. దుష్కర్మ 
వినాశమైనంగాని యీ జ్ఞాన ముదయింవదు. నిష్కామకర్మ వలనం 
బూర్వకర్మక్షయ మగును. శాస్ట్రచోదీత కర్మలను స్వార్థముతోం జేసి 
నచోం (బయోజనములేదు. కర్మ ఫలితము క్షణికము; జ్ఞాన మక్షయ 
మైనది, కొని యీశ్వరార్పణ బుద్దితో € జేయు కర్మ మోక్షసిద్ధికీ 
సాహాయ్య మగును. 1 నిష్కామకర్మవలన నత్తగుణము పెంపొంది, 
సత్యము స్ఫురించును. జ్ఞానకర్మలు భ క్తి సాధనములు. భక్తి స్వార్థ 
పరత్వముమ మూలములోనికి బెరికీవై చి సంకల్పమునకు నూతన ఐల 
మును, బుద్ధికీం (గొత్త చూపును, నాశ్శకు నవ్యశాంతినిం జేకూర్చు 
శక్తిగలది. 

నికృష్టోపాననము మొదలిడ్కి యీశ్వరసాక్షాజ్ఞారము వణకు సర్వ 
విధారాధనములు భక్తియే యమ నర్థము వ్యాప్తిలో నున్నది. బుగ్వేద 
కాలమునుండి & నేంటివరకు నీదేశమున భ క్రి కిం బరిణామచర్శిత్ర గలదు. 
రామానుజు ననుసరించి భక్తియనంగాం (బశాంతథ్యాన మూలమున 
నీశ్వరసాన్నిధ్యముః గాంచుటే. భక్ష్యంగముల నాతడు విపులముగా 
వివరించెను. ఆహార వివేకము * ఈశ్వరునియం దనన్యకాంక్ష లేక 
విమోకము అభ్యాసము; వరోవకారకమైన (కీయ; * సర్వజీవ క్షీమ 
కొంక్ష లేక కల్యాణము; సత్యము; ఆర్జవము; దయ; అహింన; దానము; 
అనవసాదము లేక నిరాశారహితమగేు నిత్యసంకుస్టి 5 మున్నగునవి. 








1) శిదర్శి కొధిలాచార కా (నాకదభక్షీనూ[తము వు 19,) 

2) పోల్చు? “సుథావేకతో, నా భావము లన్నియు నుత్కంఠతో విందువి 
స్తుతించునుః నుంగరు(డగు యువక వర్త నాకని వధువులు కొ(గిలించుకొను రీతిని నా 
కోరు లీదేర్చునని నా భావము లాతవి నొలింగనము చేనికొనమ; హీ యిర్యదా। నాచి శ్రమ 
వీయందే లగ్నమై తిరిగి రావన్నది నా వాంధా నిద్ధికి సిన్నే |పార్థింకును " 

(బుగ్వేదము 10,43, 1,) 

3) ఇందీయవిషయమోవా మండిరాదవి చెప్పిన శంకరుని వివరణ మింఠక్రంె 

(తేష్టకరమ్ము 

శ్వ) స్వాధ్యాయము, ఈళ్వరారాధనమ్ము పితృదేవతలకు వేవమానవజాతికి( నకు 
జాతికి నిర్వహింవవలనీన విధులుగా విభాగింవ(విడెను 

ర్‌ సర్వదర్శవనం(గహము త్తే 


నవమాధ్యాయము ! రామానుజుని ఆ స్తికత త్త్వము 251 


కావున భ క్రి యనంగా మృదేకము గాదు! ఇచ్చా బుద్ధి శీక్షణము, * 
ఈశ్వరుని గూర్చిన జ్ఞానము, నీశ్వరేచ్భావశ మగు సంకల్పమును 8 
భక్తిలోనివి. మనస్సును, వృాదయమును సంపూర్ణముగా నీశ్వకుని 
కర్చించుబే భక్తి, ఇది సొక్షాక్కార సిద్ధిలో సమాస్త మగును. * 


భరక్తియ్కు మోక్షము నవినాఖావ నంబంధము గలవి; భక్తి 
యొక్క (సశిఘట్టమందును మనకుః |గమాభఖివృద్ధి కల్లుచున్నది. భక్తి 
యొక్కవరిణామమే మోక్షము. అదియే సాధనము అన్నిటికంటె (శేస్ట 
తరమైనది; ఏలన భక్తి ఫలరూవమగు సాధనము. జీవాత్మ భక్తి 
వలన (గ్రమముగాః దన కీశ్వరునికోడి సంబంధము నధికముగా గుర్తించి 
తుదకు దనకు ఐరమాత్మ యగు నీశ్వరునికి సంపూర్ణార్పణము చేసి 
కొనును. తరువాత నింక స్వాభిమానము, స్వార్థవరత్వము మందవు; 
వీలన నహంకారముస్థాన మున నీళశ్వరుండు |వ్రవేశించినాండు జీవిత 
మంతయు దీనితో మార్చునొందును. నమ్మాళ్వారుచెప్పినాండు. 5 * నమ్ము 
నీలోంగలుపుకొను మహత్తరమైన నీ వర్యససాదమునకు నేను కృతజ్ఞుం 
శనై నాయాత్మను నీకు నమర్చించినాను.” * మనర క్తములోని (ప్రతి 
బిందువును, హృదయమందలి ప్రతి స్పందనమును; బుద్ధియందలి [పతి 
భావమును దేవునికి సమర్చింవంబడును, “నేనుకా దంతయు నీకే ** 
యమన దీ యనస్థ వై ధీభ క్రి ముఖ్యభ క్రియని భక్తి రెండుకెటంగులు, 





1) న్వవ్నేశ్వరు. క డఢనుర క్తి 


న్‌ యనగా జ్ఞాన సహినమగు భక్తియని చేస్నీనాండు 
ఆ-ధ(పేమ భక్షికొదు, 


2) జ్ఞానకర్మాను గృహీతం భ్తీయోగమ్స్‌ (రామానుణగీ శా ఉపోద్ధాతనం) ధీప్రతి 
రూసా భక్షి! (ఈ _ర్థ్వ్యముక్తాక లానము) 

3) వేదార్థ సం్యగ్రహములో రామానుజుడు సాధనఖ క్లీ, వరాభ క్తి యనిభ క్తి భేదము 
శెల్చెను, వాజ్మనో దేవా న్మిగ్రహమ్ము విధి కర్మాచరణ ము, స్వాధ్యాయము, నిస్సంగత్వము 
మున్నగునవి మొదటిదానిలో6 చేరును 

4) 1,1,1, 

5) నారద భక్తీనూూతములు ప్ప, 2౧ 

6) తిరువాయిమొళి 2,౮,4, 


252 భారతీయత త్త ్యశాస్ర్రము 


మొదటిది (ప్రార్ధనలు పూజలు, వ్మిగ్రహరాధనముతోం గూడినది. ఇవ 
న్నియు నాత్మ పురోభివృద్ధినిచ్చును గానీ తరింవంజేయ: జాలవుం 
మనము పరమాత్మ నర్చింవవలెను; భక్తి చరమసోపానముభఖలో ధ్యాన 
విషయముగా నే రూపమును నిలువంజాలదు. ! 


ఈశ్వరునకు సంపూర్ణ సమర్పణము [వవ త్తి. * భాగవతుల ననున 
రించీ, (వవ త్తియే మిక్కిలి నిశ్చయమైన మోక్షసాధనము, వండితులకుం 
బామరులకు, నధికులకు నంనజకు నిది సులభ సాధ్యమైనది, జ్ఞానకర్శల పై 
నాధారవడు భక్తి, కష్టసాధ్య మగుటచే న్యగ్రజాత్మితయమునకే బెన్సం 
బడినది గాని యెవండై నను గురూవదేశమునంది యీశ్వరుని భుజ 
స్మంధములపై 6 దన భారము నిడ్కి సుభింవవచ్చును. ఆళ్వారుల 
నం|ప్రడాయము నధికముగా నౌదరించిన తెంగల్లై (దక్షిణశాఖ) శాఖ 
ననుసరించి, మోక్షమునకు? బ్రవ క్తి యేకై కమార్గమనియు యత్నాంతర 
మేమియు నవనరములేదనియు. జెవ్పంబడెను. ఈశ్వరునికి సంపూర్ణా 
ర్పణ మొనర్చినవాని నాతండే రక్షించును. వడగలై. (ఊ,క్తర కాఖ, 
మోక్షమునకు. (బ్రవ్తి యొకమార్గమే కాని యొకేమార్గము కదని 
చెప్పును, ఈ శాఖ ననుసరించి మోక్షసిద్ధికి మానవ [ప్రయత్న మవసర 
మని చెప్పును. కర్మ జ్ఞాన భక్తి వ్రవత్తులను సాధించిన వ్యక్తి కీశ్వర 





1) రామామజు(డొక గురుప్రోక్షక్లోకము విట్లుదా హరించినా(డు; “ఆబహ్మ 
వృంబ సర్యంతా జగదంతిర్వ్య యన్థీకాః॥ (పాణినః కర్మజనిత సంసార వకవ ర్తినః 
యత్సన్హతోన తే ధ్యానేధ్యానినా మువకారకాః। ఆ విద్యాంతర్గఖాన్పర్వే తే సా సంపార 
గోచరాః॥ కళ డహ్మ మొదలు శృణ వర్యంతము సర్వ వస్తువులు శర్మజాంమగు 
వేంసార పా బద్ధములు అవిద్యాంశర్గతముల్లై సంనార సంగతములై న యావమ్తువులు 
ఛ్యానమున కువకరించు విషయనులు కాంణాలవ్పు, 


2) చూ; రామానుజాని భగవద్గీత 7అ 7,14, లకు (వాసన ఉషోద్దాతవాక్య 
ములు [వవృత్తి కారంగములు చెన్ప (బడినవి (1) అనుకూల్య నంన క్రి అనగా వీశ్వ 
రార్నణమున కర్ష్మముల్లై న లకీణముల నార్జించుట (2) ప్రతికూలలక్షణ విపర్ణనము (3) 
ఈశ్వరుళడు తన్ను6 దన్నక రక్షించునను విశ్వానము, (4) రక్షణకై 'మొజ్న (5) 
కార్బ్చుణ్యము, (6) ఆత్మనమర్నణమున మొదటి యైదు నాజవదానికి సాధనములు 
ఆత్మి సమర్సణమే [థేన క్తి 


నవమోధ్యాయము : రామానుజుని ఆ స్టికత త్రము 253 


కృష లభించును. ఈ శాఖ చెవ్చునది మర్క టకిశోర న్యాయము. మర్కట 
కిశోరము (సయత్నపూర్వకముగా. దల్గి నంటివట్టుకొని యుండవలెను. 
'రెండవశాఖ చెప్పునది మార్జాలకిళోరన్యాయము. ఇచట? దల్లి తన 
కిశోరమును నోటం గజదచుకొన్కి కొనిపోవును. ఈ శాఖ ననుసరించి, 
మానవ(వ్రయత్నములో నేమియును లేదు; దై వకటాక్షమే మోక్షార్డులగు 
వారి నేర్చి రక్షించును. ఈశ్వరుం డేదేనొక్క, ముహూర్తమున జీవాత్మ 
నావేశించి స్వీకరించును; తిరిగి వయత్న మవసరము లేదు; ఆత్మ 
సనుర్పణము నిత్యము జరుగుచుండవలె నని రెండవకాఖ చెప్పును. 


భాగవతపురాణనులోని భ క్రి, రామానుజుండు చెప్పిన దానికంటె 
నిగ్రహము తక్కువచూపును. కొంత మితిలేని యావేశము భ క్ర్యారంభ 
దశలోం జూవంబడినది. ఆత్మపరివర్తనమందుచున్న వ్యక్తి కొంత అద్భు 
కాన్లోాద పరవశత్వము నందును. భాగవతభ క్రీలో భావమ్ముదిక్తమై, 
దేవాకంవము గలిగి, గద్గద కంరమై, నమాధ్యవస్థలోనికిం దోడ్కొనిపోవు 
అక్షణము గలదు. కర్శకలావము నెడ నుదాసీనథావము చూపి థాగన 
తము ఫలాపేక్షలేని యీశ్వరభ క్కి ప్రధానమని బోధించును. కోరిన 
(వతివ్యక్రియు నీశ్వరునియుం దైక్యము పొందవచ్చు నని యది 
చెప్పును. ఇది భక్తినలన సాధ్యమగును. కాని యీళ్వరునిలోం గలిసి 
పోవుటకంటి 1 నెల్ల ప్పుడును వేజ్లై యుండుదే విశేషానంద హేతువని 
చెప్ప(బడెను. భాగవతము చూపు దేవునిలో మానవత్వ భావ మధికముగా 
గోచరించును. ఈశ్వరుండు భక్త పరాధీను. డగుటచే నన్వతంతు(డు * 
తన భక్తసంభము లేనిదే, యీశ్వరుని కెట్టి సంతృ్తియును లేదు. * 
గోపీకృష్ణ సంబంధ చరి|తమును దై వలీలగా వర్ణించుటయే భాగవతము 
లోని ముఖ్యలక్షణము. ఈ చరి|తాంశములు భక్షిచేం బునీతములై, 
యనంతర వై ష్థవ శాఖలను [బోత్సహింఛినవి. 





1) భాగవతము, 325,33. 
2) 9,4,67 
శ) నాహమాశా నమాళా స్తే మదృ శక్తెస్పాదుభిర్వినా 9, 46;) పోయి 5 భక్ష|పా 
లు 
లోహా కృష్ణ కృష్ణప్రాణావా వైష్లవః (నారదపాంచర్మాతము 286, 


254 భారతీయత త్త ్వశా స్ర్రము 


అత్యంత నన్ని హితము అగు మానవ సంబంధము లీశ్వర మానవ 
సంబంధ చివ్నములుగా వై ష్టవభ క్రి యువయోగించినది, వరమేశ్వరుని 
గురువుగా మితునిగాం దండిగాం డల్లిగా. బిడ్డగా, మటియుం 
(బియునిగాం గూడ నారాధించిరి. ఆళ్వారులు భాగవతము, వంగీయ 
వైష్టవమతము నీశ్వరునిబియునిగా స్వీకరించినవి, భ క్తిలోవలె, 
నుత్తమ్యపేమలోం, (బియుని సాన్నిధ్యమున మండుటే వరమ సుఖము; 
ఫరిసిద్ధి సాధకమ.; ప్రయా పీయుల వియోగ జీవితమే, దుఃఖము, 
వ్యర్థము నై నది. (పేమలో నిందియాకర్ణణమే ముఖ్యమని భావించుటచే, 
నీ _పేమచిహ్నమగు భక్తిభావము యు క్రముకాదని మన మూహింన 
వచ్చును; కాని పరిశుద్ధ _పేనులో నింద్రియాకర్ణణముల కల్పస్థానము 
మా+కమే యున్నది. పెక్కురు స్త్రీ పురుషులు, వతవాంఛ కశీతమగు 
నంతరువులో నున్న వారు. (పేమ యనంగా నిత్య నూతనాకర్ణణానుభూతుల 
కొజ కన్వేషించుటగాదని చెప్పగలరు. నిజమగు (వణయము గలవారు 
కాము చూచినజ్టియు నెజింగినజ్టియు జనులందఅకంటె నధికముగా6 
తా మె.ండొరుల విశ్వసింతురు. అట్టి | పేమగల వ్యక్తి తన ప్రీయుని 
కొజకు లేక |పీయురాలికొజకు, లోకము నంతను నెదుర్కొనుటకుం గాని, 
యెన్ని కష్టములనై న నమభవించుటకుంగాని దార్మిద్యమందు నరణ్య 
వానమ్ము నవమానములందు సుఖము గాంచుటకు, నెల్ల ప్పుడు సంసిద్ధత 
జూపుమ, ఒకవేళ నే దురదృష్టవశమునై న వియోగము సంభవించినను 
దిరిగి కలిసికొను నవకాశము గోచరింవకున్నను, ఖ్రియు లొండొరులను 
మజవక్క తను కన్యోన్య ,పేమచే లభించిన నంజంధముమ నశళింవ 
కుండం గాపొడుకొనుట'కై , నర్వనాశనమైనను, దుదకు మరణము తట 
స్థెంచినను లెక్క చేయరు. సీతక్క సొవిితి దమయంతి శకుంతల 
మున్నగు వకివ్రతల చరితములు భారత హృదయములో శాశ్వత 
ముగా ముదితములై యీ (సణయకితి నువదేశించు చున్నవి. అందుచే 
భారతీయవై స్టవుం డీశ్వరునిం దన(ప్రియునిగాం (జేమించి 1 మానవ 





1) పోల్చు; న ఏవ వామదేనోఇసా సాజిళ్చురున ఉచ్యతే స్ర్మీపాయ 
మికరాత్సర్వం జగ దృహ్మా పృురస్సరమ్‌, 

“వరమేక్వరుం డొక్క(దే పుఠమండు; బిహ్మతోనహ మిగిలిన జీవులందలణు 
చ్రీలు : వారమైనాధారవడి వానికో( గలియంగోరుచుందురు, “ మణియు( బోల్పు ః 


నవమాధ్యాయము : రామానుజుని ఆస్టికతక్త వము 256 


(పేమలోని య్యుదేకములు, నావేశములు, నీళ్వరుని వై పునకుం (దివ్వ 
టలో నాశ్చర్యము లేదు. ఈశ్వర సాన్నిధ్యము లేకున్నచో, భక్తుని 
కాందోళనము, నిస్పహాయతయు. గలుగుమ; వీలన వేజెద్దియు నాతనికి 
సంతుష్టి నానంగదు. వారి భక్షిగితములలో నీశ్వరునికి హృదయముతో 
మొటిపెట్టుట, తద్విరహములో దుస్పవహ విచారము, సంయోగాశ పొడ 
కట్టుచోల గలుగు నద్భుతానందముు నీశ్వరుండు చూపు ప్రణయము 
యొక్క అనిర్వచనీయ మహ _శ్వమందలి గౌరవము విశేషముగా గోచ 
రించును. వరమేశ్వరునితో వై క్వముపొంది తీజవలినను మహాయోగుల 
వరమావేదన వై ష్థవభ కుల (వసంగములఅలోం గాన నగును, నమ్మాళ్వా 
రిట్లు మొదలిడెను; “వరంజ్యోతివగు నీవు నా యంతరాత్మనుకాల్చి, 
కరగించుచుంటివి. నీతో నే నెప్పుడు కలియుదును,” 1 గాఢమగుదై వ 
భక్తి కలవాం డీశ్వరేతరము లగు నన్నిటి నుదాసీనుండై చూచును. * 


హిందూభక్తుండు కామమును జంపండు; కాని దాని నీ లోకము 
నుండి స్వర్గమున కెత్తును; దానిని నృష్టినుండి సృష్టికర్త పైకింటో 
నిచ్చుమ, మణనాల' యనుభ కుం డిట్లు చెప్పినా౭డు; ఓ ందియ 
విషయములనుండి యజ్ఞాని గాంచు సుఖమే దేవునివై  జెల్టిన చో భక్తి 
యనంబడును. నమ్మాళ్వారున కీ భక్తియే సొందర్యనిధియగు పరమే 
శ్వరునియెడం (వేముగాం (బనహించినది. అందుచే నాళ్వాగులకు భ క్రి 
యనగా (కహా నర, 8 వధూవరుల సంబంధఖభ క్రీం జూపు వారిలో 





అసె పవత శేషక్వ వుంస్తాకద్యస్నా్యమినో గుణా 
వ్వేభ్యో దానత్వ దేహత్వ శేవశ్వ స్రీశ్వదాయినః, *' 
1) తిరుచాయి మొ ర్‌ 10,1, 
2) ఆనురాగాడ్విరాగః | భ_క్టిమార్గములో నాలుగుదళ లున్నవి (1) దేవునివైప్ప 
దిరిగి ఉన ఖావో_దే క ములను వెళ్ళిబుచ్చుకోరిక (2) నిద్ధి అభింపని దున్సహబాధ (3) 
వాంధానిద్ధివలన దివ్యానంద నర వళత్విను (శ) దివ్యానంధరాశియగు వర మేశ్వర ప్రీయు 
నితోఃగలని విత్య నుభానుభూతి 
శ్రియా (హర్డ్‌ విషయే ష్వవివేక వాకాం 
నైవాచ్యుతే భవతి భక్తి వదాఖీధేయ్యా 
భక్తి స్తు కాను ఇహతర్కమనీయరూ పే 
తస్మామ్మనే రజనికాము క వాక భంగి (|ద్రమిడోవనిష శ్పంగతి), 


256 భారతీయత త్త శాస్త్రము 


బెక్కుమంది వరిళద్ధులు, యోగ్యులు నైనను దీని దుర్వినియోగము 
కూడ లే దనరాదు. కాని అట్టి దుర్వినియోగములు త్రోవతవ్పుటలే 
యగును. వర్ణఖేదము లాత్మకుంజెందవు. అవి దేహమునకు జెందిన 
జెందవచ్చును; ఆవి సంఘమునకుం జేయవలయువిధులను ఖీన్న 
వ్యక్తులకు నిర్ణయించును, కాని వర్ణమాత్మలక్షణ సంబంధికాదు. వాహ్మ 
ణబుఅచే నర్చింవంబడిన కొందరాళ్వారులు జఊదులు. దై వభ ర్రులలో 
వర్ణఖేద మవనరము లేదని రామనుజుండు ఛెప్పినాండు = 1 వర్ణాశ్రమ 
ధర్మములు లేని వారికింగూడ (బహ్మజ్ఞనార్హత గలదని యాతం డంగీ 
కరించినాండు, £ భక్తి _సపత్తులకు మధ్యవర్హియగు నొకపురోహితుం 
డవసరములేదు; (పేతు సమర్పణమువకు (జత్మిసమాణము అవసరము 
కాదు, దైైవకృవ యేనరుని సొంతసొమ్మును గాదు. గాఢభక్తి గల 
వానికి కాష్ట్రమ్కు నియమమును లేదు, * రామానుజుండు భక్తిలో సర్వ 
సమత్వమును సమర్థించి భక్తీ సర్యవర్దాతీథ మైనదని _సకటించినాండు. 
మేల్కోట దేవాలయములో నికి బంచముల కొతండు (వవేశ మిచ్చినాండు. 
కొని నం ప్రదాయ (కమవిధానము అన్నిటి నాతం డుల్ల ంఘిస నుద్దేశించి 
నట్లు తోచదు. నం వదాయమును గారవీంచి, యాతడు ద్విజ వర్ణ తయ 
ములకే స్వేచ్చ గలదనియు, నితరులు (క్రమముగా? బరితద్ధులై యింకొక 
జన్మమెత్తు వజ కోర్చుతో నుండవలె ననియుం జెప్పెను. అందుచే 
నాతడు తన సిద్ధాంతములోని తర్క నిర్ణయముల నాచరణసాధ్యము 
లొనర్చ నిచ్చగించి యుండలేదు. తరువాత వచ్చిన (1ి-వ శతాద్దిము) 
వైష్టవ గురువగు రామానందుండు వర్ణఖేదములను నిరసించెను, “ఒక 
వ్య క్తి యొక్క జాతివర్ణముల నెన్న డడుగరాదు. దేవునర్చించువాండు 


1) పోల్చు: నాన్టీలేను శాతివిద్యా రూసకుల ధన(క్రియాదిఖేదః (నారదభక్రిన్కూర 
ములు వ్యు 72) మజటీయులోల్పు . 


శ్వపాకోఒన్‌ మహీపాల విప్ణభకో ద్వితాధిశః 
విష్ణుభక్తి విపానన్తు యతిశ్చళ్వవ చాధమః (ఫిగవరము) 
2) తఉ్నం6ః 1,8,32-39, 


3) అళక్షింత భక్రీయుక్తానాం వై వళాత్రం న చ |కనుః 


నవమాధ్యాయము। రామానుజునీ ఆస్తికతత్త్వము 2057 


దైవ సంబంధియే. * ఆయన (వధాన శీష్యగణము సన్నిద్దరలో నొకండు 
(వొహణుండు, నొకడు మంగలి యొకండు చెప్పులుకుట్టువా౭డ్కు నొకండు 
రాజప్యుతుండు, నొకతె స్ర్రీయుంగలరు. చై తన్యుండు జాతికులభఖేదములు 
విడిచి యందజకు భక్తి (పేమధర్శమును బోధించెను. దక్షిణభారత 
దేశములో వేదాంతదేశికుండు (శుత్యు క్త కర్మమతముమ బోధించెను, 1 
భారతీయ నాగరికతా చరి_తలో నెల్లవ్వుడు వర్ణకారిన్యమును నిరసించు 
నువదేశములు చేయంబడెను, కాని యీ నిరసనోద్యమము లెవ్వియు 
జాతి వృదయమున సుస్టాపితమై యున్న యీ వర్ణవిఖేదభావమును 
దొలంగింపలే వయ్యెను, 


16.మోక్ష్రము 


రామానుజు ననుసరించి మోక్ష మనంగా జీవాత్మ అదృశ్యమగుట 
కాదు; దానినిబంధించు పాశములనుండి విముక్తినందుటి, జీవాళ్మ 
అదృశ్య మైనచో నత్యాత్మ నాశనమే యగును * ఒక ద్రవ్యము వేతొక 
'ధవ్యముగా నూజదు. మానవు. డెంత యున్న తస్థితి గాంచినను, 
నాతని కెల్లప్పు డర్చించ్హి (ప్రేమించి భూషింనవలయు నీశ్వరశ క్తి 
(పేమస్యరూవ మై యెదుటమండంగలదు, మనకుంగల వానిలో మళాను 
భూతియే ఉత్తమానుభూతి యని |వకటించు రామానుజుడు తదను 
భూతిలోం “దానుకాని దున్న ” దని పలికెను, ముక్షణీవికి సారూవ్యమే 
కాని సాయుజ్యములేదు. * ము క్తశజీవి దివ్యజ్ఞానము కలిగి యీశ్యరుని 
నిత్య సాక్షిక్కారము నొందుచుండును. 5 మజే కోరికయు నాశీవికి లేని 





1) (శ్రతిన్మృతిర్య మైచాజ్ఞా యన్హా ముర్లి భవ ర్తతే ఆక్టాచ్చేదీ నును (ోహీ 
మద్భక్రోఇపి న చైవ్షవ చూ! ధహన్య|తయ సావములో ళాస్త్రీవియమనాధికారము 

2) 1,1,1 (3) సమ్షపురాణమి 2,127, 

శ) [విహ్మాణోభావః న తు న్వరూ'పైక్యం 8 (1,1,1) 

ర) పరిపూర్ణ వర్మబ్రహ్మానుభవం॥ పోల్చు: ** నర్వదేశ నర్వకాల, నర్వావస్టే 
గళిలం్ధ పర్వేశ్వరనైై అనంత నంగకాన్మ విగ్రిహగుణనిభూతి చేష్టితం గిలిలఒనృం 
కురయామల్‌, విరతిశయిభ్రోగ్యనూక, నిషయీకరిత్తు కొండిరుక్కం0 (రవాన్యశయ 
సారం 22) 

భా 5317 


258 భారతి రుత త్త్వశాస్త్రము 


కారణమున దిరిగి నంసొరములోనికి రాడు. ! మోక్షమున కాటంక 
మవాంభావము కాని వ్యక్తిత్వము కాదు, జీవి సహజ స్వభావము నిత్య 
ము క్రియై మున్నమ, సంసారదశలో నవిద్యా కర్మావృతమైనది మోక్షా 
వస్థ యనంగ్కా సహజములై న చిదానంద లఅక్షణముల నిరాతంకన్య శ్రీ 
కరణము. ముక్షజీవిని న్వరాట్టనిర్వి కారణము కర్మసూ కబంధ 
విము_క్రియే 2. రామానుజు నమసరించి జీవన్ముక్షిలేదు కర్మ నిళ్ళే 
షమై, దేహవతినమైన వెనుక, ముక్తుండు వరమేశ్వర సాన్నిధ్యమును 
గాంచును. మోక్షావస్థలో జీవులన్నిటి కొకేరూవ ముండును. అచట 
దేవతా మనుష్య వతవృక్ష ఖేదములేదు. సంసారనుందే యీ భేదముల 
కర్థముగలదు. జడపదార్థ సంబంధము వలననే జీవి విశిష్టవ్య క్రిత్వ 
మేర్చడుమ. అసవాజముగు * నీ సంబంధమును జీవులు నీర్మూలింవ 
నగును. దేహసంబంధ పంజాతమగు వ్య క్రిత్వము స్థిరమైనది గాడిని 
తెలియుచున్నది. ఈ న్య క్రిత్వము నాశనమగుటవలన జీవాత్మ(బ్ర్మ 
లక్షణములను గాంచి స్వస్వరూవమును గాంచును, దానికి పేజే నూతన 
అక్షణమును రాదు. * 


ము క్రావస్థలో జీవులకు రెండు దప్ప, _బహ్మలక్షణము అన్నియు 
లభించును. జీవు అణు ప్రమాణములు గలవై యుండును; వర మేశ్వరుండు 
సర్వవ్యాపిం అణు(_సమాణముగల దై నను, ము_క్టిపొందిన జీవాత్మ 
వరమేశ్వరునిచే నృజింవంబడిన వివిధ లోకములలో వివిధ దే హములలోం 
దవేశీంచగలదుు; 5 కాన్సి నృష్టిచేయువని యీశ్యరునికేగలదు; ముక్తా 
త్మకందు శ_క్తిలేదు. 


వై కుంథఠముననున్న జీవులొకేరూ నమును గల్గియుండరు, వారి 
రూపములు వివద్ధ సత్త్వ వరికల్చితములు. ఈ సృత్ష్వవదార్థ సాహాయ్య 





1) రావా శృ4,22 

2) కుతి (వ్రకశీకా 1,1,1. 

౩ ర్మరూఎజ్లా మూఃఃన రూనగ్శత (1,1,1) 
4) 4,+,1 

5) 4,4,13-15. 


నవనూధ్యాయము। రామానుజుని ఆ స్టీకశ తము 259 


ముచే ము క్టజీవులు తమభావములకు నాశయములకు రూవమునీత్తురు. 
ఈ నాటకము ముగియునని చెప్పుటకు వీలై నచో నప్పుడు ము క్డజీవి 
వరిపూర్ణత నందియు€ బరబహ్మకు విశేషణముగానే యుండును. వర 
డ్రహ్మ యేకమయ్యు( దన అంతర్యామిత్వధర్మమువలన్క, ననేకజీవై 
క్యరూవముగలదై నన్కు దన యేకాత్మత్వమునకు భంగము రాకుండ 
నుండును. ఈ 'ముక్తజీవ సంఘములో నేయొక జీవియు స్వార్థవరత 
లేక్క విశ్వాభ్యుదయముకొజ కే వనిచేయును. 


విళిష్టాద్యైశత_త్తము ననుసరించి ముక్షజీవులలో రెండు 
జాతులు గలవు, ఇహలోకములో నీశ్వరసేవ చేయు నలవాటుగల వా 
రచటను జేయుదురు రెండవ తెగవారు కేవలులు; వీరు నిరకాత్మజ్ఞాన 
ముచేం గృతార్థుల్తైన వా రగుటవే నేరితోం గలియక యుందురు. 


ము క్ర జీవులు నివసించు స్యర్గధామము మామూలుగా వర్ణింప 
బడునదే వస్త్ర ధారణాది వివిధాచార వివరములలోను, (పదేశవిషయ 
ములోను గొలంది భేదములున్న వి. స్వచ్చ జలధారలు, మధుర ఫల 
భరిత వనములు మందమారుతములు, కనకమయసూర్యజ్యోతియు 
వారి కాహ్లాదకరములై యుండును, ఇచట వా రాడి పొడి గాన నృత్య 
వినోదముల సెనుభవించి, యపు డపుడు వేదాంతగోష్టి నలుపుచుందురు, 
ధ్యానయోగి కట్టి స్వర్గజివితము సుఖము నీయంజాలదు. మార్పులేని 
యొక (ప్రకృతి స్వరూపమున బద్ధుడై యున్న ట్లాతడు విలపించును, 
వ్యక్తిత్వావరణములను జీల్చివ్టై చి విశ్వజీవితములో లీనమైపోవ 
నాతండుగోరును. వరమేశ్వరునితోం దాదాత్మ్యముపొందం దహతహ 
లాడు ధ్యానయోగులకు రామానుజుం డన్యాయము చేసినాండు. భూలో 
కానందముకంటిం బెక్కురెట్ల ధికొనందమిచ్చునట్లుగా వర్దింవ౭బడిన 
స్వర్గము వారికిం దృ ప్తి నీయదు, ఆత్మ యీళ్వరుని నిత్య సాడ్లాక్మా 
రము గాంచి నిత్య దర్శనోల్లాన మగ్నతం గాంచినను, దాని కింకను 
వేజై , కానుగోరినధ్యానవస్తువుతో నేకము గాదు. తన వ్య క్తిత్వమును 


1) వారదవ౦చదా_ఈము శ్వ 


260 భారతీయత త్త ్యశా స్ర్రము 


దిగనాడి, దేవునిలో గలసిపోవుటే పధానాశయముగా* గలవారు గొంద 
రువనిషన్మహర్షులు, |పాచీన గ్రీసు దేశమందలి ఆర్భిక్టు సోదరవంభఘము; 
కొందరు కై9 స్తవ సుఫి యోగులు గలరు. తను దేవములనే గాక్క 
వ్య క్తిత్వములను గూడ విసర్జించి తమ యాత్మలను దేవునిలో విలీన 
మొన ర్తురు. అట్లు విలినత్వము గాంచిన యోగి యొకండేని గలండని 
మనకు సాక్ష్యము లేదు. వస్తున్వభావముచే నట్టి జీవేశ్వరై క్యము 
అభించిన సాక్ష్యము దొరకుటే దుస్పాధ్యమని రామానుజునివాదము. 
ఈశ్వరుండైన జీవుడు కా నద్లెరినని చెప్పుటకుం దిరిగి రాండు, అట్లు 


ఇప్పువాం డీశ్వరుండై యుండండు. 
17 _. సొమాన్య వరిశిలనవణ 


శంకరుని తత్త్వము నిశిత _పజ్ఞాధురంధరు లగు వారికిం గొంత 
మనోహరముగా నుండ వచ్చును, అట్టి వ్యక్తులు; కష్టనిర్మూలనములక్షై 
భావో! దేకములతో6 గూడిన సాధనముల నంగీకరింవరు. లోక వరి 
స్థితులు తమకు: గలిగించు నెంత ఘోరవిషాదము నై నమ చెక్కు 
చెదరని మనళ్ళాంతితో స్వీకరించు సంకల్ప శీక్షణముచే నాంతరంగిక 
సంతుష్టి నందుదురు. ఆర్హతాబవరాయణత్వముచే (ద్రవించు హృద 
యముగల యీశ్వరుండుండవలె నని కోట్ల కొలది మానవులు కోరుదురని 
శంకఠరుం డంగీకరించినాండు. రామానుజుని భావము సత్యముయొక్క 
అత్యున్నత_పకటనము, మనబుద్ధికి అభించుదానికంటె నధికవిశాలతర 
మైనదే సత్యమని శంకరుండు పలుకును, మళొనుభూతి నలన మనకు 
లభించు నదత్యున్నకానుభూతి కాదని తలంస నవసరములేదని రామా 
నుజుండు చెప్పును. ! జీవిత మతరంగములలో రామానుజుని దైవ 
తశ్వము వంటి దానినే శంకరుడు నంగీకరించును. వై స్టవస్మార్తకైవ 
శార్త రూపములలో నిదియే హిందూమత విశ్వాసము. ఇట్టి విశిష్టలక్షణ 
మును విడిచిపెట్టి ఊవాకల్పిత మగు నదై కతస్మూతమే హిందూమత 
మని పశ్చిమఖండ వండితులు, విమర్శకులు భావించుట విచితముగా 


1) పోల్చు! (వాళ్ల: “* మకానుభూతివలన లభించు వత్యస్వరూఏము కంటె 
1శేష్టతరమైన దానివింగోరు మానవుడు తానేమి కోరుచుండెనో యెలుంగంతు. ” 


వవమాధ్యాయము ; రామానుజుని ఆ స్టీకత శ్త్యము 261 


నున్నది. * దామానుజత త్ర మే యా స్తికత త్త్వమునకును దీసిపోవు 
వదికాదు, కాని అన్ని టికిని గల క్లిష్ట సమస్యలు దీనికినిం గొన్ని లేక 
పోలేదు. 


నత్యస్వరూవ మొక్కటే యని చెప్పి, దానిలో నొనాత్వమును 
సంగమింపంజేసి విశేష్య విశేషణ సంబంధ సిద్ధాంతమును రామానుజుడు 
(పతిపాదించినాండు. * సక్‌, చిత్‌ ఆనందిగుణములకు (బ్రవ్మామునకుం 
గల సంబంధమును దీసికొని, వీని యేకత్వము నీర్గుణము కాదనియు, 
నది సమవాయసంబంధ మనియు, నిందు వస్తువునకుగుణములకు ఖేదమే 
కాక, గుణముల మధ్యమందును భేవముండుననియు రామానుజుడు 
వాద్దించును. అనంతవిశేషణముల కంతరాధార మగు విశేష్యమే వర 
మేశ్వరు(డు. బుద్ధిగిర్ణయము వలన సత్య స్వరూవము నెకుంగవచ్చు 
నను నిశ్చయముతో నున్నంతకాలము రామానుజుల డీసిద్ధాంతమునకు 
రాకతప్పదు. సిద్ధాంతము అన్నియు |దవ్యగుణ నమన్వయములే. 
ఈసిద్ధాంతములన్ని యు బరిచ్చిన్న వస్తునంబంధములు; వీని యేక 
త్వము సమవాయ సంబంధమును దాంటిపోంజాలదు; వరిచ్చిన్నానుభవ 
ములో నవిచ్చీవై ష కత్వము అభింపదు, వరివర్తనశీలము గలిగ్కి పరి 
చ్చిన్నవగు జగత్తు సతి్యికమించినంగాని సమ్మగ వస్తుగుఐ స్వరూవ 
మగు సత్యము చూపట్టదని తెలియగలదు, అట్టి వరమనత్యమే శర్మ 
విధానమున కాధాధము, మనసిద్ధాంతములందు వస్తున్వరూనమును 
విశేషణపరంవరచే స్థాపించ యత్నింతుము. కాని విశేషణము లెన్నిదీని 
గల్ఫించినను, అనంతంక్షణయు కృమగు మూల్మద్రవ్య వైభవమును 
నిర్విశేషముగాం దెలువంజాధిము. కావున బుద్ధ్యతీతమగు సత్యా స్త్రిత్వ 
మును ముందే యంగీకరింనవలసియున్నది. పత్యము జ్ఞానము నొకటే 


1) “సీగల్‌ (వొనీనాంయు | నో (ప్రాద్యమఠర ములలో సత్య మే కైక [ద్రవ్యమనునది 
(వఠను విర్ణయము వ్యక్తి స్వత౧|8మైన వరమ సత్స్వరూవమునకు వేరైన వ్యక్తిత్వ 
మును నిలస్పకొన్నచో నెట్టి విజవయు నుండదు, తన వ్య క్రిత్వమును దిగనిడిచి సరమ 
నత్స్వరూవేమున€ గలసిపోయిన సడే దాసిమూలముననే విలువను గాంచును, " 


2) న్యాయవిద్దాంజనము వు 99. 


262 భారతీయ త త్త్వశాస్త్రము 


యను భావము మొదటినుండియు మనమనస్సులోనున్న పూర్ణసిద్ధాం 
తమే. విభిన్నగుణము లైన నచ్చిదానందములతో. గూడిన పరమే 
శ్వరుం డొక సగుణ |బహ్మమని చెవ్రుటయే కాని యీ లక్షణము లెట్లు 
(ట్రహ్మముతో సంబంధమునుగలిగియున్నవో రానూనుజుండు మనకు 
వివరించి యుండలేదు. 


విశేష్య విశేషణములకును * |,బహ్మజగత్తులకును; సంబంధ నుఖే 
దముకాని సాహచర్యముకాదు. ఏలన సాహచర్య మంత్రర్గత భేద 
నసూచకము, 


జీవులు జగత్తును |బహ్మముతో నేకమా? అయినచో నే భావములో? 
విశేషణములకు విశేష్యము నిత్యాధారము నవాజము నైనది. జగత్తు 
కేవల మొక విశేషణమా(తమే కాదు, దానికి బరమేశ్వరునితో సంబంధ 
మున్నది. పరమాత్మయొక్క ఆంతరంగిక త_త్హ్వవ్య క్రీకరణ మగు 
రూపము జగత్తు. జీవాత్మలు బహ్మతోం బాటు శాశ్వతము లనుటవలన, 
(గిహ్మామునకుం బరిచ్చిన్నత కలుగుచున్నది, తదంతర్గకములగు నంళ 
ముల యొక్క నిరవధికముగు నపరిచ్చిన్నత వలన _బహ్మముయొక్క 
అపరిచ్చిన్నత న్యూనమగుచున్నది. జీవ 'బహ్మములు రెండును 
నిత్యములై నచో వాని సంబంధ మెట్టిది? వానిమధ్యమందు నిత్య 
సంబంధమున్న చో నది ముఖ్య మైనదై నను, ప్రాసంగికమైనదై నను 
నిర్వచింవవీలలేని రహన్యమగును, |బవహ్మముయొక్క ఆత్మ (బ్రహ్మము 
యొక్క దేహమునకు భిన్న మైనది. అందుచే నది సర్వావస్థాతీత మైన 
దని చెప్పవలెను. 


జీవులు దై వజివితములోని స్పందనములని రామానుజుని నిశ్చ 
యము, పర్యబహ్మము నర్వజీవ జగత్తులతో. గూడిన వ్య క్తిత్వమైనచో, 
విశిష్ట విజ్ఞాన భొవ్యవయోజనములు గల వరిచ్చిన్న జీవు లాతనియం 


1) విశేష విశేషణ సంబ ధ భావము తృవ్తికరముకాదు రెండు నొఠసే 
మైనచో భేదమున కర్టములేదుః రెండును వేరైనచో నపుడది వాహ్యనందంధనుగును, 
ఆది ఆంతరంగిక సనువాయ సంబంధ మైనచో దీని కభావస్థీతి యేర్చడును, 


నవమాధ్యాయము 1 రామానుజుని అస్తికతత్తము 263 


దెట్లు పోషింవంబడునో తెలియదు. ౭కజీవి యింకొకజీవిలో భాగము 
కాంజాందు. రామానుజుని |బహ్మ మొక వరమాత్మయే కాదు; అనంత 
ములగు నిత్య జీవుల నిత్యపమా జము, ఒకేపారమార్థికద్భ ష్టిలో నీశ్వ 
రుండు జీవసహితుండు జీవవిరహితుండు కాంగలండు? ఈశ్వరునికిని వాని 
వలన నుదృవించిన యల్ప జీవులకును, నర్వన్యరూపమగు పరమాత్మ 
కును భేదము చెవ్పనగును. ఈశ్వరు(డ్కు జీవులు, జడవదార్థము గలిసి 
పరమాత్మ యగునుగాన్సి కేవల మీశ్వరుం డొక్కండే కాడు కాని 
నర్వాతీతము సర్వస్వరూవమునగు పరమాత్మయే యిీశ్వరుండని 
రామానుజుండు చెప్పును. _బహైక వాడమును సమర్థించునపు డాత(డు 
పర్యబహ్మ జీవజడవదార్థ సహితైకత్వమనియు, జీవవృథ క్ష్వమును 
పోషింపం దల(చినపుడ్కు జీవు లీశ్వరకల్పితమ్తులయ్యుు, విశిష్టవిజ్ఞాన 
శీం్యద్రములనియు, జ్ఞాతృన్వరూవములనియు వర్ణించును. 


జీవజడవదార్థనహిత ప్రపంచమునకు (బ్రహ్మము ముఖ్యోపాదాన 
కారణము, వికారములన్నియు దేవుని దేహసంబ.ధములుకాంగా నాతని 
యాత్మ నిర్వికారమై యుండును, ! “పరమాత్మకు వేరైన చేతనా 
చేతనవస్తుజాలమంతయు నాతనిదేహము, గిరుపొధికము, నశరీరము 
నగు నాతని యాత్మ యేకై కము.”  దేవునిదేహ ముపాదాన కారణము; 
దేవునియాత్మ ముఖ్యకారణము; కావున దేవుండు జగత్తునకు ముఖ్య 
కొరణము నుపొదావకారణనముకూడ నై యుండెనని చెప్పనొప్పును. ఈ 
ఖీదము (ప్రధానమైనది; వీలన జీవుని దేహవికారములు జీవుని కెట్లం 
టవో, యీశ్వరుని దేహవికారము లీశ్వరునికి నంటవని రామాన జుండు 
నమ్మును. ఐనచో నీశ్వరునియేకశ్వము నిర్వికారమై యు౦డునది. 
(వళయకాలములోవలె సూక్ష్మరూవ మందును, నృష్టికాలములో వలే 
స్థూలరూపమునను వరిచ్చిన్నము కొకున్నను, విశిష్టవ్య క్తిత్వము గల 
మోక్షావస్థ యందును, నీశ్వరత క్త ము జగిద్భిన్ని మైయుండును. దీగికి 
సీశ్వరుని నిత్యవిభూతికిని గూడ భేదమ.న్నది. కేవలము విశేషణము 


1) న్వరూపాను వింధిర్వేన ,యతశ్వాల్‌ (2.414) 


2) త శ్వ్వము క్లాళధావము 3-2, 


264 భారతీయత చ్ర్యకాష్ర్రము 


అగు పచ్చిదానంద లక్షణములను దీసివెసినచో (బవ్మాస్వరూన మేమో 
తెలియుట కవకాశములేదు. కాని, విశేషణములే యాతనిముఖ్య స్వభావ 
మైనచ్చో వానికింగలుగు వికార మీళ్వర స్వభావమునకు నంటును. దీని 
వలన నీశ్వరు[డు వరిపూర్ణవ్య క్తి గాక్క పరిణామ దశావపండై యున్నా? 
డని చెప్పనగునా! కావున నీశ్వరుని యాత్మ ముఖ్యకారణము, నాతని 
దేహ ముపాదాన కారణము నినుఖేదము వ్యర్థమైనది కోడిపెట్టలో నొక 
భాగము (గుడ్డు పెట్టుచుండంగా మిగిలిన భాగము కూరలో నుడుకుననుట 
వంటిదే. 1 


జీన (బహ్మసంబంధ సమన్యయే యీశ్రేశ్వర తత్త్యమునకుం 
డ్రధానసమన్య. అనేకవరిచ్భి న్న జీవనముచ్చయ మవరిచ్భిన్న[బహ్మము 
కాంజాలదు, వీని కతీశ్రీమగు నదేదియో యుండవలెను. (బ్రేవంచముకోని 
సర్వవిషయములఅను రామానుజుండు చేశనాచేతనములుగా విభాగించును. 
అవి పరన్పర సహకార వర్తనమును గలిగియుండుటచే వానిని నడపు 
నీశ్వరుం డొకం డుండవలెను. తర్కము దీనినే నూచించును; మత 
విశ్వానము దీనిని నమర్థించును; అందుచే మనమందజము దీనినే 
యంగీకరింతుము, కాని యిది యీ సమస్యకు సరియగు సమాధానము 
గాదు. మనము చేయు సిద్ధాంతము జగత్తులోనిదే కానీ జగత్తును 
గూర్చినది గాదు. వీయథార్థజగత్తును మనము చూచుచున్నామో దాని 
కొరణమును మన మెన్నండును జెప్పంజాలము. కాని తదంతర్గతమైన 
దైవను మన నిర్ణయము హేతుబద్ధమైన నంబంధముచేం గళ్చింవంబడ 
లేదు. చేతనా చేతన జగ _క్తే వరిచ్చిన్న వస్తువై నచో నన్యోన్య వ్యతి 
శేకములైన యో రెండు నొకే యుథార్థవస్తువునకు. జెంద(జాలవు, 
పూర్ణెకత్వము గాని వీశేషణ భిన్న శ్వముగాని మార్చునొంగవలెను, 
రామానుజుం డీరెంటినాక వరమాత్మలోం గలిప్కీ యొక వరమస్యూత 
మువే నందలి భాగములను నంశములను నందే బంధించినొండు, శంక 
రుండు చెప్పిన వీర్ణణ్యబవ్మా, మానవజాతి కెన్నుఢందరాని యూర్థ్వవద 





1) వ్వవ్యతిరి క్ష క్షం చేతనాచేశన వస్తుణాంం  స్వశరీరి మితి స ఏవనిరుపారిక 
న్పళరీర ఆక్మా (113) 


నవమాధ్యాయము। రామానుజుని అస్తికకత్తము 285 


మున నున్నదని రామానుజుండు వీమర్శించినాండు. అంతకంటె ద్భ్తి 
కరమగు నేక |బ్రహ్మత_త్వ్వము నీయ రామానుజుడు యత్ని ంచినా౭డు, 
అది నిర్గుడై కత్వమునుగాదు; భిన్నాంశ సముచ్చయమునుగాదు; అది 
సర్వభేదసంబంధములమ దనలో నిముడ్చుకొనిన సత్తారూపము. కాని 
యిట్టి దివ్యామభూతి మ్మాతము బుజువుచేయుటకు సాధ్యము కాని కేవల 
భొవకల్పనము కాదని యెవరు చెప్పగలరు? మాటల పొందికచే మంళి 
వాదమును గల్పింపవచ్చునుగాని దానికి సత్యము సరిపోవుట సందే 
వాన్నద మైనది. వరమాత్మ నిర్వికారమై నర్వాతీత మైన సత్యమే యైనచో: 
(దిశాలాఫీత మైన దానికి గాలవశత్వమును జగశ్చరినామ సంబంధము 
నెట్లు వచ్చినది? నిర్వికారవరిపూర్ణమైన పరమాత్మ స్థానమున నిత్య 
వరిణామశీలము గలిగి, |కమాభ్యుదయ వరిపూర్ణతనంద యత్నించు 
నింకొక నియతి నేదేని నిర్మించుటకు రామానుజుం డంగికరింవకున్న చో. 
బరమేశ్వరు నాత్మకు దేహముతోడి సంబంధమును గూర్చిన సమస్య 
నాతండు తృ ప్రికరముగా౬ బరిష్మరింవం జాలండు, 


మటజియు నీయేకత్వములోC |బకృతి యుం_తముు జీవరంగము 
నెట్లు సమ్మిళిత మైనది ? ప్రవంచముయొక్క యేకత్వము నొకవై పునను 
జీవవృథ క్ర్వముమ పోషింవం బూనుకొనవచ్చునుగాని, మన దుఃఖ 
ములు శ్లేశములు, మనలోవ పావములు పర(బ్రహ్మములో నవిభాజ్యము 
లగ్నునంశముల్లై నచో మజియు నవి యీశ్వరుని చిచ్ళక్తిలో నిత్య 
ముగానుండి, యెల్లవ్వు డాతని చిత్తవిషయములుగానున్నచ్చో నీజీపు 
రీశ్వరుని మాననములోని నిక్యాంశములుగావా ? అట్లు గాకున్నచో 
మనము పరమేశ్వరునకు భిన్నులగు వ్య క్తులమైనచో 'నీశ్వరుండు మనకు 
వేజై యుండవలెను. ఒకేచై తన్యములో మనము భాగస్వాముల మైనంత 
మా(తమున్క, మన వ్యక్తిత్వములకు లోవము కల్లునా?1 రామా 
నుజుండు దేహిదే హపంబంధ దృష్టాంఠమును దీసికొని తనలో నంత 








1) [డాడ్లే చెప్పినాండుః “ వ్రళ్యేత వ్యక్తు లమగు మనము స్వత౦ శ్రా స్టిత్వము గల 
వారమని విశ్చయించినచ్చో మత స్టానానుభవములో సీళ్యరాస్తత్వము యథార్థమైన దనుట 
వ్యర్ధ సంభాషణామగును (|టూక్‌ అండు రియాలిటీ వు. శర4ర్‌) 


266 భారతీయత త్త్వశా స్రము 


ర్వర్తియగు దేహివినా దేహముండంజాలదని వాదించును, ఆత్మ విడిచి 
పెళ్టినవెంటనే దేహము నశించును, మజియు జీవికి సుఖ దుఃుథానుభవ 
ములు గూర్చుటకే దేహమున్నది. దేహమునకు మూలకారణము జీవమే, 
కాని యీ దృష్టాంతమును పోషించినచో నీశ్వరుండే సర్వమునైై, జీవులు, 
దేహములు నాతని వినోదార్థ మువకరణమా తము లగును, హెగిలియన్‌ 
విజ్ఞానవేత్తలు సూచించిన సర్వన్వరూవ (ద్రవ్యము సమస్యా పరిష్కార 
మునకుం దోడ్పడదుం ఒకవై పున నిత్యవరిపూర్ణమగు పరమసత్య 
మున, వేతొకవై పున వనంతమగు జగత్చరిణామము నేక కేంద్రములో 
నమన్వయింన వలసి వచ్చుటయే వీరికి గల త క్త పసమస్య, 


పృథగ్గీవుల నిత్యము న్వతం్యతము నగు యాథార్థ్యమును బోషింప 
రామానుజుడు కోరి, జీవవ్యక్తీజ్వము మిథ్యారూవమను వాదమును 
దీవ్రముగా నిరసించును. ఏకనత్పదార్థమగు వరమాత్మలో నీశ్వరుండు, 
జీవులు, జడవదార్థము నను ఖేదములమ జూడవలెను. 1సర్వవస్తువులు 
నీశ్వరుని దేహమగుటచే [వతిజీవున కొత్మ యీశ్వరుఃడే,  రామానుజుండు 
దేనిని జీవాత్మగాం దీసికొనెనో యది భూతభవిష్యత్తులు గలిగ్కి పరిచ్చి 
న్నమగు మమకారశకేం్యదమే. నర్వజ్ఞానమునకు విషయివిషయ భేద 
మున్నదని వాదించుట యు కృముగాదు. ఈ భేదము నిత్య మైనదిగాదు, 
చూపువిషయమురో దృగ్విషయసీమ విషయముగన్ను నేత్రము 
విషయిగను మనము (గహింతుము. అదేరీతిగా, జ్ఞానవిషయము లో, 
జ్ఞానవిషయమును దానిరూవమును వేజుగా భావించి మొదటిది విషయ 
మనియు రెండవది విషయి యనియు నూహింతుము. కానియీ 
రెండును నిజముగా వ్యావహారిక [ప్రపంచమునకు జెందినచవే. దేనిని 
రానూనుజుండు విషయి యిమనో యది నిజమైనయర్థములో విషయి 


1) పోల్చు 3 రాన్‌ దాల్‌ భావము(ధర్మాధర్మవిద్ధాంతన్ను వాణ్యము 2ప్కు23రి) 


2) సర్వార్మశ్యూత్‌ |వత్యగాశ్శనోశిప్‌ ఆ త్మావరమాక్మా, 


నవమాధ్యాయము; రామానుజుని అ స్ట్రీకక త్త్వము 267 


కాదు; అది విషయరూవమునొంది వ్యావహారిక జగత్తులోని యితర 
పరిచ్చిన్న వస్తువులలో నొకటియగుచున్నది. " 


దేహ వికారములు జీవాత్మ కంటవని రామానుజుండు చెప్పును, ౫ 
అది సహజముగా శుద్ధమైనది; జడజగత్సంబంధాంధకారము దానికాంతిని 
మజుంగుపజచునేకాని, దానిని దొలంగింపం జాలదు. అచేతన పదార్ధ 
సంబంధము తాత్కాలిక మైనది. పరివార్యము) ఈ సంబంధమునకు. 
భావమే హితువు; శద్ధాత్మపావము చేయంజాలదు, దేహ సహితమగు 
నాత్మకుం గాని పావములేదు; పాపము లేనిదే నశరీరాత్మ యుండదు. 
ఇతర హిందూత త్ర్వజ్ఞులవలెనే రామానుజుండును సంసార మసాదియని 
చెప్పి యీ సమస్యనుండి బయటంబడినాండు; కాని ఆత్మయొక్క శుద్ధ 
న్వరూవ మీ సమస్యలో నిమిడియున్నది. సాపము తతృలితము 
విషయపరంపరలోనీవి. శుద్ధమగు విషయి. పాపరహితమగుటచే 
వీనిచే స్పృశింవంబడదు. కాని ఆత్మ పొనము వేయునద్దైనచో నది 
యిదివర'కే జడవదార్థనంబంధము కలిగియున్నదని చెప్పవచ్చును. 
అల్టైనచో నది వద్ధాత్మకాదుః వ్యావహారికమగు జీవాత్మ. విషయ 
పరంపర కాది లే దనినచో తద్ధాత్మ యొకవై పునను, విషయము వేజొక 
వైపునము నుండి, రెండును నీత్యవస్తువు అగుటచే వానికర్థముచెవ్వుటకు 
మూండవ దెద్దియు లేకుండును. అత్మ సహజ న్వచ్ళతగలది; దేహము 
దానికంటి పెట్టుకొని యుండును. ఇదెట్టు తటస్థించును ? ఆత్మకు జాన 
మునపను పంబంధ మెట్టీది? అవి భీన్నములా? ఏకమా? అవి భిన్నుము 
లైనచో దేహములోనే యొకచోటనే కలిగిన సుఖదుఃఖాను భూతి జ్ఞానము 
నకు జెందునుగాని ఆత్మకు(జెందునది కానందున నొత్మకు సుఖదుఃఖము 
అంటవు. జ్ఞాన మాశ్మవ్యాపొరనునియుం జెవ్పరా దేలన, నవ్పుడది సకారణ 
మగును. కాని రామానుజు ననుసరించి, జ్ఞానము నిత్యము స్వతంత్రము 





1) పోల్చు! జెం'పైల్‌ : “ బుద్దియొక అతీత కియాళ క్రివి మన మెజిగియున్నచో 
నడి ద్రష్టయు దృశ్యము కూడవని చెవ్నరాదు, విక్ఞానవిషయమగు విజ్ఞానము విజ్ఞానము 
కాగలదు ఆనంగా నది విషయమే కావి విషయి కాదు; దృళ్యమేకావి (దష్టకాదు" 


2)క్వః రీరగత బొలత్వ యువశ్వ స్టవిరజ్వాదయో ధర్మాః జీవమ్‌ న స్పళత(1,1,13) 


268 బజొరతీయ త త్యశాస్త్రము 


సై నదగుటచే చుత్చ_కియెసదికాదు. ఆత్మయు జ్ఞానమునొకటియైనచో 
వాత్మకు వృద్ధిక్షీణత లుండ వనవచ్చును. కాని యణుుపమాజమగు 
నాత్మ పెరుగదు, తరుగదు. ఆత్మ విజ్ఞా.మయమైనది.* దినికి జ్ఞాన 
సంబంధము స్పష్టముగాం జెవంబడలీదు, ఆత్మవిజ్ఞాన పూరితము; 
దానికీ విజ్ఞానమొక విశేషణమున్నై యున్నది, * “జ్ఞాశకు జ్ఞానము 
భిన్నమైనది; ఆది దాని గుణమైయున్నుది, గంధము భూమిగుణ 
మైనిను నది దానికి భిన్నముగా నుండునల్లే .* నుషస్తిలో నిర్విష 
యక జ్ఞానమున్నదని రామానుజుండంగికరించును, * అత్మన్వభావము 
చద్ధచైతన్యముకాని కేవలజ్ఞానము కొద్యు అప్పుడప్పు డది విషయసంబంధి 
యగును. 


జీవ బ్రహ్మ సంబంధమును కీ ష్టతలేనిడి కాదు, రామానుజుల 
డిట్లుచెప్పెమ; “పర బహ్మ మనేకము కాంగోరెను. పంచభూతాత్మకనుగు 
జగత్తు నుదయింప(జేసి చేతన జీవవర్గమును దేవ మనుష్యాది ధేహ 
ములలో వానియర్హతల ననుసరించి (ప్రవేశ పెట్టి తుదకుం దానే స్వేద్భా 
వశమున నీ జీవనవగ్గములోంబవేశించి జీవాంతరాత్మయై, యీ వర్గము 
లన్నిటికిం దామరూవ పరిణతింగూర్చి వానికి వన్గుత్వ నామధేయత్య 
సామర్థ్యములను గల్పించెమ” ! జీవ మీవిధముగాం బరమార్థ వతి 
బింబము. (ప్రతిజివియందు (1) పతి వస్తువునకు జ్యోతియగునంతర్యామి 
(వివహ్మము (£) జ్ఞాతయగు నాత్మి (శ్ర) ఆత్మకువకరణములగు నబేతన 
[దవ్యములు గలవు, ఈ నిధముగాం (బతి వ్య క్తియు. బర్యబహ్మవలెనే 


1) బిజ్షానముయో హి జీనో న జుద్ధి మాతం (1.1 18) 

2) 2,3,29 

3) 2,3,27 

శ క్లానన్య విషయ గోచరత్వం బాగర్యాదొ ఉవలభ్యకే (2,837 


5) 1,1,183. 


నవమాధ్యాయను 1 రామానుజుని అధస్టికక త్త్వము 269 


యేకత్వములోం (దయాత్శకత్వముగలదై యున్నది. 1 |బ్రహ్మముమూల 
రూపము; వ్యక్తీ తదనురూపము; వీలనం (తివ్య_క్తియుం బరిచ్చిన్న 
భౌతికానరణలలోం బరమేశ్వరుని పరిపూర్ణితగలది. ఆత్మ తన దేహ 
మును విసర్జించి మోక్షావస్థ నందినపు డది కేవల నిర్గువై కాంశగా 
నగును. అది పరమేశ్వరపంబంధము లేనిది కాంబాల దేలన, దై వళ కీ 
(ప్రవాహము లందు. (బవహీంచుచుండును. ఈ యాత్మల కన్యోన్యా 
చ్భాదన ముండదా? కాకున్న చో వీనికి బరస్పరము ఖీదమును గల్చిం 
చున దేది? అవి స్వతస్సిద్ధ[దవ్యములా? లేక సర్వబహ్మయందు నివ 
సించు కేవలగుణములా? (ప్రత్యాత్మకొక కేం_ద మేర్చడ్కి నర్వానుభవ 
ముల నేకముఖమునకుందెచ్చుశ క్రి యున్నదని రామానుజుండు చెప్పిన 
భావము దుర్భలమైనది. 


రామానుజుని జీవాత్మ భావము (దన్యసిద్ధాంతమును, ఖండించిన 
క్యాంటువాదమున్కు శంకరునిసూ తభాష్యవాదమును జ్ఞాపకము 
చేయుము. నిరవధికమై నిత్యనమానమగు శాశ్వతమైన వ్య క్రీక్వ మొక 
టున్నదని రామానుజుండు విశ్వసించును, అట్టి నిత్యసమాననిరవధిక 
అక్షణ మాత్మకేగలదని శంఠరుండు వాదించును. నిరవధికవరిణకికి నిత్య 
సమానాత్మకు సంబంధ మెట్లు కూడునో రామానుజుండు చెప్పంజాలండు, 
హెగెల్‌ త_్త్వములోవలెనే భిన్న తాంతర్గతమగు నేకత్వము చెప్పండి 
నది. ఒక దేహమునుండి యింకొక దేహమునకు జీరుటవలన నొత్మ 
యొక్క రూవము వికారమునాందనియెడల, శరీరనంబంధము, స్మృతి 
జ్ఞానమును నాత్మకు మూలస్వభావ లక్షణములు కావని విశదమగును. 
మవకుం దెలియుటకు శక్యములగు గుణములతో నిమి_త్హములేని యట్టి 
ఆత్మలక్షణ మెట్టిదో మనకు దుర్గ్రాహ్యము. అప్పుడు మనకొకవిధమగు 
నిర్గుణజీవశ్వ మేర్చడును. వ్య_క్రిసమానత్వము నిరవధికవిజ్ఞానము 
అమ ర్యత్వ్యము, పూర్వజన్మము మున్నగునవి వ్యర్థనదములగును. 
అట్టీనిన్గుణజీవమానకు మన నిశ్యలోకానుభవముతో సంబంధములేదు, 
అట్టి సంబంధ శూన్య నిర్గణ జీవవ్య' క్లిక్వము భిన్నవ్య క్తులలో భిన్న 
ముగా నుండు నమట థాంతఠికల్చితమే. వతివ్య క్షి యందు మూల 


1) ఆచిళ్లీవవిష్టవర మాళ్మాక (1,1,13) 


270 భారతీయత _త్హ్వకాస్ర్రము 


భూతమై యొక యాత్మ యున్నదనియు దానికి నిత్యవికారవరంనరా 
(పవాహముతో సంబంధ మెల్లో యేర్పడె ననియుం దెలియుచున్నది. 


శంకరరామానుజు లిరువురు మహత్తర వేదాంత విజ్ఞానవేత్తలు; 
వారిలోయగల ఉ_త్తమలక్షణములు వరస్పరము లోవముల్లై నవి. రస 
హీనమై చూవట్టు శంకరుని తర్మ|నతిభ, యాతని తత్త్వమును మత 
దృక్పథములో నిరుక్చాహశారణమైనది. సృష్టికర్యములోం. దాను 
స్వహస్తములతో సాయపడినవానివలె వైకుంఠసొఖ్యములంగూర్చి 
యాతండు వర్ణించు మనో వరవర్ణనలు బుద్ధి నొప్పింపంజాలవు, వర 
మేశ్వరున్తి మానవుని జగత్తు నన్నిటిని. దన య్మస్రతిహత తర్మాసి 
ధారకు గుటీ బేసి (బ్రహ్మైకఠ్వమును నిరూపించు శంకరునివాదము 
రామానుకామయాయులలో నొకించుక చలననును గలిగించదు. శంక 
రానుచరులు గురువున కొళ మెట్టు సై2కింటోయి యద్దై్వతముమ నాస్తిక 
కూవ సామీవ్యమునకుం దోడ్కొని పోయిరి. వరమేశ్వరుని హృదయ 
మందిరములో మేమే నిత్య స్వేచ్భావిహారము చేయువారమని రామాను 
జానుచరులు సలుకుదురు. కాని రామానుజునిలో మహత్తర మత్మప్రతిభ 
కలదు. ఉఊపనిషదాగమ పురాణ (పబంధములనుండి భొవరురులాత 
నిలో నేకమై (ప్రవహించివవి. వివిధరురీవరంవరల నాతండు సహజ 
సామర్థ్యముతో స్వీకరించెమ. మతానుభూతి కల్పించు నవ్య క్తెకత్వ 
ములో నీ భిన్న థావ వరంవరలు లీనమైపోయినవి. దృఢతరత త్వ 
వివేక మాతనిలోని మత విజ్ఞానావసరముల కూతగజ్ద యైనది మతభావ 
సిద్ధిని దార్కిక సూకాశయములతో సమన్వయింప నాతండు త్మీన 
కృషిచేసెను. స్వయంసనంపూర్ణనుగు ను_త్తమత_క్ష్వము సాతండు 
మనకుం (బసాదించుటలో. కృతార్థుండు కాంజాలకపోవుటలో నాశ్చర్య 
మేమియునులేదు. మతమునకును దత్త్వశాస్త్రమునకునము మధ్యమందు 
గోచరించు విశాలమగు గర్హమును గప్పివేయుట కాతండు |వదర్శించిన 
సునిశిత తార్కికవజ్ఞయు నమితోత్సాహశ_క్తియు స్తుతిప్కాతములై నవి. 
స్వల్పబుద్ధియు ననుభవమును మ్మాతమేయుండి యీశ్వరమహిమ 
నంతగా నెలుంగని సామాన్య మానవుడింతకంటె సులభ పరిష్కారము 


నవమాధ్యాయము : రామానుజుని ఆ స్టికత త్త్వము 271 


నిచ్చియుండును, అట్లుకాక రామానుజుం డూహించుటకు సాధ్యమగు 
నుత్తమ వర్గమునకుంజెందిన యేకేశ్వరతత్త్వము నీశ్వరాంతర్యామిత్వ 
రేథఖానమ్మి శ్రిత మొనర్చి |ప్రదర్శించెను, 1 


1) రామానుజ నూతభాష్యము; ధిబోః ఇ. టి. యస్‌, బి, ఇ, ఏ8, 
రొ రామానుజ నూతభాష్యము; రంగాచార్యుని ఇ, టి. 
శ రామానుజ గీతాభాష్యము; గోవిందాచార్యుని ఇ. టి 
శ) యశీం|ద మశదీపిక్సు గోవిందాచార్యుని ఇ టి. 


కఫ) సర్వదర్శన సం్యగ్రహను; 4వ అధ్యాయము, 


1)*0కరువి నగుణదిహ్మమ్సు (బ్రహ్మలోఠమ్ము రామామజుని విష్ణవ్వ__వై కుంళ 
ములకు సరిపోవును మనకుః దెలినినంతవణ కివియే మహోన్నతభావము లైైనన్ము 
స్వశః(వ్రమాణ నిద్ధిచే నట్లు గావని శంకరుని వాదము, ఈ వాదిమువలన జీవితమున 
శెట్టిథేడమును గలుగద్యు 


భారతీ యతత్వళశాొస్త్రవంం 
దశమాధ్యాయము 
శై వము, శాక్రము, అవంతర వైన్లవము 


1 = + వస్‌దాంతము 
= టై 


మొదటినుండియు వైష్టవమతశాఖకు |ప్రతిస్పర్థి శై వహిఆ 
శాఖయే, ! నేకికి నిది దక్షిణ భారతదేశములో విశేష పొముఖ్యమును 
గాంచియున్నది. దక్షిణదేశములో నిది కీస్తుపూర్వము నుండియు విల 
సిల్లినది. నౌద్ధకై న మతములను |ప్రతిఘటించుటచే నీది విశేష విఖ్యాతి 
గాంచి, వైష్ణవ మతముతోం బాటు ,శీస్తువెముక నై దాలు శశాబ్దములలో 
విజయము గాంచినది, |కీస్తువెనుక 11వ శతాబ్దములో నొక విశిష్టమగు 
తత్త్వము ననంగా శై వసిద్ధాంతము నిది పకటించినది. దీనిలో విశేష 
కృషి చేసిన డాక్టర్‌ పోప్‌ దినిని గూర్చి -- “మిక్కిలి విపులము, సర్వ 
మత శాఖలలో స్కువసిద్ధము, నిన్సంశయముగా నిసర్గామూల్య తత్త 
గర్భిశమున్నై నద”ని వచించెను. * శై వసిద్ధాంతమునకును కాశ్మీర 
శై వమతమునకును ముఖ్య సామ్యము అనేకము లున్నను, క్రైవసిద్ధాంత 
సామాన్య స్యరూపనుగాని, యందలి |వధాన సిద్ధాంశములు గాని 
కాశ్మీర శ్రైవమునుండి (గ్రహింపం బడినవని చెప్పుటకు వీలులేదు. 
అశ్యంత |పొచీనములగు తొల్ళాప్పియము వంటి తమిళ|గంథములు 
మోక్షానందపద వివరణము చేసిన అరియారులు లేక సిద్ధులను గూర్చి 
(వసంగించీనవి. ఈ గ్రంథములు రుద్రభావమును వేదముల నుండియు, 


1) మాధవుని సర్వదర్శన పింగహము చతుర్విధ శై వశాఖ్రలము చెన్నినది 
సకులీష పాథవతము, 'క్రైవమ్ము (వత్యభిజ్ఞాశై వమ్ము రవేశ్వరమ్ము చివరిది తత్వ 
శాస్త్ర సందబంధికాడ్డు 

2) తిరువానగం వు, రష, 

వా 6-18 


274 భారతీయత త్త శాస్త్రము 


రుద శివ మతమును (బాహ్మణముల నుండియు, మహాథారకము 
నుండియు, శ్వేతాశ్వతరోపనిషత్తు నుండియు స్వీకరించినవి. ఇవి 
గాక్క 1 శై వాగమములునుు నందు ముఖ్యముగా జ్ఞానమునుగూర్చి 
పవంగించుభాగములుమ్క శివభక్తుల గితములును, ననంతర శైవ 
త క్త ్వజ్థాల రచనలును, దక్షిణ క్రై వమతమున కాధారభూతము లై నవి. 


2 - సారస్వతము 


ఆగమము లిరువదియెనిమిదని యంగీకరింవం బడినవి. ! కామి 
కమ్ము జ్ఞానభాగమగు మృగేందాగమమును ముఖ్యముల్రై నవి, తమిళ 
భక్తులగు మాణిక్మవాసగరు (కీవె 7వ శతాబ్దము) నుందరరు వీనిని 
న్మరించిరి. శైవభ క్రి వాజ్మియము §.10 శతాజ్ఞముల మధ్యమకొలము 
వకు జెందును. * నంబిఆండార్‌నంలి సంకలన మొనర్చిన శైవ 
గీతమ.లనే (కీ.వి 1000) తిరుమురే యందురు. దేవారమని చెప్పంబడు 
మొదటి భాగములో సంఒంధారు, అప్పారు సుందరారుల గీతము 
లున్నవి. మిగిలిన వానిలో ముఖ్యమైనది మాణిక్కవానగరుని తిరువాస 
గము, అఅువధియిద్దరు శై వభక్తుల చరితముల వర్ణించిన సెక్కిరారుని 
పేరియపురాణము (11వ శతాబ్దము) విలువగల విషయములను జెవ్పును. 
రౌరవాగమములోని ధద్వాదశగీతిముల విపులీకరణ మనందగు మేకందరుని 
శివజ్ఞాన బొధము (18-వ శతాబ్దము) శ్రైవ సిద్ధాంతములోని భావ్యపక 
టవమునకుం _బమాణ్యగంథమై యున్నది, మేకంవరుని నలువది 
తొమ్మిది మంది శిష్యులలో మొదటివాండగు అరుల్బుంది శివాచార్యుండు 
శివజ్ఞాన సిద్ధియా రను స్నువసిద్ధ (గ్రంథకర్త ఉమాపతి రచనలలో (14... 


1) కాంచీ వర 'క్షై లానవోథాలయనుం దిరువది యెనిమిది శై బాగముము బున్నవవి 
శిలాకాసన సాక్ష్యమున్నది ఇదియె (ప్రాచీనతమమైనడి? రాజనింహావర్మ యను వల్లన 
ద(కవర్హి (క్రీ, వె, ర్‌-వ శశాబ్దిము) తనకీ మశమందు విశ్వాసమును ప్రకటించెను, 


2) “పవంచములో నే మతశాఖయు భక్తీరసవూరిక వాబ్మయమును సృజించి 
యుండలేదు ఇందలి సముస్థ్వైలి భావనంవద్య రసపారనశ్యమ్ము రచనా మాధుర్యము 
సాటిలేవివి* (బార్నెట్‌-భారతీయ హృదయము పు, 82) 


దశమాధ్యాయము: శైవము, కాక్తము, అనంతరవై స్టవము 275 


వ శతాబ్దము) శివ్యప్రకాశము తీరుఆరుల్బ యున్‌ _వముఖములై నవి. 
శ్రైవసిద్ధ్దాంళము వేదాగమ 1 ద్వయముపై నాధారపడి యుండును, 
రెంటికి శాస్త్రీయ సమన్వయ కర్త నీలకంఠుండు & (14-వ శతాబ్దము), 
ఇతండు [బహ్మసూత్రమ.లకు భావ్యము[వా స్కీ శై వమతమున కనుకూల 
ముగా నర్ధవవరణ మొనర్చెను. రామానుజ దృక్పథము నీత౭ డంగీ 
కరించ్చి ఒకవైపున ద్వ్వైతవాదమును, వేజొకవై పున నీశ్వర జివజగద్భే 
దములను సీరసించును, ! అంబానహిత శివుండే పరమేశ్వరుడు చేత 
నాచేతనము లొతని శరిరము. అప్పయ్య దీక్షితుల భాష్యము శివార్మ 
మణిదీపిక అమూల్య మైవది. 


3 సెద్దాంతములు 


శీవుండే పరనుసత్యము; అతం డనాదిపురుమండు, కారణర హితుడు, 
లొవళాన్యుండు, నర్వకర్త, సర్వజ్ఞుండు, జీవసంసారబంధ విచ్చేదకు(డు 
నని |గహింవంబడెను, సచ్చిదానంద సూత్రములో స్వయంస్థితిగల 
యాతని కెనిమిది లక్షణము లున్నవని యర్థము చెవ్ప బడెను; వరమ 
పసావనత్వము, అనుభ వజ్ఞానము, అనంత | వళ నంపూర్ణబంధరా హీ త్యము 
అనంతకృప, పరిపూర్ణళ క్రి, అవ్యయానందము, ఈశ్వరా స్తిత్వము, 
నకుంగొన్ని (ప్రమాణములు చెవ్పంబడెను. (పపంచము పరిణామము 
నొందుచున్నది. దాని కుపాదానకారణమైన పకృతి మృ ్తికవలె నచేతన 
మగుటచే జగన్నిర్మాణ సామర్థ్యము లేనిది, భూతములు జడము అగుటచే 


1) శవజ్జాన వీద్దియారు చెస్పెమ “ వేదములు శై నాగమమాలే యథార్థ (గ్రంథ 
ముళుు వానిలో వేదములు నార్వజనీసములు పుణ్యధనుల కొజకు( |ఐ'త్యేకముగా 
నాగమముణు |వసాదింవ(బడి వేదవేదాంత ముఖ్య నత్యములం దునదేశింపభబడి 
యున్నవి రెండు నీశ్వర ప్రో _క్రములే (1,46) పోల్చు; సీలకంకు(డు; వయం తు 
వేదకివాగమయోః ఖేదం న వళ్యామః (బహ్మమీమాంస (వు, 158) 

2) చూ వీల కంతుు 1,1,3 

శ్రి ముఖ్యవాక్యము అన్నియు రామానుజ భామ్యనునుండి (వతిధ్వనులే, పోల్చు; 
నూకు చిదచిద్వి కిష్టం ద్రహ్మకారణం మూల చిదదిద్విశిష్టం తత్కార్యం భవతి, 
(1 12) కాన్ని చూ అప్పయ్య దీకీశానంద లహరి, 


276 భారతీయత త్త శాస్త్రము 


నవియు( గర్తలుగావు, కర్మయు నట్టిదే. మేకందరు ననునరించ్చి కాలము 
మారుచున్నట్లు గోచరించుచున్నను, నిజముగా నిర్వికార మైనది. 1 సర్య 
1వవృత్తిలొ నదియుండును గాని, స్వయముగా నదిక ర్త గాదు. కొని 
యీశ్యరుడే జగత్తునకు (బత్యక్ష కారణుః డై నచో నతని స్వేచ్భాపరి 
పూర్ణకలకు లోవము సంభవించును. అందుచే నీశ్వరుం డుపకిరణముగు 
నొక శ క్రివలన నీ కార్యమును జేయునని చెవ్పంబడెను. కర్మనియతి 
మానవు నాశ్మాభివృద్ధి కమగుణముగా వర్తించును. అది గమ్యముభను 
గల్పించుట కాని, ధర్మాధర్మభఖేదము అనుగాని చేయదు, వీనినొక శక్తి 
సాహాయ్యుమునం బరమాత్మయే కల్పించి జీవుల కుచిత కర్మఫలముల 
నిచ్చును. ఘటమునకుం |బిథ ౨ కారణము కుమ్మరి; దండనహిత చక 
ముపకరణకారణము; మృ త్తిక యుపొదానకారణమునై నబ్లీ జగత్తునకు: 
(బథమకారణము శివుడు; ఉపకరణ కారణము శక్తియు, మపాదానకార 
ణము మామయు నని చెప్పంఎడెన, నాడస్వరము లన్నిటిలో శబ్దము 
నిండియుండునల్లే, లేక పరిమళము ఫలమునంతయు నాశ్రయించి 
యుండు వీధమునన్కే యీశ్వరుండు తనళ క్రి చేం జగత్తులో? బరిపూర్ణ 
ముగా నిండియుండుటచే నాతండు జగద్భిన్నముగా గోచరింవండు. 
ఈశ్వరుం డొత్మ; జీవసహిత |వకృణి నవంచ మాతని దేహము. ఈశ్వ 
రుండు వానియందును, నవి యీశ్వరునియందు నున్నను రెండు నొకటి 
కాదు. ఆదై కత మనంగా నేకత్వము కాదు; అవినాభావ సంబంధము. 


కాలాతీతుండు గాన శివుండు నిత్యు(డు. అతండు సర్వశక్తి సమన్వి 
తుండు. అతండు తన శ క్తిద్వారమున౬ బనిచేయును. ఆతనిశక్తి యచే 
తనముగాక్క చేతనళశ క్తియే. ఈశ్వరునిశరీరమే దేవాము. పంచమం 
వరికల్పితమై * సృష్టిస్థితి లయములు జీవతిరోధాన మోక్షములు నను 
నైదు కార్యములయందుం దోడ్పడును, శివుని జ్ఞానము నిరవధిక నిత్య 
[వకాశ భాసురము, పొష్కూరాగమము వనుసరించి, కుండలినీశ క్రి లేక 


1) శివక్థాన బోధమ్‌ 1,4 


2) పద్యోతాత్మ వామదేవ అమోర్శ తత్పురుష ఈశానములు పోల్చు, 
కై క్తిరీయారణ్యక ముః 10, 43,47, 


దశమాధ్యాయము॥ శై వము, కాకము అనంతరవై ష్టవము 277 


తద్ధమాయ యను దానినుండి శివుడు తన (క్రియాళ క్తులను గాంచును. 
అతని వ్యక్తిత్వ మందిమిడియున్నది. చద్ధచై శన్యమగు శీవునికిని జడ 
వదార్థమునకును మధ్యమం దొకవిధమగు సంధాన రూవమే శక్తియై 
యున్నది. ఉపాధియే శివునివవృత్తులలో భేదకారణము. ! శివుని 
తరువాత నంతవాండగు ననంతుండాది సర్వజీవ బంధమోక్షకారణ ముపా 
ధియే ఉమాదేవి యనంబడు శక్తి, శివుని ప్రతిబింబమే కాని స్వతంత్ర 
మైనదికాదు. అన్యపంబంధము లేని వరత త్రమే శీవుండు; వన్తుసంబం 
ధము గలదియే శక్తి. కై వసిద్ధాంశము నమసరించి, శివుండు తత్త్వము 
చెప్పు పరబ్రహ్మము, మతముచూపు నీళ్వరుండుకూడనై యున్నాండు. 
ఆతండు రక్షకుండు గురువృునై , మానవకోటియందలి (_పేమచే నీ రూపము 
అను ధరించును. పీమయే యాతని స్వరూపము. * 


అనంత జీవరూవసుగు సతకోటికి శివుండే వతి. వాని నాశఠండు 
సృజించలేదు; ఏలన జీవు లనాద్యనంతములు, ఆత్మ దేహమునకు 
భిన్నమైనది; దేహము భోగ్యమగుజడపదార్థము. న్మృతివలపను, (ప్రత్య 
భిజ్ఞవలనమ నాత్మ యున్నదని తెలియుచున్నది. అది సర్వవ్యాపియై, 
నిత్యమై, చేతనాత్మకమగుక ర్హయై యున్నది, నిత్యము పర్యవ్యా వ్రము 
నైని చిచ్ళక్తి కది నిలయము, ! దృ్యక్కియారూవ మగు చైతన్యము 
దానికి గలదు, శివజ్ఞానసిద్ధియరు సనుసరించ్చి ఆత్మ స్థూల సూక్ష్మ 
దేహములతో6ం గలసియున్నమ వానికి ఖిన్నమై యిచ్ళాజ్ఞాన (కియా 
శక్తులను గలిగి యున్నది. అది కా నెందుండునో తాత్కాలికముగా 
దానికో నేకమైయుండును, నంసారమందుండి (ప్రవంచ వస్తువులపై 6 
దనదృష్సి నిలిపి, మోక్షావస్థలో నీశ్వరునిపై నీలుపును. (సళయవేళ 
జీవులు దేహరహితములై శక్తుల రూపమున శివున్మాశయించి యుండును. 
జీవుల సంఖ్య పెరుగద్కు తలుంగదు. ము కృ జీవులనంఖ్య పెరిగిన కొలం 





1) పొవ్మరాగమము 2,1 
2) శివృవకొశం, 1,1, నల్గ స్వామీపిశ్థః శై వసిద్ధాంతమ్ము (వ 277) 


3) నృగేందాగమము, 7,5. 


278 భారతీయత శ్ర్యశాష్త్రము 


దియు సశరీర జీవుల సంఖ్య తగ్గుచుండును. ము క్ర జీవిలో జై తన్యము 
పూర్ణావి ష్టతిగాంచును, బద్ధజీవిలో నది మజు(గుపడియుండును. ఒకటి 
రెండు లేక మూండు కాలుష్యములలో నేవియుండునో వాని ననుసరించి 
జీవాత్మలు ము త్రెఅ(గులై యుండును. ! భూమ్యాదు లీశ్వరుని సృష్టి 
కార్యములే అవి యచేకనములై, జీవ వయోజన సాధశము లగుమ. 


పొశజాలము |తిపిధము; అవిద్య, కర్మ, మాయ, * మొదటి 
దాణవమల మనంగా నాత్మ శా నణుత్వభావముగలదని నమ్ముట వలన 
వచ్చినది. ఆత్మ తాను శద్ధచ్చైతన్యమయ్యు. బరిచ్చిన్నమనియు, 
నల్చ్పదే హ జ్ఞానళక్తులు గలదనియు నూహించును. తద్ధచై తన్యమే తన 
న్యరూవ మనియు మఅచ్చి దేహమే కానని |భమించుమ. ఇదియే 
పతవు యొక్క పతీత్వము. సర్వజీవుల కవిద్యయొక్కటే; అదిలేనిది; 
నీబిడముు ఘనము నై నదై యనేక రూపములు గలదై యుండును, 
సృష్టి లయాదులు పరిచ్చిన్న జగత్సంబంధులే యగుటచే, నవీ అవిద్యా 
సరిణామములని చెవ్పంబడును.8 చేతనమగు నాత్మ కచేతన దేహ 
సంయోగము నొందుటకుం గర్మయే కారణము, కర్మ అవిద్యకు సహకారి. 
జీవ్యవవృత్తుల వలన జనించిన దగుటచే దానికి గర్మయని పేరు 
వచ్చినది. ఆది సూక్ష్మము, నదృష్టము నై.నది, సృష్టియందుండి 
(నళయవేళ నది మాయలో లీన మగును. అది నశించదు దానిఫలిత 
ముల నది యిచ్చి తీరును. * మాయ జగత్తున కుపాదానకారణము. 





1) విజ్ణాన క చలనందిడు నుత్తములు దూయాకర్మి దింధవిము కలై ఆణవకొలుమ్య 
మొక్కటియుల గలిగి యుందురు తరువాశచారు (ప్రళయ కళులా? వీరాణవృ ! ర్మదోవ 
ముల వలన € బునర్థన్మము నొందుదురు; సతలులు మిగిలినవా రందరుమ త్రిభిధ దోష 
ములను గలిగి యుందురు. 


2) మృ గేం దాగమముు 2,3-7. 
3 7-11, 


4) 8 1-5. 


దశమాధ్యాయము: శైవము, కాకము అనంతరవై ష్టవము 279 


స్వథావముచే నచేతనము, ! నృష్టివీజము శానాశ క్రి సమన్వితమ్ము 
సర్వ వ్యాపియు, నవినాశము నై_నది. నీజములో నిక్షి ప్రములై న 
మూలవ|త ఫలాదు లెట్లు దానిమండి జనించునో, యళ్లై జగత్తు కళ 
మొదలు క్షితి వరకు మాయాభీజమ నుండి యుత్సన్న మగును. * 


శై_వనుతము సృష్టి విధానమును గూర్చి విశేష (శద్ధచూ సెమ. 
శివుండు జద్ధచై తన్యము; జడవదార్థము పూర్తిగా వచేతనము; శక్తి 
రెంటికి సంధాన కర్త చైతన్య స్వభావము గల దగుటచే శక్తి జగత్తున 
కుపాదాన కారణము కాదు. అది శాశ్వతమగు నాదము; స్ధూల సూక్ష్మ 
ములను చేశనాచేశతనములను, శద్దార్థములను * కలుపు సంధానక్నర్త 
యునై యున్నది. జగన్మాత తుద్ధమాయ, వాక్కులేక నొాదరూవము 
* పశాంతియొక్కధ్వని, ” సాంఖ్యుల యిరువదియైదుకు బదులు శైవ 
సిద్ధాంతము జగత్తును ముస్పదియాలు తత్త్వములుగా విభాగించెను, 
[వకృతికి బుద్ధికి మధ్యమందు గుణము చేర్పంబడెను. అందుచేం బురు 
షునిలోంగలసి యిరువదియారు తత్త్వము లున్నవి, పురుషుని కూర 
మున నియతి, కాల, రాగ, విధ్యా, కళలను వంచాంతక మున్నది. 
కళ కూర్భ్వమున మాయ, జద్ధావిధ్య, ఈశ్వరుండు, నదాశివుండు, శివుండు 
గలరు. శివత త్త మొక |వత్యేక వర్గము, సదాశివుడు ఈశ్వరుడు 
శుద్ధావిద్యయుం గలసి విద్యాత త్స ములు; ఇంక మాయ మొదలిడీ 
మిగిలిన ముప్పదిరెండు నాత్మ్శత_త్త కములు. ఇవి వరిణామములోని 
థిన్నదశలు; మొదట మాయ సూక్ష్మ త త్త్వములుగాం ఐబరిణమించ్చి తరు 
వాత స్థూల తక్త్వములుగా నావిష్కృరఠి గాంచుము, కళ మాయనుండి 
జనించిన మొదటి తత్త్వము. చైతన్యావిషృతి కడ్డువచ్చు కాలుష్య 
ములను బో నడంచి, కర్మననుసరించి దాని వికాసనమునకు సాయవడును, 
విద్య తరువాత తత్త్వము; దీనివలన నాత్మ సుఖ దుఃకానుభవము 
నొందును. * దేనివలన జీవాత్మ బుద్ధి (నవృత్తులమ వరికించునో అదియే 





1) 9, 2-4, 
2) పొమ్మఠాశమము క్రిక్సీ, 
క్ర) పొష్కరాగమము, 2, 17, 


280 భారతీయత త్త్యశాస్త్రము 


విద్య.” 1 కోరికయే మాయ, నర్వానుభవములు దానిపై నాధారవడి 
యున్నవి. కాల నునుభవమును భూత భవిష్య ద్వ ర్తమావ క్రమములో 
నియమించును. కాలము నిత్యము కాదు. ఏలన నిత్యత కాలాతీకము 
జీవులకు గల దేహావయవాది భిన్నత్వమును స్యకమముగా నిలుపున! 
నియతి. పురుషు లీయైదింటిచే నావృతులు. శై వసిద్ధాంతముననుః 
రించి, సాంఖ్య మూల్యనకృతియు నువ్భవమందినదే, దానిపై నింకన 
స్టైదు సూక్ష్మత త్రము లున్నవి. ఈ యైదులో మొదటి మూండు నిచ్చా 
జ్థాన (కీయాళ క్తులను వికసింప జేయుటకు. దోడ్పడును. మిగిలిన! 
రెండును నించుమించుగా దేశకాలములకు సరిపోవును, పురుషు అను! 
వింపవలయు లోకములు [పకృతి [ద్రవ్య పరికల్సితములు. [వక్ళ! 
మొదటి స్టూలొవిష్మరణము, |వకృకి నుండి గుణములు, గుణము! 
నుండి బుద్ధియు వచ్చును. మిగిలిన వరిణానుమంతయు సౌంఖ్యవి? 
నము నమసరించియే జరుగును. 


శివతత్త్వము నిష్కల, అనంగా సర్వజ్ఞాన కియా ప్రవృ త్తి 
నవ్యక్తమగు నాధారము, “శివుని శ క్రియగు శద్ధమాయ తన (సవృ_ 
జీవితము నారంభించుటతోడనే, శివుండు భోగశివృుండగుకు. ఈత 
నదాశివుండు లేక సదాఖ్యుండు నిజముగా శివునికి వేజుకాండు. శు 
మాయ (పవృ త్రిపరమై యుండంగ్కా భోగళివుం డథికారశివుం డగున 
అవ్వు శాత డీశ్వరుంజేకాని, నదాశీవునికి భిన్నుండుగాండు, & పం 
నుం_శ దేహము సదాశివునిదే కాని శీవునిదీకాదు. తుద్దావిద్య యథా 
జ్ఞానకారణము. [వతినృష్ట్యారంభ కాలములందును, నిష్ట్రియాడ 
లుండును, దానియనంతరము పరిణామ మారంభపుగును, కాలువ 
ములు పెంపొందుటకు శివుండే సాయపడ్కి తన యనుగహసహుపై నాధా 
వడిన జీవుల పారమార్థికవికాపమునకుం దోడ్పడును. జీవులవ్యాపా 
ముల నాతండు గుర్తించి వాని యభ్యుదయమున కాతండు సహక 


1) పౌన్మరాగమము 5,9 


2) పొమ్మ్కరాగమము 1, 25.26. 


దశమాధ్యాయము। కై వము, కా_శ్తము, అనంతరవై స్టవము 281 


యగుమ. కర్మనియతిని గౌరవించుటవలన నీశ్వరునిస్వేచ్ళకు భంగము 
కలుగదు. ఏలనం గర్మనియతి నొక సాధనముగా నాతం డుపయో 
గించును, ] 


శ్రైవసిద్ధాంతము జగన్మిథ్యావాదము నంగీకరించదు. అనాది 
యగు సంసారమున కనాదులగు జీవ జడ పదార్థములే కారణములు. 
జగత్తున కొక మహా త్తరధర్శ వయోజన మున్నది; అది కేవల మొక 
1భాంకిక్సృతముకాని వినోదముకాని కాదు జడపదార్థ బంధములఅనుండి 
జీవులను విడిసించుట కీశ్వరుం డెల్ల ప్పుడు కృషి చేయుచుండును, కర్మచే 
నడునంబడు ననవరత జగచ్చ(క వరిభమణమున కుద్దేశ్య మొక్కటే 
కలదు, మానవుని నూర్ధ్వగతి నొందునుని హోత్సహించుటే. “అందజు 
నాతని నెజుంగవలెనని శివుండు నిళ్యము కోరు” నని * మేకందరు పలికి 
నాండు. జీవుండీశ్వరు వెలుంగుట కొజొంక్షించుటే కాదు. ఈశ్వరునికి నదే 
కోరిక. 


మనము విము_క్రినొందవలసిన పొపము (తివిధబంధము, ఆత్మ 
జ్ఞానజ్యోతి నాచ్భాదించు తమోరూపమగు నవీద్య లేక ఆణనమును 
మనము నిర్మూలింవవలెను; పునర్జన్మ హేతువగు కర్మమ భేదించి, నర్వ 
పావముబ కాధారమైన మాయ నున్మూలింపవలెను. మన |పయిత్న 
ములో నీశ్వరుండు తోడ్పడును, జీవుల నుఖదుఃఖములతో నంబంధము 
లీని నిర్గుణ బహ్మ వలనం (బయోజనములేదు. శివుండు కృపొవరి 
పూర్ణుండు; యుగయుగముల నుండియు జీవుల భ_క్టికి మెచ్చి రక్షింప 
నెదురు చూచుచుండును. జీవేశ్వరులకు వ్యక్తిగత బాంధవ్య మున్నది. 
శఈశ్వరానుగహమే మోక్షమునకు రాజమార్గము. శివుని యందు 
మనకు బపిబిడ్డవంటి నిష్కల్మష విశ్వాన ముండవలెను. “ దరింజేరం 
గోరని వారి కాతం డెట్టివరముల నీయండుు తన్ను సమీపించు వారి 


1) సర్వదర్శన సంగ్రహము 73 శవజ్ఞానబోధం 2.5, 


2) శవజ్ఞానదోధం 12, 3, 


282 భారతీయత త్త్వశాస్ర్రము 


కన్నియు నిచ్చుమ. పరమేశ్వరుని కెవరి యెడ ననిష్టములేదు.? 1 
శివథ క్షు లీశక్వరదర్శనమునకై పరితపింతురు. మాణిక్కవసాగరుం 
డిట్లు పాడివాండు£ *పావనిలయ మగు నీదేహమును విసర్జించి దివ్య 
జ్యోతి న్వరూపమగు శివనివాసమును దర్శించి, నేేతోత్సవము పొంద 
గోరెదను. అ(వతిమానానంతన్వరూపొ ! నీ పురాతన భ_క్తనమాజ 
ముమజూడ నీ దాసుని హృదయ మువ్వికు లూరు చున్న ది.”* పాపవరిజాన 
సుత్యధికముగా నున్నది. కొందరుభ కులు తమ పొపములే తమకు 
దై వనంయోగము లభింపకుండం జేయుచున్నావనీ విలపింతురు. * 
న్వైష్టవుల భ_క్టీకంటె శైెవులభ క్తి యెక్కుడు వటుత్వమును, మగంటి 
మిని గలిగియుండును. 


తిరువాసగము * మనో హరగీతముభలో నజ్ఞానముమండి యీశ్వ 
రునింజేరు జీవయ్యాత వర్ణించును. అవిద్యా కామములనుండి (పేమ 
జ్యోతిర్మయ స్వాతంత్యమ:నకు జరుగు య్యాతలో మొదట జాగృతి 
దానివలన నుక్చాహ సంతోషములు తరువాత వచ్చు చోంచల్యము, 
నధైర్యము, హోరాటమున శాంతి, తుదకు సంయోగముచేం గలుగు 
శాంత్యానందములు వర్థింపంబడెను, ఈశ్వరసాక్షాక్కారసిద్ధిలో శ్ఞేక్ళ 


1) తీరు.ఆరుల్‌ పయన్‌ 1,9, 
2) పోప్‌ భాషాంతరీకరణము, తిరువానగదు 25,9. 
2) పోల్చు : ఆప్పార్‌: 


నా జాతియు గుణములు నవ్నియి దోనములే. నే నధమపాసివి: నా యోగ్యత 
పాపమే, నా యంతరంగ మంతయు6 వాపదౌష్టముబతో విండియన్నద్మి కొచమన్న 
విష్టపడన్ను నేను ఏకవును, ఐనను వచుమార్షములను విడచుట కిష్టవడను,,.., నే నతి 
వికృష్ణుండను, ఇంతపాపి నెట్లు ఇన్మించితినో * 


న. 


4) శై వసిద్ధాంతవాబ్మయమునుగూర్చి సర్‌ భాగ్గెన్‌ ఎలియట్‌ (నానినాండుః “నేను 
జదినిన మతవాజ్యయములో వ్యక్తీ మతసాధన _జీవిశములోనంభవించు పోరాటములు 
భయములు ఆకల్బు కల(కల్బు దైర్యవీజయములు వీవివిల గూర్చి యందు+ జేయంబడిన 
మహత్తర గంభీర వర్షన లెచ్నటను లభించియుండ లేదు. " (పాందూమళము, బౌద్దమతమ్ము 
వాల్యుము 2, ప్కు 3170) 


దశమాధ్యాయము శైవము, శాార్టము అనంతరవై ష్టవము 283 


కీయ జ్ఞానభేదములు కొలంగిపోవునని చెప్పంబడెను,.! పూర్వ శైవ 
సుతము కొంత పరమత సహనభావము చూపినది. “వీ దేవునినీ 
వారాధించినను శివుడే యాతండై కన్పట్టును. వీని కన్నిటి కఠీకుం 
డైన యీళ్యరుండు నీ న్వచ్చభక్తి నిజాచి యన్క్ముగవము నిచ్చును.” * 
మోక్టసాధనములో గురువునకుం (బాముఖ్య మున్నది, నిజమైన గురువున 
కిదే తుదిజన్మిము. శివుడే స్వయముగా గురువులో నుండి శిష్యుని 
దయతో గురువు న్నేతములద్వారమున6 జూచుచుండును, కశివుని కన 
కారములులేవు, కాని తజచుగాం దన భ్క్తుళను బరీక్షించి, నత్యమార్గ 
మున బెట్టుట కాతండు గోచరించుచుండును. కాని శవం డజుంకి. మానవ 
దేహయాత యాతని కెన్న డును లేదు, 


ధర్మనియమములు ముఖ్యములు సిద్ధియరు చెప్పినాండు, 
“* మానవకోటిని _పిమింవనివానికి దేవునియందు. (జే లేదు, * * కర్మ 
నూత మవిలంఘ్య మైనను, _జీవస్వేచ్చకు భంగములేదు. మానవ 
(వయత్నమున కీశ్వరుండు కోడ్సడ నెల్ల వ్వుడు సంసిద్ధుండి, కర్మయు 
జ్ఞానమును కలసి మోక్షమిచ్చును. 5 నిజమగు ఆ స్టికమతములో వర్ణ 
దకాఠిన్యము శీథిలతంగాంచును, మాజిక్కవానగరు వర్ధనియమముల 
(దితినటింవకున్నను, ననంతర శైవులగు పట్టణాధుపళ్ళి, కిలారు, 
తెలుంగుకవి వేమన వర్ణధర్మములను నిరసించిరి. దేవుం డొక్కండై నళ్లి, 
వాడియు నొక్కటేయని తిరుమూలరు చెప్పినాండు. * బనవండు స్వయి 
ముగా (వావ్మాణుండై నను, బనవని సంస్కరజోద్యమము (1వ శతాద్ది 
నుధ్యకాలము (వాహ్మణాధికారమును దినముగాం బకిఘటించెను. 7 
ఈ శాఖ పునర్ణన్మభావము నంగికరింవదు. పొశభంగమైన వెనుక, 
జీవుడు శివసదృశుం డగును. సృష్టి లయాది సంచ కియులు శివుం 
డొక్కనికే చెందును. క ఇంక నాత్మనాచ్భాదించు కాలుష్య మేమియు 
1) తిరుఆరుల్‌ వయన్‌ గ 
2) 12-2 
క్రై తిరు అరుల్‌ వయన్మొ రి, 7డ్మ 
4) శివజ్జాననిద్ధియుర్యు 
6) ఒ్యనె కలమము ఒడువనె దేవానం (తిరునుం| తము), 
7) లింగాయతి మతకాఖి వర్ణభఖేద తీవ వతిభటనముతో వియలుదేరీనది కావి నేండు 
లింగాయతులు వర్షభేదము నంగిక రించుచున్నార్డు 
ర) మృగేందాగమము ర్కి3 “నిరంతరం శివోఒహమితి భావనా (పవాహేణ 
శథలిత పాశతయాఒపగళ నకుధావ శపానకః శివ ఏవ భవతి (నీలకంఠుడు 41,3) 
8) నీలశంతు(డు 111 








284 భారతీయత త్ష్వశాస్త్రము 


నుండదు. కావున సీళ్వరుని కాంతి యందు నులభముగాం |బనరించును. 
మోక్ష మీశ్యరై క్యముగాదు; సాన్నిధ్యమే? మేకందరు చెప్పినాండు, 
శివునితో సై క్యమై, జీవుండు నశళించినచో నీశ్వరునితో నిత్య సాహ 
చర్యము గలిగియుండు వ్య_క్టిశ్వమే యుండదు. అట్లు నశింవక వేజై 
యున్నచో నీశ్వర సంయోగములేదు. కాని పొపము అన్నియు 
నశించి, లవణము నీటిలో గలసిన రితిన్సి సిద్ధుడు శివదానుండై 
యాతని పొదనన్నిధి నెవ్ను డుండి సుఖించును.” 1 * పొప నాశనముతో 
నాత్మ శివ సదృశ స్థితిని గాంచును.” * ముక్షజీవులు నశరీరులుగా గానీ 
యశరీరులుగాంగాని యుండవచ్చును. 8 మోక్షస్థితిలో దేహముకూడ 
శివతే జస్సుతో6 (బకాశించునని కొందరు శైవులు చెప్పుదురు. కొన్ని 
విచితశ కులు వారికి లభించునని కొందరు చెప్పుదురు. శివై క్యము పొందు 
టకం ముందు గర్మఫలములను పూర్తిగా జీవు లముభ వించి చేయవలెను, 
జీవన్ము కుడు సశరీరుంద్లై నను, నీశ్వరునితో భోనతాదాత్మ్య్యము 
నొందును. తిరిగి జన్మముల నిచ్చు వను లెవ్వియు నాతడు చేయండుం 
ఈశ్వరసాన్నిధ్య మాతనివృదయములో నిండియుండును, * పూర్వ 
జన్మ కర్మరాశి నశించువజకు నాతడు నశరీరియై యుండును, సాధన 
కాల మందలి కర్మ యీశ్వరకృపచే నశించును, 5 ము క్రపురుషులు 
sm కర్మ అన్నియు వారిలో నిశ్వరుండుండి |పోత్సహించి చేయించు 
నవే. 
4 - (వత్యభిజ్ఞాశాఖ 

కాశ్మీర శై నమతమున కాధారము లాగమములే కాని, తరువాత 
రచన అరై పతపోషకములుగా నున్నవి. 

1) నిలక ంతు(డు శ్వ త్క7, 

2) సీలకంటుయి కృక్సశ, 

3) నీలకండుఃడు శ్వక్తర్‌ 

శృ శీరు- ఆరుళ్‌-.వనయన్‌ 10, 93 

ర) తిరు.ఆరుక్‌-వయన్‌ 10, 98, 

6) శీవజ్ఞాన బోధమ్‌ 11-6 

గ నీకొఅకు మొజుసెట్టు నా జిహ్వాయ్యు మిగిలిన నా భక్తులన్నియు నీ రూవమేః 
నీవే నా బలము! నాలో (వివహీంచుచున్న కంచము నీవే; నసదస్మదూవ మంతయ 
వాదే మజేదియమ లేదు", 


దశమాధ్యాయము। శైవము, శకము, అవంశరవై ష్టవము 280 


వనుగుప్తండు (ఓవ శళాబ్దము) శివనూ(తమునుగాంచి, కల్లటు 
నకు బోధించెనని చెప్పుదురు. వనుగుప్తుండో, కల్ల టుండో రచించిన 
స్పందకారిక (కీ. వె. 800), ఉక్చలుని పత్యభిజ్ఞా న్నూతము (క్రీ. వె, 
930, అభినవగప్తుని పరమార్థ సారము (వత్యభిజ్ఞా విమర్శిని, తం్మతా 
లోకము, శేమరాజు శీవసూత విమర్శిని, సృందసందోహమస్సు, నీశాఖకుం 
జెందిన కొన్ని ముఖ్య గంథములు. శై వాగమములను, సిద్ధాంత గంథ 
ములను వారు |పమాణములుగా స్వీకరించి, శంకరాదై పత వాదాను 
కూలపుగా వానిని మార్చుచేసిరి. ఏశకేశ్వరత త్త మును _పఠిపొదించు 
భిన్న భావములుగల యీ (గంథమ అమ మూండువర్గములుగా విభజించి 
తకమనిరి. * భాన్మరబార్తిక సహిత శీవనూతమిను, క్షేమరాజు 
విమర్శినియు నొక పద్ధతికి జెందినవి, కల్ల టుని వృ త్తితోంగూడిన 
వసుగుప్తు నీ న్పందకారిక వర్థించు తత్త్వము మొదటి పద్ధతికి భిన్న మై 
నది గాదు. సోమానందుని శెవదృష్టీ, ఉలత్చలుని (వక్యభిజ్ఞా సూ(క్రము? 
అభినవగు_స్త విరచిత గ్రంథావళియు నద్ద్వైత పోషళసులు, 2 వీనిలో 
మాధవు ననుసరించి, ఆభినవగుప్తుని _గంథములే మిక్కిలి ముఖ్యము 
ఒలెనవి, ఏలన, మొదటి రెండువర్గముల భావము లిందు. గూర్పంబడి 
సవి.* ఈ సిద్ధాంతవాదులు కూడ నితర పద్ధతు అన్నియు దినికిం 
దోడ్కొనిపోవు సోపానముల వంటివని చెప్పుదురు. * 


జగతిలో యథార్థమైనది శివుండే, అతండు సర్వజ్ఞుడు పరిపూర్ణ 
స్వతంతుండు. విభుత్వ, నిత్యత్వ, రూవరహితత్వాది గుణము లింకను 
జాలంగఅవు; న్యచ్ళంద త్వ మాతని విశిష్ట లక్షణము, విషయి, విష 


1) వరమార్థము లగు నీళ్వర్శ జీవ ఇడవిదార్థములను గూర్చి చెప్పినవి కాపున 
నవి [తిక మనంబగేను, 


2) చూ పర మార్థసారము పు, 34, 36, 48.50, 54. 
3 సర్వదర్శనసం|గహమను డం 


శ) తద్భూమికాః సర్వదర్శన స్థితయః (వత్యలిక్షా హ్నదయ నూతము వు, 8) 


286 భారతీయత త్త వ్రశాస్ర్రము 


యము భోక్త యు, (ద్రవ్యము నాతఃడే,* “వీ చైతన్యమునుండి 
యీ (వపంచ మంతయు నుదయించెనో, యిది స్వభావముబే స్వతం_త 
మైన దగుటచే దాని కవరోధము కలిగించున దేదియునులేదు. భిన్న 
ములగు జాగత్స్వవ్న సుషుహ్త్యాద్యవస్థలలో సంచరించును. వానితో 
దాదాత్మ్యము పొందుచు నిజస్థీకినుండి పతనమెన్నండును బొందక 
యుండును.” 2 అదై ్వతధోరణిలో నిట్లు చెప్పబడెను. “ దేనీయిందు 
నుఖము లేద్కో దుఃఖము లేదో, జ్ఞాతయు జ్ఞేయముమలేవో, జడత్వము 
లేదో, అదియే నిజముగా నున్నది," * _నమాతయొక్ట యాథార్థ్యమునకు 
సాక్ష్య మక్కతఆలేదు, ఏలన, నర్వ ప్రమాణములును దానిపై నాధారవడి 
యున్నవి, * శివునికి ద్వితీయుం డెవ్వండును లేండు, జగతి విజ్ఞాన 
మందే యున్నను బాహ్యమున నున్నట్లు గోచరించును. *చ్చిదూపి 
యగు వరమేశ్వరుండు కామవరతర్మతుండై, వస్తుసముదాయమును 
యోగివలె బాహ్యమున నున్నట్లుగాం _బకాశింవం జేయును. కాని దాని 
కొధారము లేదు.” 5 కర్శవంటి పీరణ కొరణముగాని, పకృతి వంటి 
యుపాదాన కారణముగాని, సృష్టి కారణముగా నంగీకరింపంబడలేదు, 
మిథ్యారూవములను (దర్శించు మాయయు గారణము కాదు. ఈళ్య 
రుండ్వువరిపూర్ణ స్వశం్యతుండ్రై, తన కేవలసంకల్పశ క్తి వలన సర్వమును 
గల్పించెను. (ప్రపంచము తవలోనీయుండ్కి వేజుగా నున్నట్లు గోచ 
రించురీడి నాతండు వస్తువు అద్దములో గోచరించునట్లు చేసినాండు, తనలో 
గోచరించు వతిబింబదోషము అంటక ముకురము నిర్మలమైయుండునళ్లే 
తాను సృజించినవస్తు మాలిన్యములచే నీశ్వరుండు కలుషితుండుగాక 


1) న్నందకారికా వు, 29, 
స వు, చైతు 
౩, వేర్‌ 

4) శవనూూ[త విమర్శివి స ర, 


2) 


ర) ఈశ్వర |వశ్యభిజ్ఞాన్యూ కము ర్మ 6 జ్ఞానానందమయు(డైన వర మేశ్వరుండు 
కిని మాయను |వక్నతివ్మి భూమిని స్పృజించెనవి ఎరమార్థపారము చెన్పుచున్నడి* 
(చూ. శ్ర) ఈశ్వరుడు దేవ మమష్యాది రూపములను ధరించును (8) 


దశమాధ్యాయము। శైవము శాక్తము, అనంతరవై ష్టవము 287 


యుండును, తనలోని హితములై యున్న యద్భుతళ క్రులవలన నీశ్వ 
రుడు జీవకోటరూపమును ధరించి, జీవానుభవార్థము విషయములను 
గల్పించును. ! నిజమైన వస్తువు నిరవధికమైన శుద్ధాత్మ; జగదే'కై 
కాధాగము; తత్స్నందనమే సర్వభేదములకు. గారణము, 


విత ైకాధారుండై, నిత్యసిర్వికారుండైన సత్యస్వరూపుండే శివుండు. 
అతనిళ క్తి కనంతరూపము లున్నవి. వానిలో ముఖ్యములై నవి చిత్తు, 
ఆనందము, ఇచ్చ, జ్ఞానము, క్రియ, ముప్పదియాజు తత్త్వములు 
గలవు, శక్తి ఛచిిదూపమునం ఒనిచేయునప్పుడు, శివుండు శివత శ్ర కముగా 
మారుమ. శ క్తియొక్క అనంద వృ త్తిచేం జై తస్య ముదయించుటతో 
రెండవఘట్టమైన శ కిత శ్త్వ మేర్చడును. ఆశ్మావిష్కరణేచ్ళణే రూవ 
ముదయించుట మూండవదశ, అరువాత జగత్తు నుద్భవింపంజేయు 
నీశ్వరత_క్త్వము. తరువాత (గ్రియారంభ వేళ జ్ఞాతృజ్ణేయములు 
రెండును గలుగును. ఇది శద్ధవిద్యాదశ, ఈ విధముగా శివశ క్తియొక్క 
సంచశక్తుల అవిష్కరణ మొందు పరత త్రము లున్నని. 


మాయా్యవభావముచే నియతి, కాల, రాగవిద్యాకళోపాధిసహిత 
బాహ్య ప్రపంచ ముదయించును. ఈ మాయా(వభావమువలననే, యేక 
చైతన్య మనేకవరిమితరూపములలో నన6గాం బురుషులలో గోచరించును, 
ఉపొధు లన్నిటికి మితియున్నది. ్మవకృతి పురుషఖిద ముదయించును, 
మిగిలిన పరిణామ _కమమంతయు సాంఖ్యులు చెప్పినల్లీ జరుగును. 
పరిణామదశ లఅన్నియుం దిరిగి శివునియొద్దకుం జేరును, నృష్టిఖయ 
చ్యక్కభమణము మంగికరింపంబడెను, నృష్టి (కమకార్యము పరమశివుని 
శుద్ధరూవమునకుం గాలుష్యము గలిగింవదు; ఏలన శీవుం డన్నిటి కరీ 
తుండు, 


ఆత్మ జ్ఞానన్వభావముగలది; జీవాత్మయు సట్టిదే యగుటచేం 
బారమార్థికముగా నాక్మానేకత్వ మంగికరింపంబడలేదు, వద్ధజ్ఞానము 
(వతివ్యక్తిలో నున్నది; మిథ్యోపాధులచే నాచ్భాదింహం బడీయున్నది, 





1) వరమార్థ కారము, పు. 48.50. 


288 భారతీయత క్ష్యశాష్త్రము 


అజ్ఞానమే మన బంధకారణము. 1 శ్లేమరాజు చెప్పినాండుు “అనంత 
జ్ఞానరూపియై ఆత్మ “నేను పరిచ్చిన్నరూపి" ననియు; స్వతంత్రత 
గల్లి నేను దేహము” ననియు దళఠించును. * ఆత్మయే శివుండనియు, 
శివేతర వవంచము మీథ్యయనియు మజచి యిట్లు భావించును. 


సత్య పత్యభిజ్ఞయే మోక్షమునకు వలయునది. జివాత్మయే నర 
మాత్మయెన'చో న్మీవత్యభిజ్ఞ యెందుల కని యడుగవచ్చును. దీనికి 
నమాధానముగా మాధవుండాక యువమానమును జెప్పినాండు. విరహ 
ములోనున్న వనిత, తన |పియు(డు నమీవవర్తియై యుండుటచే మన 
శ్యాంశిం బొందదు. సమీవముననున్న యాశండే తవ ్కసియుండని 
యామె గుర్తింవవలెను. ఇట్టి | వత్యభిజ్ఞవలననే అజ్ఞానజంధము విచ్చిన్న 
నుగును, అత్మ తానే యీశ్వరుండని గుర్తించినపుడు వరమేశ్వరై క్యా 
నందసమాధి నందును. స్పందశాఖ నమసరించ్చి ఆత్మ, గాఢమగు యోగ 
జ్ఞానముచే జ్ఞానముమబొంది, జగత్తునంతను శినమయముగా౭జూచ్చ్క 
అఖండ వశాంతియుత సమాధిని గాంచును. శివన్తూశము మూండు 
మోక్షమార్గములం జెప్పెను! శైవ, తాం్యతిక యోగములు. 


అభినవగుస్త ననునరించి ము క్రపురుషులు మూండు వర్గములుగా 
నుందురు; పరమాత్మలో గలసిపోయిన పరము కులు ఈశ్వరత త్తే 
క్యము గాంచిన అపరముక్తుల్లు జీవన్మ కులు ము క్రాత్మ పరమాత్మతో 
నేకమగును; ఏలన స్తవహోమాదులువేయుట కెట్టిఖదము నుండదు. * 
ఈ* విధముగా దై పతభావము నశించి, ఆత్మమాయ వధిగమించి, జలము 
జలమునందును, క్షీరము క్షీరమునందును గలసిపోవునట్లు, (విహ్మైక్యము 
పొందును. + 


1) శీవన్యూశము, 2 

2) శివనూతభావ్యము 1,2, 
8) శె, ఆర్‌, ఎన్‌, 1910 
శ) వరమార్దసారమ పు, 51, 


దశమాధ్యాయము! క్రై వము, శాక్తము, అనంతరవైష్ణ్టనము 289 


ర్‌ _ కా క్తేయము 


శ క్తి మకారంభబీజములు బుగ్వేదమునం గలవు, జక నుర్యత 
ములో శక్తి బలమునకు మూర్తి యని చె్పంబడెను;ు అదియే స్వర్గమం 
దుండి భూలోకమును రక్షించుచున్నది.” 1. అమె జగద్భారమును 
వహించు వేరమళక్తియు, స్కువతులగు భక్తులకు డల్లి యనియు 
వచింవంబడెను. తరువాత నామెయే సువర్ణారుణ రూవయైన యుమా 
దేవిగాం గేనోవనిషత్తు నుడివినది. * ఆమె మవాభారతమందు కృష్ణుని 
సోదరియై, వై ష్టవమత సంబంధముమ గాంచినది. శైవుల కామె శవ 
సతీమజి యగు పార్వతి. పురాణములలో నామె చండీదేవియె, నిత్య 
పూజ నందినది. ఆ వెనుక యామె నచ్చిదానందరూపిణియై, పర(బవ్మా 
(వతినిధియై, స్ర్రిపురుషాది ఖేదమువేమని మూర్తిగా వర్చింసం బడినది, 8 
(శపును.గా వై దిక కర్మవిధానమునకు బదులు జగన్మాతయే శక్తిగా 
నుపొసింపంబడెను. ఈ మతశాఖి సారస్యతమునే తం(_తమందురుః 
స్ర్రీలందరు జగిన్మాతృరూపములుగా భావించి, యీ మతము స్త్రీలను 
గొరవించినది. * 


శారక్షమతమునకుం జెందిన డెబ్బదియే డాగమములలో, జ్ఞాన 
మోక్ష సాధనములను దెల్పున వై దు శుభాగమములు. మం_శ కులను 
బెంపొందించు అరువది నాలుగు కౌొలాగమములు, నెనిమిదిమ్మిశాగమ 
ములుగా విభాగింపంబడెను. భాొస్మ౦రాయలు తన లలితా సహ్మ(సనామ 
భాష్యములో శక్తినూత (గంథము నుండి తొమ్మిది నూతముల 
నుదాహరించినాండు. శ క్రినూ|తము మనకు అభించియుండలేదు. దేవీ 
శివసంవాద రూవమునమన్న తం్యతసులు 7వ శతాబ్దము కదనంతర 
కాలసులకుం జెందినవి. పర్‌. జాస్‌ వృతో కృషి వలన ముఖ్య తంత 





1) 1, 1,136, 3 

2) చూ, ఛాం ఉ, ర్క 12: బ్భి. అ, ఉ 5, 14. 

శి) పు[మూవంవా స్మరేక్‌ దేవీం స్రిరూవం బా నిచింగయే!్‌ 

4) విద్యాన్సమస్తాన్లన దేవిభేదా శ్రీయ స్నమస్తా స్ప క లాజగత్పు, అతవావిమ్క 
లాం ధ్యాయేశ్‌ పచ్చిదానంద అక్షణామ్‌ 

5, 5-10 


290 భారతీయత త్హ్వశా స్ర్రము 


(గంథమ.లు నేడు [నకటింపం బడినవి. ఈ మితమునందు, శివుండఖిలాను 
గతుడు, శుద్ధవై కన్య నిరాకార న్నిష్క్మియామూర్తి, ఆతనికి జగత్సంబంధ 
మేమియు లేదు. స్మకియాసాకారరూపీణియైన శ క్రియందే సర్వశజీవు 
లున్నవి, సొందర్య లవారిలోం |బారంభక్లోక మి ట్లున్నది. “శివుడు 
శక్తిసంగుండ్లై నవ్వుడే సృజించంగలండు; లేకున్న నాతడు కదలనై నం 
గదలలేండు.? 1 (ప్రకాశ విమర్శా సంబంధమువంటిదే శివశక్తుల సంబం 
ధము. విమర్శయనంగాం బర(బ్రహృముయొక్క నహజవరిభమణమని 
భాస్మరరాయలు నిర్యచించెను, సంబంధ రహితమగు నిర్గ్లుణచై తన్య 
మునకు విమర్శయే మొదటినంబంధము; దీనివలన నానాభేదరూవ 
వవంచోత్స_కియగును. విమర్శ లేక శక్తి నిర్గుణచై తన్యములో గర్భి 
తమైయున్నడి, అది నిర్గుణ ఛై తన్యముయొక్క సగుణమూరర్తి; అదియే 
అవాత్మగా మారును. శీవుడు చిత్తు; శక్తి చిదూపీణి. బ్రహ్మ విష్టుశివులు 
సృష్టిస్థితి లయ కార్యములను శక్తికి వజీలై చేయుదురు. పూర్ణానందాను 
భూతిలో శివశ క్రి భేదము తొలగిపోవును, రెండు నేకరూప మగును. 
నిష్కియావస్థలోమన్న అవ్యక్త (బ్రహ్మరూపము శివుండు, ఇచ్భాజ్ఞాన 
|కియాశ కులు గలిగి, జగత్తు నావిష్కరించు శక్తి సగుణ[బహ్మరూపము,. 
అ స్తిక్వగర్శితమై శక్తి యుండుటచే శివుడు శక్తియు నొక్కే శక్తి 
(పవృ క్తిలోమన్నము, నివృ త్రిలోనున్నమ్క నది రెండు రూపములలోను 
నున్నది. నర్వవిషయ (ప్రవంచభీజరూపమై శక్తి శివునిలోనున్నది. 
శక్తికి స్థూల సూక్ష్మ భేదము లున్నవి. ఆమె సర్వ వస్తుజాలమునకుం 
దల్లి. ఆభావ రక్తి, విమర్శన, బీజావస్థాన, విభవనతా లక్షణము 
ల్లైదు నామెకు గలవందురు, సొంఖ్యమత ములోం (ఐక్ఫతికి సరిపోవు 
జడపదార్థము నున్నది. 


పకృతి లేక మాయ దేవియొక్క త_త్త్వమని చెవ్చంబడెను, 
జగతో్క్కోక మైన (వకృతి లేక మాయ శక్తి గర్భమందున్నది, అది 


1) శివ ఇృక్త్యాయుక్తో యదిభవతి శ కః గ్రుభాపితుమ్మ్‌ నచే దేవం దేచో నఖలు 
కుళలః స్పందిళనువి ౫ 

2) చూ; విమర్శరూనీణీరో లలిశానహ్య్మస్రనామవావ్య మును వృ ర్‌ఢీక్రి, 

3) ఆనందలహర్మి వ్వ 2, Pr 

జ సామ్యావస్థా గుజోపాధికా (బ్రహ్మరూవణీ దేవీ॥ 


దశమాధ్యాయము: శై వము, శాక్తము, అనంఠరసై స్టవము 291 


[వళయ కాలమున నవ్య కము, నృష్టి కాలమున వ్య క్రమునై యుండును. 
(పకృతి నుండి సాంఖ్య పరిణామమే యిందు ననునరింసంబడినది. శక్తి 
యొక్క చోదసము ననునరించి మాయ న్థూల భూతములుగమ, చేత 
నులయొక్క దేహరూవములుగను వ్య క్తీకరించుకొనును. సర్వ జీవులలో? 
జ్రైతన్యము నిండియున్నది. భిన్నోపాథి కారణములచే నొశే చైతన్య 
మనేకముగాం గన్పట్టుచున్నది. సాంఖ్యుల యిరువదిమైదు తత్త్వము 
అకు బదులుగా ముస్పదియారు తత్త్వములు చెప్పబడెను. (1) ళిన 
త శ్ర్వము, వరమ మూలమైనది. (2) విద్యాత త్త్వ మనంగా, శక్తి 
యొక్క మాక్ష్మరూపొవిష్మరణము, (శ్ర ఆత్మత క్త్వము లేక మాయ 
మొదలు భూమివజకుంగల స్టూలజగత్తు, ఇది వరునేగాం (బ్రకాశము 
విమర్శ, అనాత్మలకు సరిపోవును. శాక్త వీధానములోని వరత త్త 
ములో న్వగతభేదము లున్నవి, కాని మోక్షమును గూర్చియు జగదై కత్వ 
మును గూర్చియు భావములు తఅచుగాం (బకటింవంబడెను. శంకరుని 
నమ్మగమగు నద్దె ్వతవాద సామ్యము లిందు;గలవు, 1 మొదట మనకు 
నిర్గుణ బ్రహ్మము. తరువాత శక్తి సమేత నగుణ దైవ మూర్తియుం 
గలరు. అందుండి వాదము, వాదమునుండి బిందువు, దాని నుండి 
సుధామయము; ఈ మైదును శైవుల శివుండ్కు శ క్తి పదాఖ్య, యీశ్యర 
నుధామయములకు సరిపోవుమ. మిగిలిన పరిణామ మంతయు కై వ 
విధానమే. 


జీవి మాయా వవండై , మోక్షము వచ్చువజకుం, దాను స్వతం 
(టశుండైన కర్తననియు, భోక్త ననియు దలచుమ్క శక్తి జ్ఞానమే 
మోక్షమార్గము * మోక్ష మనంగాం బర్భబహృ్మముయొక్మ ఆనందమయ 
జ్యోతిలో విలీనత నొందుటే, “సర్వము [బహ్మస్వరూవనుని (గ్రహించిన 


1) ఇది యదై ్వతనుని చెచ్చ4దదెను కులార్దవతం తమ్ము 1,108 తిం_కాఖను 
(వ్రక్యేశముగాలరిశలించిన సర్‌ జాన్‌ వ్యడో యీ తత్త్వము నాంఖ్యుల ద్వైశమున 
వమ ₹0కరాద్వ్వైతమునకు నొక విధముగా మధ్యమస్థానము వాక మించునవి చెప్పెను, 

చాళకండీయన్‌ ఫిలాసాఫికల్‌రివ్యూ వాల్యుము 1, వు, 122) 
2) శారదాటేశ 1, 
3)  క్రీజ్ఞునం వినాదేవినిర్వాణం వై వశాయశే॥ (విరు _్హరతంతమ్‌) 


292 భారక్రియత త్త్వశాస్త్రము 


వానీ కిక నే యోగమును నే పూజయు నవసరములేదు ** 1 జీవన్ముక్తి 
యంగీకరింవంబడెను,  మోక్షనూత్మశిక్షణపై నాధారవడి యుండును; 
ఆత్మశిక్షణ మాంతరంగిక దృష్టి నొసంగును, ఇట్టి యాత్మ దృష్టి, 
* స్యాధ్యాయమువలనంగానీ, యజ్ఞములి వలనః:గాన్తి శతోవవాసముల 
వలనంగాని లభింవదు. కానే _బహ్మ మను జ్ఞానము వలన మానవుండు 
ముక్తి నొందును.” * బ్రహ్మయే నత్యమను చిత్తసిద్ధావస్థ అత్యుత్తమ 
మైనది; (బహ్మధ్యాన భావము మధ్యమము; [ఇహ్మాన్తుతి జపాదిక భావ 
మంతకంటెం దక్కువది, బాహ్యపూజాదిక భావ మధమమైనది.” * కర్మ 
కాండయెడ నిరననభావము (వ్రకటింవంబడినది. కులార్గవతం(త్ర మీట్లు 
చెవ్పనుు “మృ త్రికతోడను, విభూతితోడను, శరిఠముమ బూయుటే 
మోక్ష్తసాధవ మైనచో నిత్యమట్లు చేయు _గామథనకములకు ము క్రై అభింవ 
వలెను. వర్ణఖీదము ల్యృవధానములు; తాం|తిక శిక్షణమున కంద 
రర్హులే, ర భక్తీ మోక్షమునకు సవాయకారి. ఆరాధనా స్వాతంత్య 
మంగీకరింపంబడిను. “నదులన్నియు సాగరమును జేరునల్లే, దేవు నే 
రూసమునం బూజించినను నన్నియు [బహ్మమునశకే చెందును,” * అల్చ 
దేవతలు కౌలకర్శ్మ సూతములకు బద్ధులు, ” 


యోగరహన్య మార్గమున కెల్లెడలం |వాముఖ్య మీయంబడినది. 
మం[తములు దై వక్చతములు, పొవనిములు, శ్రి రూసములునై 


1) మహావిర్వాణతం[6 కము, 14,123. చూ; 124.127 


2) న 14,1365 
చ ప్‌ 14,11 116 
4) స 14,122 


ర్‌) ఆంత్యశాఆపి యే భక్తా నామ క్ఞాగాధికారిణ। " చ్రీవా| బ్రహ్మ ఇఒధూనాం 
రంలిజ్ఞానేఒధి కారితా | (వ్యోమనంహిశా | 


6) మహావిర్వాణతంయతిము 2 ర51, 


7) యే నమస్తా జగత్నృష్టిని సంహార కొరిణః | శపకొాలేవు లీయంతే కొాలొఒహ 
వలన _ర్హరః । 


దశమాధ్యాయము॥ శైవము, శా కమ్ము అనంతరవై ష్టవము 293 


యున్నవి; ఏలన శక్తియే శబ్దస్వరూపము, దేహాంతర్గకములై యున్న 
శక్తుల యావిష్కరణమునకుం _బాధాన్య మీయ(బడెను, సిద్ధిగాంచిన 
మానవుడు కుండలినీ శక్తిని మేల్లొలిపీ, షట్బములమ భీదిం 
చును, * కర్మ పునర్జన్మ, స్థూలసూక్ష్మ దేహములు మున్నగువానిని 
గూర్చిన సిద్ధాంతములు శాక్తు అంగీకరించిరి, 


6. మధ్యాచార్యులు 


శంకరాద్దై కతమునకు ఫలితముగా దానికి వ్యతిరేకమై, రామా 
నుజతత్స్వముతో ననేకసామ్యములుగలిగి మధ్వాచార్య కృతమైన 
ద్వైత వేదాంతము బయల్వెడలినది, * మధ్వాచార్యులు శద్ధదై్వ్యైతమును 
బోషించెను. జీవేశ్వరులక్కు నీశ్వర జడవదార్థముఇక్కు జీవజడపదార్థ 
భాగముతో నితధభాగములకుంగల ఖీదములను సంచవిధములుగా 
నాతండు నిరూపీంచెను. విష్ణుకుమారుండగు వాయువే యీశ్వరునకు 
మనకుంగలయే'కై క మధ్యవర్షియను వాదము శాశ్వత నరకమున్న దను 
వాదము మజీయు నీశాఖయొక్క (పిచారాభినివేశము మనకుం దగిన 
సాక్ష్యములేకున్న న్కు 'కై 9) స్థవముత వథావమును గొంత సూచించును. 
మభ్వాచార్యుని కేవోవనిషద్భాష్యము | బహ్మసారము నుండి తీసికొనం 
బడిన దగుటచే మధ్వునికిం బూర్వమే ద్వైతమత సం|వదాయ మున్నదని 
చెప్పవచ్చును. మనము ముందు జూడంబోవురీతిగ్యా నీతండు, సాంఖ్య 
న్యాయ వై శేషిక పిద్ధాంతముల సతినిపుణముగా మవయోగించినాండు, 

ఇ) చూ ఏవలన్‌ నర్చెంటునవర్‌, కా శ్రేయలసారన సందేహాస్పదమైనది 
చెవ్పంవిడిసంక విందాపాఉముకొదుకౌని సంన్కారమున కవకొళమున్నది 


2) ముఖ్యఖేదము లేమనంగాః జీపులు సహాజత_ర్హ్వములో సమానములేయవి 
రామానుజుడు చెవ6గ్భా నవీ భిన్నములవి మధ్యాబార్యు(డు చెబ్బును హ్మ్‌ ముపా 
దానకొరణమని రామానుజు(డ్కు కాదవి మధ్యుండు. భావించిరి మధ్యుని యుద్దేళ ములో 
జగము దేవువి దేహముకాదుు రామానుజత _్స్వము ననుసరించి మోకమున కర్ష్యశిలేవి 
జీవులువేల్లు ముక్తజీవుల సుభానుభూకిలో భేదములు బేవ్వు 


294 భారతీయత త్త శాస్త్రము 
7జీ వితసారస్వములు 


దక్షిణ కనరాజిల్లాకు. జెందిన “ఉడిపి? _గామములో 1184 
సంవత్పరమున పూర్ణ్యవజ్ఞుండు అనందతీర్థుడునన నామాంతరవ 
గల మధ్యాచార్యుం డుదయించెను. 1చిన్ననాండే యాకండు (క 
శాస్త్రములలో మహాపండితుండ్లై యా వెనుక నన్న్యసించెమ పెక్కేం? 
తండు శపోధ్యానములతోడను విద్యావాదములతోడను గడపెను, శం 
రళశాధీయుండుు అచ్యుత (పేక్షనామధేయుండునై న యీతని గురు. 
తోడి చర్చల ఫలితముగా నీ దై్యైతవాదమును గల్ప్చించెను. విళ్ణు 
వరమేశ్వరుండని (వకటించ్చి రామానుజునివలెనే విష్ణ్టుచ్యకాంకితము 
భుజములపై ధరించుట (శ్రేయస్కరమని యీతం డంగీకరించినాండ 
దేశములో నలుమూలల ననేకుల నీతండు తని మతములోంజేర్చి ఉడిపిళ 
(శీకృష్ణాలయము నొక దానిని నిర్మించి, తన యనుచరుల కందజి 
దానిని ముఖ్య కేందముగాం జేసెను. యజ్ఞ ములలోం బశువధవలని ర_ 
పొతము నాతండు నిషేధించి, క్పీర్తిగాంచి డెబ్బదితొమ్మిదవయేట దివ 
గతు౬ డయ్యెను. 


మెధ్వరచనలే యీ శాఖకు. (బమాణ(గంథములు, ఈతండు బ్రహ 
సూూశములి కొక భాష్యముమ వ్రాసి, తన వివరణయే సరియైనదని అక 
వ్యాఖ్యానిమమ నింకొక (గంథమును రచించి సమర్థించెమ. ఆత, 
యువనిష * గ్లితాభావ్యములు, భారతి కాత్సర్యనిర్ణయమను మహాభొర। 
సారము భాగవత టీకయు నాతని తత్త్వమును వ్య _క్రవజచును. బుగే 
దములోని మొదటి నలువదిమంతములకు నీతండు భావ్యమ్మువా। 
యతని (వ్రకరణములలో ననేక తార్త్వికవిషయములను జర్చించెను 
వస్థావనతయమువై గాక, పురాణముఖవై నాతండెక్కు డాధారవడెన! 

1) నారాయణొదార్య విరచితములగు మధ్యపజఇయమును, మణీమంజరియు మధ 
జీసిత కోర్యములనుగూర్చిన |గంథము ఆయన భక్తులు కొందరు |వానీస యాత్‌ 
వీచిితగాథలను మానవాతీతకార్యములను విడిదివుచ్చినచో మిగిలిన (గ్రంథభమాతవి జీవీ, 
నందేళములమన చారిత్రాత్మక ముగా వ్య క్తఏఅచును 


2) చూ; మా భాః వాల్యుము 1,314 


దశమాధ్యాయము 1 శైవము, శా కము, అనంతరనై స్టవము 295 


యాతని రచన లన్నియు. జూపును; ప్రమాణ గంథములన్ని తీ కాతండు 
ద్న్యైతవరముగా నర్ధముచెన్వుట నులభమైవ పనికాదు. మాధ్వనూత్ర 
భాష్యమునకు |వాసిన జయకీర్థు నివ్యాఖ్య, అమవ్యాభ్యానమున కితండే 
1వాసిన న్యాయసుధ యను వ్యాఖ్యయు మిక్కిలి ముఖ్యములై నవి, 
జయతీర్థ వ్యాఖ్యకు చంద్రిక యమ టీకను వ్యాసరాయలు రబించేను. 
పూర్ణానందుని త త్త్వము క్రావళ్సి! అదై కతమును ద్మీవముగా నిరసించెను. 


9.జూన సీదాంతము 
ఇ థి 


నుధ్యుండు |వత్యక్షానుమాన (శతిప్రమాణముల నంగీకరించెను; 
ఉవనుఅనుమాన రూపొంతరముగా (గ్రహింపంబడెమ. (_ప్రత్యక్షానుమాన 
ములు స్వయముగా జగ్మదహస్యమును దెలువంజాలవు _సత్యక్ష 
మిం్యదియ గోచరములగు వంశములనే తెలుపును అనుమానము 
మనకు నూతనాంశముల నీయం జాలదుకొన్తి యితర సాధనములచే 
లభించిన వానినిం బరీక్షించి క్రమములో వెట్టుట కువయోగించును. 
సత్యమునుగూర్చిన యథార్శళ్ఞానమునక్సై మనము వేదములపై ననే 
యాథారపడనలెను, _వేదవాక్యము లన్నియు. (బమాబములేయని 
మధ్వు(డు నమ్మును, మంతబ్రాహ్మణము లుపనిషత్తులతో సమాన 
(సమాజ (ప్రయోజనములు గలవి, పొరుషేయా పౌరుషేయ ప్రమాణము 
అకు భేద మున్నదని యాతండు చెప్పెను. అపొరుషేయవమాణమే 
పరిపూర్ణ ముగా నిర్దుష్టము. మాధ్వత త్ర్వము వేదపారముమ దెల్పు 
ననియు వేదము అపొరుషేయము లనియుం జెప్పంబడెమం 


విషయ(గహణ మే సాధనముచే లభించివను, (గ్రహింవంబడిన 
విషయముయొక్క (ప్రత్యక్ష సొక్ష్యముపై నాధారవడుమ. విషయ 
(గహణములో। దళ్చాథనోవకరణము లుండవు, జ్ఞాతృజ్టీయ సంబంధము 
సద్యఃసత్యక్షము. |ప్రత్యకునుమాన (తతి ప్రమాణములు జ్ఞానోత్పత్తు సవ 
కరణము అగుటబే నట్లు పిలువంబడినవని జ్ఞావమును భావ్యామునుండి 


1) కవెల్‌ ధిషాంశరీకరణము 


296 భారతీయత త్స శాస్త్రము 


వరిశీలించుటనలనః డెలియుమ. (వత్యంశమును గూర్చిన జ్ఞానమును 
నిజమైనదే; ఆ యంశ మా క్షణకాలమునందే యుండిపోవచ్చుము అది 
నిజమైనది కాదని మనము నిరసించినచో, నింకొక విషయిజ్ఞానము 
స్యనమాణమైనది మనకు అభించి యుండవచ్చును. నూర్యోదయాన్ష 
మయములు మనకు విషయములేకాని, నూర్యున కుదయా_స్త్రమయముళలు 
లేవను జ్ఞానము కలుగువఅకుమా(తమే యుండును. జ్ఞానము సహజ 
(వమాణయు క్త మైనదని మధ్వాచాడ్యుండు విశ్వసించి, దానిని నిరసించు 
సిద్ధాంతము లన్నిటిని ఖండించెను. మనజ్ఞాననత్యన్వరూసమును వ్యక్త 
వఆచ్చి దాని యథార్థా_స్థేత్వమును నిరూపింవకున్న చో, ననత్యవస్తు 
వెన్న(డును దృగ్గోచరము కొంజాలదు, కొన నది యనక్యవిజ్ఞా నవిషయ 
మెన్నండును కాంజాలదు; మతీయు నది కారణ కొర్యరూపజ్ఞానముతో 
సంబింధింపంజాలదు. జ్ఞానమంతయు ననత్యమే యైనచో నత్యాసత్య 
భొవఖీదమ. లీ యదృశ్యము అగును. జక మిథ్యాదృళ్యముమ బరీళీ 
లించిన నీ విషయము సృష్టమగును, అందు మనదృష్టికొక వస్తువు 
చూవట్టును; మన యింది నుముల లోపసములవలనంగానీ యితర జ్ఞాన 
సాధన దోషములవలనంగాని, మనము దానిన్వభావమునుగూర్చి పొర 
పడవచ్చును. మిథ్యాదృశ్యములోని విషయాంశములు మిథ్యకావు, అవి 
అనుభాత సత్యాంశమ లే. కొన్నిలోవమ.లచే మివము చూచువస్తువును 
సస్ముగముగాంజూడక్క దానిలక్షణములు కొన్నిగల వేజొకవిస్తువు జ్ఞాప 
కమువచ్చి, అదే యిదని పొరపడుదుము. (ప్రతి మిథ్యా దృశ్యము నందును 
'రెండంశము లుండును. ఒకతి యథార్థ మైనది రెండవది భావింవ(బడినది, 
జగన్నిథ్యాథావమున కర్థమేమనంగా నిజమైనదొకటియుండంగా దాని 
స్థానమున నింకొకటి చూచుచుంటిమనియే కాన్సి నిజమైన దేదియులేదని 
యర్థముకాదు. 


అనుభవము నాధారముగా దీసికొని, జ్ఞాతృజ్టేయములు రెండును 
లేని జ్ఞానములేదని మధ్వాచార్యుండు నిర్ణయించెను. [గ్రహించు శ్ఞాతయు 
(గహింప(బడు విషయములేబన్న చో జ్ఞానము వ్యర్థవచనమగును, జగత్తు 
మిథ్యకాదు వస్తుభేదము నంగీకరింనకున్న చో భావభేదమునుండదు. 
భేదములున్నవని మనజ్ఞానము చెప్పుచున్నది అవి కేవలము వాడుక 


దశమాధ్యాయము; క్రైవము, శాక్తము, అనంతరవై ష్టవము 297 


వలన వచ్చినననుట యు క్రముకాదుు ఏలన వాడుకవలన ఖీదము 
లుదయించవు, 


దేశకాలముల శక్తివలన ఖభేడము లుదయించినవనియు, దేశ 
కాలములు జ్ఞాత బుద్దిరూపమ్మాతములే యెనియు( జెవ్పంబడెను.. దేశ 
కాలములు జీవాత్మళోనొకవైనచ్చో నవి _సమాతతో నేకమగుటెల్లో తెలియ 
కున్నది. జ్ఞావరూపియిగు నాత్మ సర్వవ్యాపియైనచో దేశకాలఖేదముల 
కవకాశములేదు. దేశకాలము అవివ్యాసంభూతములన్నచో నాత్మకు, 
నవిద్యకుంగల సంబంధమును సంతృప్రకరముగాం జెప్పంజాలము. 
అవిద్యావివరణ వయత్నమంతయు దేశకాభపరీనృతమై యుండుటచే 
దేశకాలము లవిద్యాజాతములని చెప్పవీలువడదు. దే శకాలములు సొవయవ 
ములగు పూర్ణరూ వములని యూహింపంబడెను. వానికి భాగముబలేనిచో, 
నిచ్చట నచ్చట, యిప్పుడవ్వుడను భేదథావముల కవకాశముండదు, 
నునకు దేశభాగములు మా(త మేకన్పట్టును. మనముచూచు వస్తువులు 
సర్వదేశము న్యాకమించుననుట పొరపాటు, మనము దేశకాలభా గము 
అను మా।తమే చూచుచుండుటచే నవి యున్నవని భావింపవలెమ; అవి 
సాక్ష్యాత్మకు దృగ్విషయములే యని మధ్వాచార్య నిశ్చయము, 


వదార్థము స్వతంత్రము, పరతర్మితము నని రెండువిధములని 
మధ్యాచార్యుండు చెప్పినాండు; వర మేశ్వరుం డొక్కండే స్వతం్యత పదా 
ర్థము, పరతం్యతజీవులు భావాభావఖేదములను గలిగియున్న వి. భావ 
జీవులు వెతనాచేతన భేదములచే రెండువిధములై యుస్నవి. జడ 
వదార్థము, కొలము నిచేతన భావములు, ఆచేతసగత్తు వేదము.లపలె 
నిత్యమో, ప్రకృతి, దేశకాలములవలి నిత్యానిజ్యమో, |వకృతిజము 
అవల వనిత్యమో గావలెను. 1 


9. భగవంతుండు 


మూలభేదములుగల్లి, నిత్యనులై.న మూడు వదార్థము లున్నవి. 
అవియే జీవేశ్వర జగత్తులు, మూడును యథార్థములు, నిత్యములేయైనిమ 


1) మధ్యన్‌ద్ధాంశిసాంము నిమసరించి వదిపదార్థము లున్నవి దవ్వ గుణకర్మ 
7దూన్యవీళేషవిశి ఎకిక క్తి నాన్భశ్కాధావావళ వదార్థా 


298 భారతీయత త్త ్వశాస్ర్రము 


జీనజగత్తు లీశ్వరుని పై నాధారవడియుండును. స్వతం[తవదార్థము (బహ 
మేయేళై 1 క సృష్టికర్త. వేదార్థజ్ఞానము వలన నీశ్వరన్వభావము వెలుగే 
వచ్చును; 1 అందుచే నీశ్వర న్వభాన మవేద్యముకొదు. వర|బహ్మ 
మనిర్వాచ్యమని చెన్వుటలోనియర్థ మేమనంగా నీశ్యరునిగూర్చిన నం 
పూర్ణజ్ఞానము కష్టతరమనియే. * పరమేశ్వరుండు భావాతీతుండు. * 
ధ్యానావస్థలో మనమూహించిచూచురూప మాతనిదికొదు. శ్రపయందలి 
భిన్న భాగములు పరమేశ్వరుని భిన్నత్వమునుజూపు నను వాదమును 
మధ్వాచార్యు. డంగీకరింవ(డు. వరమేశ్వరుండు నాతనిలక్షణములు 
నభేదములై నను భిన్నవచనములలో వానిని మనము గానవచ్చును. * 
* ఏక్రమేవాద్వితీయం (బ్రహ్మ ” యను మహావాక్యమున కర్ణమేమనంగా 
పర్వోత్తమగుణ నంవదలో _బహ్మతుల్యమగున దింకొక్కటి లేదనియు 
(టహ్మ నర్వ్యవ్యాపియనియు. కెప్పవలెను. ఈశ్వరుని విశేషణములు 
వరివూర్ణము లగుటచే నాఠనీ శెట్టి లోపమునుగలిగింపవు. (హ్మ్‌ అనంత 
కల్యాణగుణవరిపూర్ణుండు. ఆశండే విష్ణువు. ఆతండు తననంకల్పమా[త 
ముచే సర్వజగత్తును జగములోని సమస్తమును నియమించును. పునః 
పునః అతండు నృష్టిలయములు చేయుచుండును. ఆతనికి దివ్యదేహ 
మొకటికలదు; ఆతండు సర్వాతితుండు, స ర్వాంతర్యామియు నై 
యున్నాండు; ఏలన వర్వజివాత్మలకధినతి. 5 ఆతండు వ్యూహరూవ 
ములుగలిగ్మి యప్వూడవ్వు డవతారములను దాల్చి, వవీత్రములగు విగ 
వహముఖలో రహస్యముగానుండును. ఆతండు సృష్టిస్థితిలంయకారకుడై, 
జ్ఞానదాళయై, నానారూవధారియై, కొందఅనుశిక్షించి, కొంద జను 
రక్షించును. అక్షి నానారూపములు ధరించు శ క్రిగలిగి, యాతని 
[వక్కనేయుండును. ఆమెకు భౌరికదేహములేద్యు ఆమె సర్యవా స్తీ 





1) మాధ్యభామ్యము ౩కి 1. 

2) $9 3 1,1,6. 

3) మధ్యభావ్యము. ౩2,28, 

4) చూ, న్యాయనుధ 1,1,25 1,16. పోల్చు మధ్య నిద్ధాంతపారమ్ను భేదా౬ 
భావేస్మీ లేదవ్యవహార విర్వాహకా, ఆనంకా ఏవవిశేషాః (21) 

5) 1,2,183, 


దశమాధ్యాయము $ శైవము, శాక్తముు అనంతరవై ష్లవము 299 


గలిగి భర్తతోంగలిసి శాశ్వతముగానుండుదు, అనాధ్యనంతముగానామె 
విష్ణు మహ త్త్వసాక్షిరూపీజియైయుండును. వరమేశ్వరుని సృజన శక్తి 
రూవమే రిక్త దీవి. ఆమె నచేతన (వ్రకృరీ. ఈశ్వరున కామెకంటె నధిక 
చిచృక్తియు, వరిష్ట గుణగణమును గలదు. స్త్రీపురుష దేవతలు 
కౌన్ని జన్మము లై వవెనుక ముక్తి పొందువట్లు గాక లక్ష్మి నిత్య 
ము క్రాత్మురాలు. జీవజడముల నీశ్వరుండు తాన్యము నుండి సృజించ 
లేదు; శూన్యములో వానిని లీనము చేయడు; కొని యాతనికి వానిపై 
నాధివత్యము గలదు. ఆతండు జగత్తునకు మూలకారణమేకాన్తి యుపొ 
దాన కారణముకాదు. పూర్ణ చై తన్యరూపియగునాతం డచేతన జగత్కర్త 
కాంబాలండు. ఆతని పొరలిపారు నత్యతిశయమైన పరిపూర్ణతయొక్క 
ఫలితమే [పవృ్తి. జీవుల కర్మలననుసరించి వలితములిచ్చువాండే కాని, 
దానిచే నీశ్వరుండు కర్మపై నాధారవడువాండని తలంవరాదున వీలన 
మధ్వాచార్యులు బెప్పినరితిగ్సా *“కర్మయొక్కయు నర్వవస్తువుల 
యొక్కయు న స్టిత్వ మీశ్వరాధీనమై యున్నది.” 2 


10. జీవాత్మ 


భూమిపైనున్న సర్వమును సజేతనమే యని మధ్వాచార్యుని 
భావము, జగ మంతయు. జేతన్మపకృతి విస్తృతి: _ప్రత్యల్పాణుదేశమమ 
జీవమయమై యున్నది. అతని త క్త్వనిర్ణయములో నిట్లు చెప్పినాండు; 
“ అణుమాత దేశములో ననంత జీవరాశీ జీవించుచున్నది.” * జీవృబహ్మ 
భేదము నిజమని యాతడు చెవ్పును. * సంసారమున జీవేశ్యరులు 
భిన్న మై, మోక్షమున నభిన్నములనువాదము వాశండంగీకరింపం డేలన, 
రెండుభిన్న వస్తువు లెన్నండు భేదాఖేదసంబంధమును గలిగి యుండం 
జాలివు, పూర్తిగా నీశ్వరునిపై నాధారవడినమ, జీవులకు గర్హ్భృత్నము 
ఖాధ్యతయుం గలవు. జీవాత్మకు సంపూర్ణ కర్తృత్వములేదు దాని 





1) 4,2,9. 
2) 2,1,37 

3) నరమాణు (వదేశేవ్వనింతాః |పాణిరాశయః 
4) 1,2, 12, 

11 2, 5, 3349, 


300 భారతీయత _త్హ్యశా స్ర్రము 


కర్తృత్వ మీశ్వరాధీనవాగుటచే దానిశ క్తి పరిమిత మైనది. ! ఈశ్వరుండు 
సర్వవ్యాపియు, జీవుం డబ్ముపమాణమా్యకుండు, & పరిమిత పరిమాణము 
గలిగియున్నను జీవి, తనకుంగల చిచ్ళ క్తిబే దిహమంతయు వ్యాపించి 
యుండంగలదు. జ్ఞానేం దియమునకు సాక్షియందురు; భౌతికమగు 
మనస్సు ఉన యనుభవములను సాక్షియెదుటం బెట్టును. జ్ఞాతృరూవ 
మగు సాక్షి కే *నేనగిను భావముచెందును. ఇదియే వ్య క్రి శ్వమూలము. 
జీవాత్మ సహజముగా సుఖస్వభావముకలదియే కాన్సి పూర్వకర్మ రూప 
ములగు జడశరీరసంబంధముచే దుఃఖము నమభ'వించును. పాపవిముక్తి 
కానంతవజకు జన్మాంఠరస్రొ్తి కలుగుచుండును. ఆనందాది గుణ 
ములు మోక్షకాలమునం (బ్రకాశించును, 8 జీవులు నిక్యములయు, దేహ 
సంబజంధములఅచే జన్మోపేతము అగుచున్నవి.* ఏ రెండు జీవు లొకే 
లక్షణమును గలిగియుండపు. జీవ్యవపంచ సోపావములో. (బతిజీవికిం 
దత్తదుచితమగు స్థాన వయోజనములున్నవి. జీపు లీశ్వరాధీనము లై 
యున్నవి. వాని పూర్యకర్మానుగుణ మగు కర్మ చేయుట శీశ్వరుండు 
వానిని ,బేరేపించును. 5 


జ్ఞానజీవులు సువ్విధములు:- (1) నిత్యము క్రులు-అక్ష్మి మున్నగు 
వారు; (2) సంసారవిముక్తువై న బుషి-_పికృ దేవ మనుష్యాదులు; (శ్రి 
బద్ధ జీవులు, మూడవ వర్షములో ముక్రియోగ్యులు నయోగ్యులుగలరు. 
అయోగ్యులగువారిలో౬ గొందరు తమోలోకములగు నరకములఅకుం బోవు 
దురు; కొందరు నిత్యసంసారగతులు. సహజగుణసంవదచే. గొందరు 
ముక్తి కర్ణ గలిగి, కొందరు నరకయోగ్యులై, కొందరు శాశ్వత 
సంసార చ్మకపరి[ భణ మందుచు, సుఖదుఃథాదు అనుభివించుచ ౦దురు. 
ఈ వర్గ్యతయవిభాగము గుణ్యతయము పై నాధారవడియున్నది. సాత్త్విక 


1) 2,3,38:2,3,28 

2) 2,323 

3) 2,3,31. 

4) మాధ్య( నూ బా (2319 

5) 2,3,41-42 స్వవ్నములుకూడి సీశ్వర సం కల్నఆములే యని చెప్పబడెను, 
(3-2,3,5) 


దశమాధ్యాయము : శైవము. శాక్తము, అనంతరవైస్టవము 301 


జీవి స్వర్గమునకు, రాజసజివి నంసారమునకు, తామనజివి నరకమునకు 
బోవును, చేతనము అన్నియు దేవ మనుష్య వత పక్షి వృక్షుదిక వర్గము 
లుగా విఖాగింపంబడెను. జీవ తారతన్యుములనుబట్టి నిశ్చితసోపొన క్రమ 
మేర్చాటు చేయంబడినది. మోకుర్హులగు జీవులలో సై తము రెండుజీవులకు 
సర్వనమానార్హ తయుండదు, దేవమార్గములో [దిహ్మయ్ము వాయువును 
(వ్రముఖస్థానము లా|కమీంతురు, విష్టుమూర్తియాజ్ఞబే బ్రహ్మ సృజిం 
చును. (బహ్మ దేశిక్మాగగణ్యుండును, మాధ్వత త్త ప్రథమ (వతిపాద 
కుండునని చెప్పంబడెను; అందుచేతనే మాధ్యత త్త మును (బహ్మసం(వ 
దాయ మందురు. జీవేశ్వరులకు మధ్యవ్నర్తినాయువు. _బహ్మజ్ఞానము 
నొంది మోక్షము పొందుటకు వాయువు జీవులకుసాయవడును. వాయువే 
ప్రీయుతమమైన విగవాము; హరినుతుండునని వచింతురు. 1 సిద్ధజీవులు 
విద్ధజీవులు కలియంజాలరు. 


11_వకృతి-జగ త్తు 


భౌతికవస్తువులు జడజగ తంభూతములు; ఇవి నర్వజీవరాశి 
దేహవయువములను గూర్చుమ. ఇవన్నియు మూల ప్రకృతినుండి 
జనించి కొంతకాలమున కందేచేరును. ,వకృ్శతి యేకరూపముగాః 
రన్పట్టుచున్నను, సూక్ష్మ వస్థలో భిన్ననూత్రములం దిమిడియున్నవి. 
జీవేశ్వర [వవృ త్తివలన నీ సూక్ష్మ వకృతియే వా వ్యాదృశ్య జగత్తు గాం 
ఐరిణామమందును. ఈశ్వరుండు _సకృతినుండియే రూపకల్పన మొన 
రును. |వక్ళతియే రూపముల కుపాదాన కారణము, ఈశ్వరుం 
డీరూపములలో6 |బ్రవేశించి, యంతర్భ్ఫూతు(డై యుండును. * అవ్యక్త 
మూలప్రకృతి బాహ్యపక్సతిగాం బరిణతినందులోపున నిరువదినాలుగు 
వేకృతి జన్యవదార్థభేదము లున్నవి; మహత్తు అహంకారములు, బుద్ధి 
మనస్సు, పంచ కర్మేందియములు, పంచ జ్ఞానేర్యదియములు, పంచేం 





1) పూర్వము ఫిముడ్కు హనుమంతుండుగా నవశరించిన వ్రాయనే బుధు'6డ్లై 
యవతరించెనని యాతని యనుచరులు భావించిరి 


2) 1,425. 


802 భారతీయత ్త్వశాస్త్రము 


(దియ విషయములు, వంచభూతములు, మూల వకృ్ళతిలోనివి సూక్ష్మ 
రూవములలో మండును, 


12=ఈశ $రుండు-జగ త్తు 


జీవజడజగత్తు * మిథ్యారూవమని కాని యీశ్వర వరరూవమని 
కొని చెప్పుపద్ధతులను విసర్జించి, తద్దద్రైపతవాదమును మధ్వాచార్యులు 
(కిపొదించెను. జీవాత్మ వరతంతమై యీశ్వరునిపై నాధారవడి 
యున్నది; వృక్షజీవితమున కాధార మందు (బసరించు (పొజసార 
మైనల్లే, నరమాత్మయొక్క [పొణాధారమైన శ_క్టిసాహాయ్యములు 
లేనిదే జీవాత్మ నిలువలేదు. నిత్య వరస్వరూపిణి యెనను లక్షిగూడ 
నాతనిపై నాధారవడియున్నది. జగమున కుపాదానకారణనుగు 
[వకృతి కధిదై వమే లక్ష్మీదేవి. తనకు సంబంధములేని |వకృ్ళతి నెట్లో 
యీళ్వరు(డు బై తన్యవంత మొనర్చును. (వకృఠియు నెల్లో యీశ్వరా 
ధీనత కంగికరించును. 


ద్రైకతార్ణమును గల్చ్పించి వమర్థించుటకు మధ్యాచార్యు లనేక (కుతి 
వాక్యములకు (శమళోం |బయళశ్శించి తన కనుగుణ మొనర్చవలసి 
వచ్చినది. “తత్త్వమసి” మహావాక్యమున కర్థము చెప్పుచు, నది 
జీవేశ్వరై కత్వమును జెన్పదనెను. ఆత్మకుం గల లక్షణములు మూల 
ములో నీశ్వర లక్షణతుల్యములే యని దాని యర్థము. 1] ఈశ్వరాంశమే 
జీవాత్మయని (వకటించు వాక్యములకు నిదే యర్థము, |తతివాక్య 
ముల నొతం౭డింకొక క్రమములో జదువును. న ఆత్మా తత్త్వమసి యను 
దానిని స ఆత్మా అతక్‌ త్వమసి యని చదివి “ఆత్మ నీవు కావిని చెప్పును. క 
“ అయమాకశ్మా (ఐసహ్మ' యనునది కేవల జీవాత్మస్తుతి వాక్యమగుమ, 

1) 2,3, 29. 

2) భగవద్గీత 1ర్క్‌7, 

త) మాధ్వభామ్యము, బృ ఆ. త్ర ప్ప, 114, చూ ధాౌళ ఉక 68,7. ఈ 


వాఠ్యము “త్వంరదియోఒనీ' లేక ఠ్వం తిస్యాన్‌ యను వాశ్యములకు సరిపోవునవి 
శెన్ప (బడెను, 


దశమాధ్యాయము : శై వమ్ము శా కమ్ము అనంతరవై ష్టవము 303 


లేదా ధ్యానోనయో గార్థమం్మతమని యాత డర్థముచెప్పెను, మజియు 
నది ఖండింపందగిన పూర్వవక్షమును జెప్పుననెను. జీవ్యబహ్మైక్యత్వ 
మును జెప్పు వాక్యములలోనున్న జీవ బవ్మ శబ్దముల కర్థాంతరములు 
(వకటించి మాధ్యుండు వాదెంచును. ఆత్మ [బ్రహ్మ మెట్ల న ఆత్మకు 
వర్థనశీలముమ అటనశీలఅమునుగల వనీ యాతడు వాదించెను, 


మూలఖేదము లెన్ని యున్నను, నీశ్వరు నమోఘాధిసత్యమువలనం 
(వ్రవంచములో నేకత్వ |కమములు నిరాతంకముగానున్న వి. (దవ్య 
ముమ, గుణమును, నంశమును, పూర్ణవస్తువును వేజువజచు విశేష లక్షణ 
మును దీసికొని యేకత్వా నేకత్వముల ననుసంధించును, ] విశేషము 
నెంఖ్యచే ననంతము. వీఅన నది నిళ్యానిత్యవస్తువులలో నివసించి, 
భావాఖభావరూపమునకుం జెందునది. &క్యయభఖావరూవమునుండి విశేష 
మింకొక యభొవరూనమును వేజుచేయును కాని యొకవిశేషమునకు 
వేతొక విశేష మెట్లు ఖేదించును. ఇంకొక విశేషముచే ననుటవలన వభావ 
స్థితి యేర్పడును. అందుచే విశేషము స్వయంగనిర్ణయశ క్రి గల దని 
చెవ్పంబడెను. విశేషవ్యాయముచే భేదములు పొరమార్థికముగా సత్య 
ములుగావని నమ్మిన చో భేదములతోంగూడిన (వనంచమున కర్థముచెన్న 
వచ్చును. విశేష వ్యాపారముచేతనే జగత్తులో భేదమున్నది. విశేషము 
వరమాత్మకు భిన్న మైనదై నచో౬ బరమాతై్యైకత్వమే నశించును; అట్లు 
గాక్క విశేష మభిన్న మైనచో నది విశేషమే కాంజాలదు. 


18 . ధర్మవణ _ మతవజ 


జ్ఞానమే మన మీశ్వరునిపైం బూర్తిగా నాధారవడి (పేమింప 
వలయునని మనకుం దెలియంజేయునది. * ఆత్మానాత్మ సంబంధమైన 
సర్వవిషయములనుగూర్చిన సమ్యక్‌జ్ఞాన మీశ్వర జ్ఞానమునిచ్చును; 
ఈశళ్వరజ్ఞాన మీశ్వరభ క్తి నుదృవించంజేయును. తత్త్యవివేక చరమా 











1) న్యాయామృరము, వాళ్యుము, 3, వు 137. 
2) ౩349 


౨04 భారకియత త్త ్వశాస్త్రము 


ధ్యాయమున మధ్యాచార్యుం డిట్లు వెప్పినాండు. “ఈ పరిచ్చిన్న జగ 
_క్రంతయు నిత్యము హరికధీన మైయున్న దని యొజీంగిన వనికి. 
దప్పక ముక్తి లభించును.” 


నిష్మలుషధర్మానుస్థానము మోక్షమునకుం బునాది. ధర్మనీయమ 
ముల నంగీకరించి నిష్కామముగా విధులను నెరవేర్పవలెను. ధర్మ 
(పవృ త్రివలన సత్యదృష్టికలుగును, సమర్థుడై నగురు ముఖమున చేదా 
భ్యానటి.చే నమ్యక్‌జ్ఞానము లభించును. (వతివ్య క్రీయందుం బర 
మేశ్వరునొకయంశ మెణింగెడి శక్తియున్నది. సమర్థుండగుగురువీ 
భిన్న_పకృతులనెటింగి బోధింవవలెను;ు “ఏ లక్షణమును దర్శించుట 
కెనని కర్ణతయున్నదో రానినెలుంగుటవలన మోక్షసిద్ధిమగుము గాని 
మార్గాంతరము లేదు.” ] దేవద్విజుల'కే వేదాధికారమున్నది; స్త్రీ తా[దులు 
స్మృతి పురాణ వఠనముఖవలన తరుణోపాయము నొందంగలరు. 
(గ్రహించు శక్తిగలవార అందణకు వేదాంతము నభ్యసించుట కర్ణతను 
మధ్యాచార్యుం డంగీకరించెను. * వీల్హై నన్నిపర్యాయము లీళశ్వరుని 
యందుంజిత్తమును అయింవంజేయు ధ్యాన మవసరమని చెవ్పంబడెను. 
ధ్యానయోగములో దై వకృపచే నవరోక్షానుభూతి లఖింవంగలదు. మెజుపు 
వలె. జలింవక సూర్యునివలె నిశ్చలమగు నీశ్వరభ్యానము కలిగినంతనే 
బంధములు విచ్చిన్నముల్లై ముక్తి అభించును. 


ఈశ్వరసొన్ని ధ్యము సూటిగా లభింపదు. వాయువు మధ్యవ _ర్ధి 
మధ్వాచార్యుండు సమర్థించిన దై వకృపై కవాదము మిన కాగ స్టైెజావాద 
మును స్మృతికిందెచ్చుమ. మానవుండెన్నండున మోక్షార్హత నార్జింపం 
జాలండు, దై వకృవ వలననే రక్షికుండు కాంగలండు. నచ్చీల మీశ్వర 
కటాక్ష హేతువు కాంజాలదు. నిక్హైతుకముగా నాతండు కొందజకు మోక్షార్హ 
తను కొందజికుదుర్గతి పాతతను గభ్గించును. ఈశ్వరనంకలై ృఏకమా[త 
ముననే కొందజు ముక్తులు కొందజుబద్ధులు నగుదురు. ఈశ్వరనిర్ణయము 
ననన టా స 

1) మాధ్యథావ్యము, 3,353 

2) 1,1,1, 


దశమాధ్యాయము: శై వము, శాక్తము, అనంతరవై ష్టవము 305 


నిష్కారణము, నియనరహితము, నమ మధ్వాదార్యుని వాదమును 
హిందూసం[వదాయ మంగీకరింపదు. అత్మ భీన్నదశలకు |బహ్మ 
సంకల్పమే 1 కారణమైనన్కు మనఖభ క్రి ప్రొబల్యమున కనుగుణముగా 
నీశ్వరకటాక్షము చేకూరుననియు సూచింవ(డెను. మన శీలసంపద 
వలనమా[త్రమే మోక్షము రాదు; ద్వైవనవాయము కూడ నవనరము. 
మన (ప్రయత్నము అవ్యక్తమగు పరబ్రహ్మమును వ్యక్త మొనర్చం 
జాలివు. మనభక్తి కాతని మనస్బ్నుకరగినపు డాతండు పొడచూపును, & 
భ క్తునిభ క్రీ శీశ్వరు(డు బదులుచెన్సును. మధ్యానుచరులలో ఖిన్న వర్గ 
ములనారు, దై వేచ్ళయే సర్వకారణమనియు, మానవునికి గర్హృత్వ 
స్వాతంత్ర్య మున్నదనియు; గొన్నిఖేదములతో నంగీకరింతురు, 
జ్ఞానమ్ము భక్తి విధ్యుక్తకర్మ నిర్వహణము నుఖ్యములై నవి, దేహ 
మును విష్టుచిహ్నాంకిత మొనర్చుకొనుట, బిడ్డలను వీష్టు వివిధనామ 
ములతోం బిలుచుట్క దానధర్మదయావిశ్వానము లాచరించుటయు నీశ్వర 
'సీవలోని యంగముణ, స్టైనకృపా _స్పాప్తికి దైవారాధన నువిలంఘ్య 
మగు |ప్రథనునూతము, జ్ఞానవహిత కర్మచే బాక్మాభ్యుదయముకల్లును, 
కర్మ్శకలానములు, యజ్ఞములు, యాత్రలు మంచివే, వవీవధతో( గూడిన 
యాగములు నిషేధింపంబడెను; యజ్ఞములలో జీవత్సజీవునకు బదులు 
పిష్టపళవు నువయోగించుట కాదేశింపయిడెను. 


(ప్రొరబ్ధికర్మాంతమువజకు దేహసంబంధనూత్మకుందప్పదుకాని 
దేహపొతముతోం బూర్జమోక్షసిద్ధయగును. జీవన్ముక్తి కవకాశమున్నది. 
సత్యము నెటింగియు మోక్ష హేతువై న దైవకృవ లేకున్నచో నెవండును 
దేహబంధవిము క్తుండు కాంజొలండు, ఇదియే జీవమ్మ క్రి, శుద్ధమోక్ష 
మీశ్వరానుగహమువలననే కలుగును. 





1) 3,2,0 
2) 3,2.23,27, 
భా 5-20 


306 భొరతీయక త్త కకాన్ర్రము 


భాగవతము ననునరించి మోక్షమనంగా నన్యరూవముఖను విడిచి 
'స్వన్వరూపవ్యవస్థితిని బొందుటే, 1 అది జివేశ్వరైకత్వముగాదు; జీవేశ్వర 
సాహచర్యము, నుమ స్తీలోనలెనో లేక _వళయకాలనుందు వలెనో జీవే 
శ్వరభేదము గానరానిచో నది మోక్షముగాదు. * సృష్టిలయకాలములంద్దై 
నను ముక్తజీపులు తమ వ్యక్తిత్వ జ్ఞానమును గలిగి యుందురు. 
మోక్లావస్టలో దుఃఖనివృ త్రి, సుఖానుభూతియుంగల్లును, కానీ జీవాత్మ 
యాశ్వరతుల్యవదవి నొందంజాలదు. ఈశ్వరసేవయే జీవక_ర్తవ్యము, 
.అిహ్మైకత్వమే మోక్షమమ దాని కర్థమేమనంగా (వ్మాసాక్షాక్కారసిద్ధి 
కలిగిన దనియే, “*వరబవ్మామును జూచువాండు వర్మబహ్మమే 
యగును,” * మున్నగు వాక్యములకు జీవబహ్మైకత్వ మర్ధముకాదు. 
ము_క్రపురుషులకందజకు నమాననంకల్స లక్ష్యములేయుండును, * వారికి 
నిజముగా గోరికలుండునుగాని వారికోరిక లీశ్వరుని కోరికలీ, వా రీశ్వర 
ధ్యానమును విలాసముకొజకుం చేయుదురు, * వారి కోర్కె లేవయత్న 
మును లేకుండ సిద్ధించును, * వారు స్వచ్ళందనంకల్పుల్టె , తద్ధన త్త 
మయ దేహముల ధరింతురు; ఈ దేహనులు కర్మజములుకావు, వారికట్టి 
దేహములపై నఖిమానముండదు. వారు దేహధారణము వేయకున్నను, 
మనకు స్వస్ననుఖమువలె వారికానంద మెప్పుడును అభించును, మోక్షము 
చాందినవారు సంసొరవిము క్తు లగుదురు$ అన్యులుతమకర్మ ననుసరించ్చి 
జన్మాంతరములం బొందుదురు, నురణించిన వెనుక, స్థూలదేహము 
దాని కారణాంశరూవనులోనికి శిథిలత గాంచి జీవాత్మ, దృగ్గో చరము 
శాని నూక్ష్మ దేహమును ధరించి, యింద్రియములను దోడ్కొన్కి నరక 
“ముల లోనికిం గాని శతేజోమయములై న చందలోకముల లోనికి 





శ) మాధ్వభాష్యము, బ్మి,ఆఉ.పు, 118, 
2) తత్ర్యముక్తా వళి వ, 55-56, 

8) 49,16. 

4) 3,3,27 

ర్స్‌ ఉతర, 

8) 44, 10.16, 


దశమాధ్యాయము $ శైవము శా రము అనంతరప్టై ష్టవము 807 


గాని పోయి కర్మ లమభవించును. తరువాత మరల మాతృగర్భమునం 
(టువేశించ్తి యీ లోకోచితశరీ రమును గాంచును. 1 జన్మాంతర పరంపర 
యీ విధముగా సొంగుచు, నీశ్వరభ క్తి వలన గొందటు సిద్ధిబొందుటయు, 
దై వద్యేషమువలనం గొందలు నరక [పొ ప్తి నొాందుబయుం దటస్థించును, 


14 _ విమర్శ 


(వ్రవంచ మేక నూత్రబద్ధమని జ్ఞానము చూపునేగొని వావ్యా 
సంబంధమునుమాతమే గలిగియున్న జీవేశ్వరజడపదార్థ విభాగమును 
జూవదు, జీహాత్మకును, జీవాత్మలో నంతర్వ ర్తిర్దరై వనిజేయు జగదేకత్వ 
న్యూకములకు. జెప్పయడిన సంబంధమును సంతృ ప్లికరముగా ఖీదు, 
ఈశ్వరుండే సృష్టికర్ణయైన చో, జగదారంభపరిజాను మీశ్వరనంకల్పముచే 
వైనచో మనము సృష్టి కర్టముచెన్సవచ్చును. కాని కోరిక గల దేదియై 
నను పరిచ్చిన్నత గలదనువిషయము దీని కడ్డు వచ్చును, ఈ భావము 
ననుసరించి యీశ్వరుండు వరిపూర్జుండుగాం డననలసివచ్చును, జగ 
మీశ్వరునిపై నె ట్లాధారవడినదో విస్పష్టముగాం జెవ్వంబఢలేదు. ఈశ్వ 
దుండు నిజముగా న్వతం్మతుండై నచో నన్వుడు బాహ్యమైన దేదియు 
నాతనీంబరిచ్చిన్ను నొవర్సంజొలదు, దై ్వత మీశ్వర పరిపూర్ణతకు లోనము 
ఘటించును. మధ్యాచార్యుం డవరిచ్చిన్నతను భాననూ(క్రముగాం దీసి 
కొన్న కారణముచే డానికి బరిచ్చిన్న జగత్సంబంధమును నరిగాంజెన్స 
లేకపోయెను; (బ్రహ్మయు జగత్తును సమానముగా నిత్యములైై నచో 
వానినంబంధ మెట్టిది! ఈ సంబంధమును నిత్యమైన దన్నచో |బహ్మ 
మువ కితరవిషయములు బంధము అగునా? జీవులలో (బవ్మానంబం 
ధము సహజమైన దన్నచో నదియు౭బొనంగదు; ఏలన జీవనరబంధ 
హీకువు బ్రహ్మమందు లేదు. (బ్రహ్మమునకు జీవనిమీ త్రమే లేనప్పుడు 
జీవసంబంధావనర మనరే లేదు. జీవేశ్వరసంబంధము నిర్హేతుక శాటన్థ్య 
నుమటకును వీలులేదు, ఏలన జన్మరహితములై న జీవులమ్మ వరమే 
్వరుని శాశ్వశత్వమునకు బంధించుళోనంగల్గుపంబంధ మొకటున్న చో 





1) 3,1,29. 


308 భారతీయ త త్త్వకాస్ర్రము 


వది కేవల కాటస్థ్యము కాంబాలదు, జీవ జడవదార్థములు వరబ్రహ్మ 
ముప్రై వాధారవడునవై. నచో నవి [ద్రవ్యము అనంబడవు. వీది సయం 
సంపూర్ణమా, వ్యయం నిర్భ్ణయశ క్తిగలదో) వీది పూర్ణ స్వతరత్రార్థ 
యు గ్‌ మో దానికే * [ద్రవ్య మగు ను శ్రమార్థముగలడు. పరబ్రహ్మ 
మునకే యట్టి లక్షణములున్నవని మధ్వాచార్యుం డంగీకరించును, [సత్య 
క్షముగనో వరోక్షముగనో పర్య మా విష్థువునుండి జనించెమ. ఆతని 
కుమారుడగు వాయువు భార్యయగు 'శ్రీజివియుం గూడం బూ ర్త్‌ిగా 
వాతనిపై నాధారవడుదురు, _ విష్ణువు జగత్సరమార్థన్వరూవ మనుటచే 
నితర విషయములకు పరతం్యతత, జన్యవ్య క్రిక్వము లేదనుకొన నవ 
వరములేదు. 


మజీయు: గొందల నేర్చి రక్షించు సిద్ధాంతము నైతికజీవిత 
మునకుం (బ్రమాదకరమైనది. జీవులకు సర్వమిదివజకే దై ద్రైవముజే నిర్ణ 
యింవంబడిన దను భావవద్ధతి మధ్వాచార్యుల యితర భావములకు వ్యతి 
శేకమైవది. ఈశ్వరుని ధార్మిక _వవృ్తికి లోపము నాతని నిష్పక్షపొత 
దయా దృష్టి కపార్థమును ఘటించును. పురుష షయత్నము నిరర్ధక 
మగును; నీలన మానవుడు తా నీశ్వరకృవకుం బాతుండన నికాని, కాదని 
కాని ఎట్లు తలంచినను మాంద్యము, నైరాశ్యము నాతని నావరించును. 
మనకు భావిగతి తెలియనిదై నచోం, బరి జద్ధుల మగుటకు మనము 
యక్నింపవచ్చును. జ్ఞానము లేకున్నను మన మాశతో నుండవచ్చును. 
కాని యీ సిద్ధాంతము మనల నుదాసీనకా వంకమగ్నుల నొనర్చును. 
దీని నుండి బయల్వేడలు ప్రశ్న యేమనంగా, మనలో స్వర్గసంపాదన 
ముశై గోర్కింగలుగంజేసి దానికి మీ ధనర్జులని శాసించుటవలన నీశ్వ 
రుండు మనల నవమానపూర్వక హేళనకు గుజిచేయుటలేదా ? మానవ 
జన్మ మె క్తిన (వతివ్యక్తియం దంతర్నిహితమైన దైవత్వమును విక 
సింపంజేసికొమట కవకాశము లున్న వని నిశ్చయమైనంగాని సార్థ కమణు 
చైతిక పవృ త్తి కవకాశములేదు, జీనాత్మ చిదానంద రూవమనీయం¢. 
దా వద్టిదని యెలుంగదనియు, నీశ్వరుండును చిదానందుండియనియు 
నీ సంగతి వాతం డవిచ్చిన్నముగా నెలుంగుననియుం గొన్ని వాక్యముల లో 
మధ్వాచార్యుండు చెప్పినాండు. అందు జీవేశ్వరుల కెంతభేదమున్న ను 


దశమాధ్యాయము 8 శై వము, శాక్తమ్యు అనంతరవై వము ౩09 


నది మూలఖభీదముకొదని తెలియుచున్నది జీవాత్శస్టిరి॥ యజ్ఞానావరణ 
పరిమాణమును దెలుపుననియు, ము క్ర జీవుల కీశ్వరునీతో ఖీదముండ నవ 
కాశము లేదనియుం దెలియం గలదు. వ్యవహార [ప్రపంచ ఖీదములను 
నునము వరమార్థప్రవంచమునకుః గూడ ననువంధించుటనలన నిట్టి 
సిద్ధాంతము ఈదయించును. 


15 - నింబార్కుండు 


రామానుజు ననంతరము మధ్యాచార్యునకుం బూర్యము నించు 
మించుగా 11-వ శతాబ్బమున జీవించిన తెలుంగు వైష్ణవ వాహ్మదు(డు 
నింవొర్కుండు, వేదాంతపారిజాతసొరభ నును (బహ్మనూ(త భాష్య 
మున్కు జీవేశ్వర జగ ద్భేదములమ వివరించు దశళ్లోకి యనుదాని 
నాఠండు రచించెను. ఇతనివాదము దై కాదె తము. నింబార్కుని 
వాదమును సమర్థించుచు, త త్త్వప్రకాశికయను భగవద్గీతా భాష్యమును 
శేశవకాశ్శీరులు రచించెను. నింబార్కుని |బహ్మనాత్రభావ్యము (అహ్మ 
పరిణామ వాదమును వివరించును. పురుషోత్తముని స్వతం స్థితి కిని 
జీవ వకృతుల పరతం|త్రస్థితికిని భేదము చెవ్పంబడెను, జీవేశ్వరు లిరు 
వదు నాత్మజ్ఞానముకఠలవా రయ్యు, జీవునిజ్ఞానము పరిచ్చిన్నము; ఈశ్వ 
రుని దట్టిదికొదు, జగత్తు భోగ్యము, జీవుండు భోక్తయు, నీశ్వరుండు 
నియుంతయునై యున్నారు, 


నింబాడ్కనివాదము ననుసరించి శంకరు నర్థములోంగాకున్నను 
జీవాత్మజ్ఞానస్వరూపి, నూర్యుండు కాంతియు:గాంతి కారణమునై నల్లి, 
జీవాత్మ జ్ఞానము జ్ఞాతయుగూడనై యున్నది. ఆత్మకు గుణనంబంధము 
ధర్మికి ధర్మసంబంధము; ఇది ఖేదాఖిద సంబంధము, ధర్మిధర్మములకు 
భేదము చూపట్టదుకాని పూర్ణననుత్వములేదు. జీవ మణువరిమాణము గలదై 
నమ; వ్యాపకశ క్రి గల జ్ఞానమువలన దేహములో నన్ని భాగములలోని 
బాధలను [గహించును.! జీవికి గృర్హ్భృత్వముగలదు. జీవికింగర్హృత్వము 

1) కేళవ్వండు. చెప్పినాండు; “నాఒసినిరర్ధకం (బ్రహ్మ శన్యళ్ఞాన్యకియాదీనాం 
స్వాభావిక శ్షీనాం " (1,1,5,) మటియ్యు * ఆనందమయ శబ్దవిశష్టా ఆక్మా[ఐహ్మైవ," 
(11/19) 


310 భారతీయత శ ్యశాస్త్రము 


లేదని చెన్న (వీతివాళ్యముల కర్థము, జీవకర్హృత్వము పరతం తమని 
మామే, సర్వావస్థలలో నానందమే జీవునిలక్షణము, జీవికి న్య్వతం(త 
జ్ఞాన ప్రవృత్తులులేవు, నుషు ప్రీ మోక్షావస్థలలోజివి యుండును. ఈశ్వరుం 
డెవ్వుడుమ నియంతయైనబ్లి, జీవుం డన్నియవస్థలలో నీశ్వరాధీనుందుం 
జీవనంఖ్య అనంతము; వాని కేశ్వరుండే పోషకుండుం 


జడజగత్తునకు మూం౭డుత శ్ర ములున్నవి. (1) మూలప్రకృతి 
నుండి రానిదగు అపొకృతము; అనగా రామానుజుండు చెప్పిన శుద్ధ 
సత్త్యమువంటిది; ఇది యీశ్వరుని నిత్యవిభూతియై "యీశ్యరదే హ 
మును నిర్మించును. (2) |తిగుణాత్మక (వకృతి దానినుండి జనించి 
వని, (శ్ర కాలము (స్రకృతికాలములు జగర్‌స్థికికీ ముఖ్య హేతువులు. 
జీవాత్మల వలెనే యీ మూండుత త్ర్వములు నిత్యములై నవి, 


ఈశ్వరుని నిత్యన్వభావము నియంతృత్వము. నింబార్కుండును 
శేశవుండు (పహ్మనిర్గుణత్వలక్షణమును నిరసించి యీళ్యరు నికనేక 
కల్యాణ గుణములను కెప్పినారు. కృష్ణుండే వరమేశ్వరుండని నింబా 
ర్కుండుచెప్పి యాత నికీ ననున్త కల్యాణగుణము లున్నవనియంం 
గామాహంకారాజ్ఞాన సంగత్వ దోషములు లేవనియు వర్ణించివా౭డు. 
అశండు వాలుగు వ్యూహములుగలిగి, యవకారములను ధరించును, 
జగమున కాతండే ముఖ్యోపాదానకారణము. ఆతని సూక్ష్మములగు 
చిదచిదూవళ కుల యావిష్కరణము వలననే విశ్వమేర్చడినదగుటెబి 
మపాదానకాధణ మయ్యెను. జీవులకుం గర్మఫల సంబంధమును, వాని 
నమభవించు సాధన సామగ్రిని కల్చ్పించుటచే నాతండు ముఖ్యకారణము 
నయ్యొను. (ప్రవంచము మిథ్యయని కొట్టివేయుటకు వీలులేదు. ఏలన, 
నది యీశ్వరునిలో సూక్ష్మరూపమునుండి పరిణతి వందినదే, నింబా 
ర్కుండు వివర్తవాదమును నిరసించి జగత్తు నిజముగా మిథ్యమైనచో 
నది యింఖొకదాని నాచ్చాదింపం జాలదనెను, 


జగజ్జీవేశ్వర సంబంధము పూర్ణాఖేదము గాదు; విలన్క భిన్న త్వ 
ముమ (వ్రతిపాదించ్చు ననేకములగు నుపనిషద్వాక్యముల కిది విరు 
మగుటయే కాక, వివిధత_త్త్వములకుం గల స్వభావ స్వరూపముళ కన 


దశమాధ్యాయము। శ్రై వము, శా క్రము, అనంతరవై ష్టవము 311 


న్వయ దోషము నాపొదింఛును, లేక యీ మూండు త_క్వ్వమ్లులును 
భిన్నము లనియు. జెప్ప వీబలేద్యు వలన వట్లుబెప్పు టీక్రై కత త్త్వము 
నుగ్గడించు మవనిషత్తులమ (దోసిపుచ్చుట యగును, జీవాత్మకును 
జగత్తు నకును బర'మేశ్వరుండు పూరి ర్తిగా థిమ్మ డ్డి నచో నాతని సర్వ 
వ్యాపిత్వమునకు లోవము సంభవించును. జీవాత్మవలెన్కు లేక జగము 
వలెను బరనూత్మయుం బరిచ్చిన్నత గలిగినదై న, వానినిం బరిపాలింప 
లేనిదగును. అఖేదమే సత్యము, భిన్నశ్వ ముపాధి వశమున వచ్చిన 
దనియు? జెప్ప వీలులే దేలన, 1బహ్మ కుపొధిసంబంధ మున్న దనవలపి 
వచ్చును. అప్పుడు |బహ్మమునకుం బరిశద్ధతపోయి, దోషములు, నుఖ 
దుఃథాదికనుులు సంభవించును. ఇది ద్రహ్మన్యభావమునకు విరుద్ధ 
మగును. అందుచే ఖేదాఖేదములు రెండును నిజనుని నింబార్కుండు 
నిర్ణయించెను. జీవ జగళ్తులు భిన్నస్వరూపగుఐములు కలవగుటచే 
(ఐహ్మభిన్నములు. కాని యవి భిన్న ముకావు ఏలన (బ్రవ్మాధారము 
లేనిదే వాని క స్తిత్వమేలేదు. భిన్న త్వము సరతంత దత్తాభావమునుు, 
అభేదము స్యతం[(తసత్తాఒభావమును విశదీకరించును. ఈ ఖీదాభేద 
వాదము ననుసరించి, “త _క్ర్యమసి” యను మహావాక్యమునకు, “తత్‌” 
అనంగా నిత్యము సధ్వవ్యా స్తమునగు |బహ్మమనియు, “*శ్వమ్‌* అనగా 
(బహ్మముపై నాధారవడు జీవాత్మ యనియు, 'అసి" రెందికింగల భేదా 
భేద సంబంధమును దెలుపు ననియు సర్థముచె ప్పెను. రవికి, రవికిరణ 
ములకు, నగ్నికి నెరనులకు నట్టిసంబంధమేయున్నది, శీనజడములు 
(హ్మభిన్నములయ్యుమ్క తరంగములు జలముతోడనుు, చుట్టలు (కాడు 
తోడను వలె |బహ్మముతో ననన్యవ౦బంధమును గలిగియున్నవి. ఈ 
భిన్నవస్తువులు పూర్తిగా వ్యతిరేకములు! పంబంధ చావ్యములుమ 
గావు. భేదాఖేదములు రెండును సమానసత్యములు; నీది ఖిన్నమో యది 
పమానమువై యున్నది, 


కాని జీవులు జగము స్వయంసంపూర్ణములు గావు ,ఈశ్వరాధీన 
ములై వర్తించును, 1 _ప్రళయకాలమున జీవజగత్తులు సూక్ష్మరూపము 





1) దళల్లోకి 7, 


312 భారతీయత త్ర్వశాస్త్రము 


లలో నీశ్వరునిలో(జేరును. (పళయమునకును పునన్నృష్టికిని మధ్యకాల 
మందు చేతనాచేతము లన్నియు సూక్ష్మరూపమున నీశ్వరునియందే నిలు 
చుమ. (బహ్మ శక్తివలన మజల సృష్టి జరిగి (వతి జీవియుం దదను 
గుణ దేహమును ధరించును. 


చేతనాచేళనజగత్తులు |బహ్మముతో౭గలస్కి యొక వముచ్చయ 
వ్యక్తి యగువనియు, నదియే జగత్తున కుపొదానకారణ మనియు 
కెప్పుసిద్ధాంతమును నింబోర్థుండంగీకరింపండు; (అ వృముయొక్టృ శక్తియే 
జగదుపొదానకారణ మనియు, వా శ క్తి యొక్క, వికారములు (బహ్మామున 
కంటవనియు నాతడు వచించెను. రామామజుండుచెప్పిన దేవుని దేహ 
మునే నింబొర్కుఃడు శ క్తియనెమ, సృష్టి నిర్మాణమునకు దేవునికి 
సామగ్రి యవసరములేదు. ఆతండు సర్వశక్తి సమన్వితుండగుటచే 
(హ్మాండమును సంకల్పమాతముచే సృజింవం గలండుం 1 ఈ రీతిగా 
(బ్రహ్మము (ప్రపంచమునకు ముఖ్యోపొదానకారణమై యున్నది, జగత్తు 
(్రవ్మన్వరూవమే; తన పరిణామకార్యముల కది [బహ్మముపై నాధార 
సడియుండును. కాని యొకవిధముగా (బహ్మమునకది వేజై నది, (వకృతి 
పరిణొామమునకు మూలము గుణ్యతయమను మామూలువాద మంగీక 
రింవంబడెను, 2 


వరమేశ్వరుండు సర్వపర్గుణ సంవన్నుండు; దోష రహితుండు 
నూర్దవ సొందర్య, మాధుర్యలక్షణ పరిపూర్ణమైన దివ్యదేహము గలవా 
డని చెప్పంబడెను. * జీవులనంఖ్య యనంతము; వాని కణు (సమాణము 
గలదు. [వతి జీవియు బ్రవ్మాతేజోరాశిలోని యొక కిరణమే మూర్తి 
భవించినది, * పరిపూర్ణ జీవబ్రహ్మైకత్వము నీ సిద్ధాంత మంగీకరించదు; 
వీలన విశేషణ కారతమ్యములచేం గలుగు భేదములను ' నిర్మూలింప 





1) 1,1,10, 
2) దళక్లోకీ 3, 
త్రి దళట్లోకీ 4 
శ్ర (బహ్మసూ(త భామ్యము. 23,42, 


దశమాధ్యాయము | శైవము, శాక్తము, అనంతరవై ష్టవము 313 


వచ్చును. శేవలానేకత్వమునుగూడ నంగికరింవదు; వీలనర బర 


(ఇవ్మాముయొక్క సర్వవ్యాపకత్వమునకు, నాతనినంపూర్ణకాస్వభావము 
వకు లోనము సంభవించును. 


అనా ద్యవిద్యాఫలితముగు కర్మవలన జీవునివరితద్ధన్వ భాన మాచ్చా 
దిశ మగును; కాని ధై వకృవ దాని నుచ్చేదింపంగలదు. వవ క్తి కియనం౭గా 
సంపూర్ణనుగు నీశ్వరార్పణమే మోక్షసాధనము, (ప్రవన్నులగువారియెడ 
దయ౭హాపి వరమేశ్వరుండు వారిభ క్రీని వికసింపంజియును; శతృలిత 
ముగా (బ్రహ్మసాక్షాక్కారసిద్ధి యగును. జీవాత్మ వరమాత్మస్వరూవ 
జ్ఞానము, దై వకృపారూపమగు మోక్షస్వభావజ్ఞానమును భ క్రి కవసర 
ములు, అవిచ్చిన్న భారారూవమగు దై నవిశేషణన్వభావ కమాను 
భూతియే భక్తి. దీనివలన స్వార్ధపరత సంపూర్ణముగా నశీంచును, 
మనమ్బ్క నిం్యదియములుు దేహము మున్నగున వాత్మయము భావముః 
దై వేశరనుగు నాధారమున్నదను భాంతీ దై వశాననములయెడ నుపేక్లా 
భావము టీక వ్య౭ిరేకభావము, అల్బదేవతలకుం ఐరమేశ్వరునకు భేద 
మెజుంగమిి నిజముగు భక్తిచేం గలుగు మోడ్లానందములను గూర్చిన 
యవిశ్వానము మున్నగు నీశ్వర సాక్షాత్మారమునకుగల యవరోధము 
లను భక్తి వలన (గ్రమముగా నిర్మూలింనవచ్చుమ, నించార్కుని మత 
ములో అక్షశారాయబులే రాధాకృష్ణులు, * భక్తియనంగా మపానన 
కాదు, (ప్రేమయే. దుర్చలులగువారి కెల్లపుడు దై వకృవసాయపడి, 
సత్యమును (బ్రదర్శించుచుండును. అన్నదివనకారాధనము నిషేధింపం 
బడెను, * శాస్రోంక్తధర్మానుష్టాన మవిలంభ్యుము; భక్తినహిత మగు 
కర్మ (బహ్మాజ్ఞాన సాధనము, క 


రామానుజ నింబార్కు లిరువురు భేదాఖేదావసరముమ గుర్తించి 
చేతనాచేత నములు (బహ్మవిశేషణములని భావించిరి; కొని రామాను 
జుడు జీషబహ్మైక్యమున కధిక ia నిచ్చెను, నింకా 

1) దళళ్లోకీ రర, 

2) 1,1,4 

3) LL? 





warm ఆఆ గణ జ అం అలలు అ ఆటా లా 


314 భారతీయత త్త్వశాస్త్రము 


ర్కుుండు రెంటికి సమాన (పాముఖ్యమునిచ్చి రెండును సమాన సత్యము 
లని పల్కెను. మజియు రామానుజుడు చిదచిత్తులు రెండును ల! 
విశేషణము అని నిర్ణయించెను 1. . నింబార్కుండు దీనిని ఖండించెను. 
శరీర మున్నంతమా(త్రమున గుణము లున్నవని చెస్పవనసరము లేదు; 
ఏలన నొక విశేషణమునకు విషయ మా విశేషణముగల వస్తువువ కదిలేని 
యితర వస్తువులతో(గల భేదమే. చిదచిత్తులు విశేషణము లైనచో నీ 
విశేషణము విశిష్టమైన (బ్రహ్మమున శ యన్యవస్తువుతో 'ఫేదముము 
మాచించును ? 


16వల్ల భావార్యుండు 


వల్లభండు (క్రీ, వె, 1040 దక్షిణావథమునకుం జెందిన తెలుంగు 
(బొహ్మణుండు! ఊత్తరదేశమునకు వెడలి, పదుమూండవ శకాబ్బమునకు 6 
జెందిన విస్టుస్వామిభానములను ఖెంపొందించెను. ఈతండు స్థాన 
(శయ (నమాణమునే కాక, భాగవతమునుగూడం (బమాణముగా పీక 
రించెమ, తన రచన లగు అమభాష్యము, సిద్ధాంకరహస్యము, భాగ 
పతటీకా సుబోధిమ * లలో శంకర రామామజ భిన్నమైన యా స్టీక 
చేదాంత మతమును |వతిపొదించెను. దీనినే టద్ధాదై దై్వైతమందుడ; 8 
(వ్రవంచమరతయు సత్యమును (బ్రహ్మముయొక్క నూక్ష్మరూవమునని 
యాతడు వచించెను. జీవజగత్తులు సూక్ష్మ రూవములో (బ్రహ్మమే. 
శీవ్య కాల, (వర్భతి లేక మాయలు నిత్యవస్తువులని వల్లభుని స్‌ు 
ఆవి (బహ్మరూనములే కాని వేలుకావు. మాయయే “జగక్కారణమని 
మడువువారు శుద్ధాదై్యైశులుగా రేలన, |బహ్మేతరమైన దింకొక టున్న దని 
వారు చెవ్నదురు, * శంకరుడు _బహ్మ మాయాశక్తి వలన జగదుత్చ క్తి 





1) విదబిద్విశిష్ట సర వే.శ్వరాదై $తము, 


2) గిరిదడుని కుద్ధాద్ర్వైతమార్తాండము నారికృష్ణవి |ప్రమేయర క్నార్షభము నీ 
శాఖకు శైందినవి, 


3) శంకరుని శేవలాద్ర్వతమ్ము 
4) 1,1,8 


దశమాధ్యాయము 4 శై వమ్ము శాక్తము అనంతరవై స్థవము 315 


ఇెవ్చును; మాయవనంటి యే యితర సదార్థావనరము లేకయే (బహ్మాము 
జగత్తును గల్చింపంగలదని వల్ల భుండు చెప్పును. అతని దృష్టికి శాస్త్ర 
మే సరము |వమాజము; శాస్ట్రవిధిని తర్క మెదిరింపం జాలదు. * 
ఈశ్వరుండు నచ్చిదానందుండు; నగుణుండు.  బహ్మ నిర్గుణమని చెప్పు 
(శతివాక్యముల కర్థ మాతని గుణము లతీతములై న వనియే. 8 సర 
మేశ్వరుండే, జ్ఞాన (క్రియాశక్తులు మ్నూర్తిభవించి కృష్ణుండయ్యెను= 
అతండే జగత్కర్త, మనకువలె నాతనికి సృష్టి చేయుటకు దేహ నువ 
నరమని తరింవరాదు. కేవ శేచ్చాశ_క్టిజి నాతండు సృష్టి చేయంగలండుం 
ఆతండు కయేకాక, భో_క్తయునై యున్నా౭డు. క ఇతనికి దేహావనర 
ములీదు గాని భక్తుల పంకుష్టికొల కాతండనేక రూవములు ధరించును. * 
అత్యుత్తమమైనది కర్మతోంగూడిన యజ్ఞరూవము, బ్రాహ్మణోక్త 
కర్మలవలన నీ యజ్ఞపురుషుండు కృపంజూపును- జ్ఞాననహితమూర్తి 
(బహ్మము, ఉవనిషద్ధానమే శక్సాధనము. వరమేశ్వరుండ్లై న కృష్ణుని 


గీశా భాగవతో క్షరీతి నర్చింపవలెను. 


మనుష్య వత జీవులలో నానంద మౌచ్చాదింపంబడినది; జడ 
వదార్థములలోం జ్ఞైతన్య మాచ్చాదిశము. ఆవిర్భావ రీరోభానలక్షణ 
సామర్థ్యముచే (బ్రహ్మము సంకల్ప మాతమున సర్వము చేయును. 
జీవుం డబ్యుపమాణము 5 గలిగి (బ్రవ్మాంశమ్రై (బహ్మతో నొకటిగా 
నుండును, * (బ్రహ్మము యొక్క ఆనంద మాచ్చాదిత మైనప్పుడు, జీవం 
డగును. జీవమావిష్మతి రూపమే యైనను, నది (బహ్మమువలెనే 
సత్యము, నిత్యము నై నది. జీవులు మూండువిధములు. శుద్ధజీవుల 
జ్ఞానై శ్వర్య నువిద్యచే నాచ్చాదింపంబడదు, రెండవ వర్గము సంసారి 
జీవులు. వీ రవిద్యాగ్రంథులలోం దగుల్కొని, స్థూల సూక్ష్మ శరీర 


1) 1,120, 

2) చ్యూ ఆతని (వ్రహ్మన్మూత భాష్యము, శై222 
8) 1,1,1. 

శ) 1,1, 20-21. 

ర 2,3,19. 

6) 2,3,4, 


316 భారతీయత _శ్ర్వశాస్రము 


సంబంధములబే జనన మరణముల నొందుచుందురు. ము క్త జీపులు, 
విద్యామహితురై , సంసొరబంధ విముక్తు అగుదురు. మోక్ష మొందిన 
జీవాత్మ, సర్వాచ్భాదనలు తొలగి, సమజగుణములను గాంచి, ఈశ్వ 
రైక్యము గాంచును, జడజగత్తు కూడ (బ్రవ్మాత్మకమే, దానిలో 
(శహ్మముయొక్క చిదానంద లక్షణద్యయము మబుగువడి, శుద్ధసా ర్తి వికీ 
స్థితియుండును, (_బ్రహ్మముయొక్క అవిష్కృతియే జగమగుటచే దానిని 
(ఇహ్మా కార్య మనిరి, నృష్టి లయములు (బహ్మము యొక్క వ్యక్తా 
వ్యక్త రూపములు, _బవ్మ ముశ్చ_క్రియై, సృష్టిరూసమున (గ్రాహ్యమై: 
లయకాలమున స్వస్థికింగాంచి యగోచరమగును, (ప్రవంచము (బ్రహ్మా 
ముతో సమానముగా నిత్యము సత్యము నై నది [బ్రహ్మ శ క్రివలననే 
సృష్టిలయములు జరుగుచున్నవి. జగత్తుమిథ్య కాదు అది (బ్రహ్మా 
భిన్నముగాదు. కారణకార్యసంబంధను సంపూర్ణ సమానత్వమే, మూల 
ములో జగత్తుబహ్మమే, తన స్వస్వరూవములో నెట్టిమార్చును లేకుండ 
గనీ, జీవ జగదూవములను (బ్రహ్మమే కాబ్బుచున్నది. జగత్తునకు 
ముఖ్యోపొదాన కారణమును (బ్రహ్మమే, * పాక్షికత్వ (కూరత్వములు 
(బహ్మమువకులేవు; |బహృరూవములై న జివులలోని భేదము సహజమైన 
దని వల్లభుడు బెవ్వను, మాయాబంధములు విచ్చిన్న మైన జీవాత్మ 
(అిహ్మ మే యని యాతని మతము. 


ఈశ్వరుండొక పూర్ణశ క్రీ; జీవుండాతనిలో నంశము. కాని జీవన శ్రా 
(బ్రహ్మ సత్తాయే యగుటచే రెంటికి నిజమగు ఖేదములేదు. నివ్వు నెర 
నుల యువనూనము విరివిగా నువయోగింవంబడెను, జీవాత్మ అవిద్యా 
మేఘచ్భన్న మగు (బ్రహ్మము కాదు; ఒక విశేషణ మదృశ్యమైన _బవ్మ 
స్వరూపము. జీవుడు కర్తయు భోక్తయుంగూడన్నై యున్నాండు, 
అణువరిమాజము గలిగినమ, జీవాత్మ తన వరిమళముచే చందనము 
కాను లేనిచోట్లంగూడ వ్యాసించినల్లే, తన విజ్ఞానముజే దేహమంతయు 
న్యాసీంచును. ఆదై ్వతరూవనుగు నేక వరమనత్యము నం౦గికరించిన 








1) ప్రొగథావము కౌరణావస్థ; టర్వంసాభావము కార్య మదృళ్యమగు పే, 
2) మమేకం 


దశమాధ్యాయము! శై వమ్ము కా_కముు అనంతరవై స్థవము 317 


రామానుజుని దృష్టిలో జీవేశ్వరభిద మెన్నండు తొలంగిపోదు. జీవేశ్వ 
రుల సంబంధము పూర్ణాంశ సంబంధను, ఇం దంశములు పూర్ణమునకు 
భిన్న ములై నవి. రామామజుని సామానాధికరణ్యము లేక విశేషణ విశేష్య 
భావము చూపున దేమన నంశములు పూర్ణములో సమవాయ సంబంధ 
మును గళిగియున్నవి. వల్లి భునిది షెల్లింగు న్యూ(ట్రమ్‌ తత్త్వము 
వంటిది; ఇందు భేదములు నిర్మూలింపంబడినవి. రామానుజునీది 
హెగెల్‌ తత్త్వ సొదృశ్యమును గలిగియున్న దనవచ్చును. 


లౌకిక పవంచము మీథ్యకాదు! నీలన మాయయనున దీశ్వ 
శేచ్ళచే జనించినదే. “బ్రహ్మమే జగత్తునకు మూలోపొదానకారణము. 
(ివ్మము సృష్టిచేసినవాండే కాక నృష్టియు నాతండే” ౩, తాననేకము 
గావలినని వర్కబహ్మశోర్మి కానే జీవజగత్తులయ్యెనని చేప్పిన బృహ 
దారణ్యకోవనిష ద్భావము నాతం డంగీకరించును *. అత్మవ్య _క్రీకరణ 
కాంక్ష [బహ్మమందు సహజమైయున్నది. మాయయనున దీశ్యరళ క్రిం 
ఈ శ క్తినలన సీశ్వరుండు |ప్రపంచనృష్టిలయములను జేయును. మాయ 
యనంగా నవిద్యకాదు. ఏకత్వము నాచ్చాదించి, భిన్నళాభావము 
నుత్చ్ప_్తిచేయునదే అవిద్య-* జడ[వకృతియున్నదనియు దానిని 
(బ్రహ్మము చై తన్యనంత మొనర్భ్చు ననియు వల్లి భం డంగీకరింపండు, 
స్వస్థితిలో బ్రహ్మ మవిష్టేయ మయ్యు, జగ్యద్రూపమునం దెలియం 
గలదు. 


నంపారముమా[క్రము నిజమైనదికాదు. జీవాత్మ (ప్రపంచము 
నిజమని నమ్ముటఠవ్వుకాదు; దానిలో ననేకత్వమున్నదని విశ్వసించుట 
తప్పు, |వపంచము సత్యమేకాని దానిని గూర్చి మన భావములో 
లోవమున్నది, అది [బ్రహ్మ రూవములలో నొకటియని మన 'మెలుం? 
ఉన్నాము, జగక్తుయొక్క నిజస్వరూప మెలుంగని యజ్ఞానముళే 


1) అనుభామ్యమ 11ర్త 
2) 

3) 1,4,3. 
శ్ర చూ. బద్ధాద్వైర మా ర్హాండన్సు 


” ud 


318 భారతీయత _క్థ్వశా స్త్రము 


వొచ్చాదింపంబడి జీవాత్మ బాధవడుచున్నది. నిజమెటిగిస వారికి 
జగశ్తే (బ్రహ్మరూవమున గోచరించును, (బకిజ్ఞానమువలన సత్య 
మెణీంగినవారికీ, జగము (బహ్మముగాను [బహ్మేతరముగాను గూడ 
గోచరించును. అజ్ఞా నుల దృష్టికి బ్రహ్మ సత్యన్వరూపమునకుము (ప్రవంచ 
మిభ్యాన్వరూవమునకును భేదమే తెలియదు, అవిద్య మానవ మనన 
మందు స్థాపితమైయున్నది. జగత్తు సంపూర్ణముగా మిథ్యయను భావ 
మును వల్లభుండంగికరింపండు, జగము మిథ్యరయ్రైనచో, నది (బవ్మాతో 
నేకమనియు. జెవ్వుటకు వీలులేదు. మోనమున కవకాశమున్నది కాని, 
దానికారణ మీశ్వరకృతము కాదు, 


నూయాబద్ధమైన జీవాత్మ దైవానుగ్రహము లేనిదే ము _క్తిపొందం 
జాలదు, మోక్షమునకు భక్తియే ప్రధానమార్గము. జ్ఞానము భక్తిని 
టోషించును, దేవునియందు దృథఢవిశ్వాన మున్న చో నర్వపొవములు 
నశించును. కాని దీని కపార్థములు కల్పింపంబడినవి, శరీరక్షోభ 
వద్ధతు లన్నిటిని వల్లిభు(డు గర్డించెను. దేహము ద్దేవనిఖయ మగు 
టచే దానిని హింసించుట తగదు. జ్ఞానసిద్ధికిం బూర్వము ననంతరము 
కూడ గర్మ లుండును 1, మోక్ష ముత్తమ లక్ష్యము కొదు, కాశ్వత కృష్ణ 
సీవయు నాతని దివ్యలీలలందుం బాల్గొనుటయు నుత్తమ వరమావధి. 
వల్ల భుండు వర బ్రహ్మమునకు బురుషో త్రమునకును భేదమును జెప్పెను, 2 
ముక్తపురుషులలో ననేక భేదము లున్నవి. కొందటు సనళాదులనలెం 
బూధ్వబంధముల నన్నిటీ మచ్చేదించి, దైైవానుగహముంబౌంది, 
ముక్తుల్లై; వైకుంఠమున నివసింతురు, కొందటు భక్తిని పెంపొందించు 
కొని, పరిపూర్ణ (పేను గలవారై వరమేశ్వరునికి సహచరు లగుదురు, 
పరిపూర్ణముగా నిష్కామమగు నీశ్వర (_పేమనే వల్లభుం డుద్చోధించి 
నాయడు. 


(హ్మమునకును బీవజడజగత్తులకును సంబంధ మంళాంశి సంబం 
ధము. భేద మవధానము; అభేదము యథార్థ మని వల్లి భు డుగ్గ 





1) అనుభామ్యము 1,1,1 
2) ఆమభామ్యము శ్వర 27. 


దశమాధ్యాయము$ శైవము, శాక్తము, అనంతరవై ప్టపము 319 


డించెను, * తత్త్వమసి” * ఆ వర బ్రహ్మమే నీ” వ నునది వరమ నశ్య 
మని యీోతండు వచించెను. రామానుజుడు, నింవోర్కుండు నది 
యాలంకారిక నునిరి, జ్రీవాక్మ యానందమును జడపదార్థము చైశన్య 
ముమ్క, నానంవమును బొందినపుడు, వీనికి జ్రహ్మముతో భేదము వశిం 
చును. దీనీకి రామానుజు. డంగీకరింపండు. 


17. చైతన్య మఠము 


దాక్షిణాత్య వై స్టవసుతము శ్రీకృష్ణుని బృందావన లీలలు నెక్కు 
డుగా స్వీకరించియుండలేదు; కొంద జాళ్వారులు మాత్రము గోపీకృష్ణ 
వినోదములను స్మరింఛిరి, కొని ఉత్తర దేశమున నీ విషయము భిన్న 
ముగా మన్నది. నించారు ననుసరించి, ముకుందపీయురాలై న రాధ 
శీవలగోపీకొ నాయికయే కాదు; ఆమె కృష్ణుని శాశ్వత (ప్రియనత్సి. 
గికాగోవింద కర్తమైన జయదేవుని యొక్కయు, విద్యావతి, ఉనూవరి, 
శండిదాను (14వ శతాబ్దము) ల యొక్కయు రచనలు బెంగాల్‌ భీహార్‌ 
దీశములలో నభ్యుదయ మందుచున్న రాధాకృష్ణ తత్త్వమును జూపు 
చున్నవి. దీనికి గారణములు శా_క్లీయ తత్త్వాచారములే, ఇట్టి వాళా 
వరణములోం బెంపొందిన సుప్రసిద్ధ వై ష్టవాచార్యుండగు చై తమ్యండు 
విష్ణుపురాణ, భాగవత, హరివంశ (బివ్మావై వర్త పురాణములలో, (ఖద 
ర్నింవంబడిన కృష్ణచరి_ఈముచే నాకృష్టుండై, తన మహనీయ వ్యక్తిత్వ 
ఫొశీల్యములందోడ్పాటువే వై ష్టవమతమున కొక నూతనాకృతిని గల్చిం 
చెను. ఆతని విశాలదృష్టీ చేతను, (ప్రజాహిత భానములచేతమ, నాతని 
కధికానుచరవర్గము అభించెను, కాని యాతని విచ్శిక రీతులకు సంప 
చాయవాదులు మిక్కిలి చకిశుల్లై రి, మహమ్మదీయుళలను దనమక 
ములో 'స్వేచ్ళగాం గలుపుకొనెను; తన [వ్యవథమ శిష్యులలో గొకండు 
ముసల్మాన్‌ఫకీరు. చై తన్యశాఖలో హరిదాసనుసేర నాతండు విశేష 
భ్యాతియు గౌరవమును గాంచెను. ఆతని శిష్యులు రూపుండు సనాత 
మండు ననువారు, హిందూసంఘముబే బహిష్కృతులు, మహమ్మదీయ 
మతఠమున జేరి శశ్రువులై నవారు, బై తన్యునిచేం దిరిగి స్వీకరింపం 
బడిరి. జీనగోస్వామి (18-వ శతాబ్దము సిమ్మట బలదేవుండు నీ శాఖకు 


320 భారతీయత త్ర్యశాస్త్రము 


దక్తాాధారములను గల్పించిరి ఈ శాఖకు జెందిన మూఠలళాస్త్ర 
(గ్రంథములు, జీవగోస్వామి నత్సందర్భమ్ము దాని పైం బానే_వాసిన నర్వ 
సంవాదినియను భాష్యము, బలదేవుని బవ్మాసూ(త గోవిందథాష్యము, 
బలదేవుని (వమేయ రత్నా కరము ను ప్రసిద్ధ ,గంథములు. ఈరచయితలు 
కొంతవరకు రామానుజ మాధ్యులనుండి తమ భావములను గాంచిరి, 1 
ఈశ్వరుడు, జీవులు మాయ లేక ేక్ళృతి, జ్ఞాన శద్ధన తం లక్షణములు 
గల న్వరూవశ క్తి కొలము ననువంచత త్త్వములను వా రంగీకరించురు, 


న పీద్ధాంత విషయములో నీశాఖ చూపు విశిష్టత యేమీయును 
లేదు. వేద (వమాణముతోం గలిపి నంవదాయ పిద్ధములగు జ్ఞానా 
ధారము లంగీకరింవంబణిను. మిక్కిలి _పొతివదికమైన జ్ఞానదశ 
మొదటం గలదనియు నందుండి వనికల్పక జ్ఞానముదయించెననియు 
జీనగోస్వామిచెప్పినాండు. న్వతస్పిద్ధమై నంబంధతాన్య మగు జ్ఞానము, 
సవికల్పజ్ఞాన పూర్వమైనది. ఇది నిర్వికల్బకజ్ఞానము, సవికల్పకమం 
దిమిడియున్న ది. నిర్వికల్చ్బక జ్ఞానములోని సత్యాంశమ్కు ఫవికల్చ్పక 
ములో సవివరముగా వ్యక్త మగును. అనంగా నిర్వికల్ప కజ్ఞానము 
యథార్థ జ్ఞానమే; నంబంధటాన్య మైన యింద్రియాతీత జ్ఞానమిట్టిదేం 
నకలభేదములను నమన్యయించు సొమాన్యధర్మమును జివగోస్వామి 
యంగికరింపంఢు, * మొదట మనకు సామాన్యమును గూర్చిన సహజ 

నము, నావెనుక గుణవిశిష్ట్రమైన సొమాన్య జ్ఞానమును లభించును. 
వరితద్ధబ్రహ్మన్వరూవమునుగూర్చిన జ్ఞానము నిస్సంశయ జ్ఞానమే. 
కాని దాని నతి[క్రమింవనలె వని జీవగోస్యామి నిశ్నయము. 


సచ్చిదానంద గుణమహితుండై న విష్ణువే కృపా_పేమరస స్వరూపి 
యగు నగుణదై వము. (సకృతిగుణ విరహితుండగుటబే నాతండు 
నిర్లుబుండు! సర్యజ్ఞత్వాది గుణములచే నాతండు వగుణుండు న్వరూవ 
నంబంధముబే నీ గుణము లాతనికిం గలవు, (మ్మ న్వరూవమును వ్యక్తీ 


1) (వమేయర శ్నావళి వృ, 8, 








mw 





2) శభగవత్నందర్భేము వర్‌ర్క్‌ 


ధశమాధ్యాయము : శ్రై వము, శా_క్టము, అనంతరవైన్షవము 321 


కరించు నీ గుణము లాతనిలో నున్నవి, " ఆతడే జగదుతృత్తిస్థితి 
లయముల కారణము. జగదుపొదాన ముఖ్యకారణము లాతంతే. * తన 
వరాళక్తిచే వాతంగు ముఖ్యకారణుండై, అపరా విద్యాశ క్తులచే నుపాదాన 
కారణుం డగుచున్నాండు, అశని మూలరూపము నిర్వికారము, సగుణ 
రూపము మారుచుండును. దేవుని ముఖ్యలక్షణము (పీమయు, 8 నానంద 
శక్తియును, నానందముమ, * అవకారము లాతని నిజస్వరూవములే 
కాని వ్య క్తులవలె నంశములుగావు. 5 ఆతని కనంతరూపము లున్నవి; 
వానిలో? (వేమనిధథి యగు కృష్ణునిరూవ ము_క్తమమైసది, వరమేశ్యరు€ 
డగు కృష్ణునికి మూడు ముఖ్యశ క్తులున్నవి; అవి చిన్మాయా జీవ శక్తులు 
చిచృక్తిచే నాతడు తన సంకల్ప జ్ఞానన్వరూపమ.ను, మాయా శక్తిచే 
సృష్టి కర్మను జీవళక్తిచే జీవకోటిని బోషించును, శ్రీకృష్ణు నుత్తవు 
శ క్రిరూవము హ్లోదినీ రూవము, రాధ వరమానంద స్వరూపిణి. * జీవ 
గోస్వామి ననుసరించి, యీశ్వరు. డద్వితీయుండు, న్వస్వరూపములో 
నాతడు పర్మబహ్మము, సృష్టికర్తగా భగవానుండ్యు మొదటిది నిర్లుణ 
రూవముు రెండవది సగుణరూవము. రెండవ దెక్కుడు నిజమైన రూవ 
మని జీవగోస్వామి భావించెను. బలదేవు ననుసరించి పరమేశ్వరుండు 
హరి; హరియొక్క (వభుణ్ణై ్వశ్వర్య రూవము నారాయణుండు; ఆతని 
సొందర్యానంద రూవము కృష్ణుండు. 


జీవసహిత జగత్తు పరమేశ్వర శక్తులచే నావిర్భవించెను. అవి 
వానికి వేలుగా నున్నమ వానిపై నాధారవడి యున్నవి, అవి వానితో 


1) మధు ననంకరమ్మ బలదేవుడు విశేషసిద్ధాంతము నంగీకరించ్చి స్వరూవ 
శక్తీ, దాన వికారములషమా[శిమే వర్తించంజేయుమ; ఏలన ఇగిద్భేదములు 
నత్యాంళము లగుటచే వానిని నిరూపించుఓకొక విశేష మవసరములేద్కు 

2) భగవశ్సందర్భము 14,24 

3) ఇదియే శ్రీ చూ. ఇలదేవు(డు 3,3,40,42, 

4) (పీక్యార్మ 4,1,1. 

ర) స్వాంకా విథిన్నాంళా భేదము చెవ్న(బడెను, చూ బలదేవుడు 2,347, 

గ పోల్చు; “కృష్ణ న్వయూవిణీ* వరనమానందరూపిణి ((బ్రహ్మవైవర్త 

పురాణము ర్కొత్మ] 

భా, 621 


322 భారతీయత త్త్వశాస్త్రము 


నేకమునుగాదు భిన్నమును గాడు. ఈ సంబంధ మొక యచింత్య 
భేదాభేదము. జగత్తు నిజమైనది; మిథ్యకాదు. అది జీవులను దేవుని 
నుండి తనవై పు కాకర్షించుటచే దానిని మాయ యనిరి. దేవుని సేవ 
కుండు, మాయాశక్తి వలన జగమునకు దాను డగుచున్నాండు. 


ఈశ్వరుం డాత్మకు భీన్ను(డై, తదధిపతియైయున్నాండు, ఈశ్వ 
రుండు సర్వవ్యాపి; ఆత్మ అణుమా(_ము, 1 జీవగోస్వామి ననున 
రించి యీశ్వరుని స్వరూవశ క్తి యాతని జీవశక్తి లేక తటస్టళ క్రిని 
బోషించ్కి సృజింపంజేయును, జీవశ క్రీ మాయ లేక బహిరంగళ క్రీని 
బోషించును. ఈ శక్తు లీశ్వరునకు భిన్న ములై యుండంజాలవు, నృష్టి 
కాలమున [బ్రళయపూర్వమున్న జగన్ని ర్మాణ స్మృతిగలిగి యీశ్వరుండు 
తాననేకము గావలెనని కోరి తనలో లీనములై యున్న జీవులన్వు వాని 
కొజకు భోగ్యవిషయములను, వేజువేలుగాసృజించును, మహ త్త _త్త్వము 
నుండి బ్రహ్మాండమువఅకు సర్వము నాతడు సృజించును. పూర్వయుగ 
క్రమము నమసరించి వేదములను సృజించి, బ్రహ్మ కొవ్పగించిి మిగి 
లిన నృష్టికార్యకమ మాతనిపై ౯ బడవేయును, వేదములవలన (బహ్మ 
వస్తుమూల రూవములను స్మరించి, వెనుకటి వలెనే తిరిగి కల్పించును. 
వేదముఅలోం జెప్ప(బడిన యిం దాదులు స్థానములు కాని, సిద్ధపురుష 
నొమములుగావు, స్థానములు నిత్యములు. వాని న్మాఠమించువారు 
మారుచుందురు. 2 జీవజడ పదార్థము లీశ్వర విశేషణము లని రామా 
నుజుండు చెప్పినాడు. జీవగోస్వామియు బలదేవుండు నవి యీ శక్తీ 
రూపము అనీరి. అచేతన (ప్రకృతి నీశ్వర విశేషణముగాంజెవ్వుటకు 
వీరు సంశయించిరి; ఏలన నడి యీశ్వరునిలో వై షమ్య కారణమును 
గల్ఫించినదగును. అందుచే జీవగోస్వామి, ప్రకృతి యీశ్వరుని బాహ్య 
శక్తియనియు, నాతనికీ దానితోం బరోక్ష సంబంధమే యున్న దనియు 
జెప్పెను. బలదేవుండు [వకృకియె మాయయనియు, నది యీశ్యరుని 
యీక్రణమా(త్రమున నుతృన్నమగుననియు. జెప్పినాండు. మాయాశక్తి 


1) ఐలిదేవుండు 22,41, 
2) బలదేవండు 1, 3, 30. 


దశమాధ్యాయము : శ్రై పము శా క్షమ, అనంతరవై స్థనము 323 


వలన జీవులు తమ సహజస్వరూవమ.న మజిచ్చి (పపంచ పాశబద్ధులగు 
దురు. భక్తివలనం గర్మ నశించును 1 కృష్ణుని _పీమించుటవలన 
సొక్షాణ్కారము అభించును, రాధ్యాపేమ రూపమున నీశ్వరానుుగహము 
జీవులపై 6 ఐసరించుమ. జీవులు తన్ను మోక్లాపేక్షతో న్నాశ్రయింసవలె 
వని సృష్టికర్త యుద్దేశము. కామ మిం|దియగతము; (పేమ దైన 
సంబంధము, భక్తియే మోక్షసాధనము, వేదములు భాగవతము మున్న 
గున వభ్యసింపవలెను. గురుభక్తి మిక్కిలి (ప్రధానమైనది. మత 
విషయములలో దర్శముపై నాధారపడరాదు. వర్ణ భేదము అప్రధాన 
ములు, ఎంత నీచుండై నమ, దైవానుగహపొతుడు. సర్వభూత 
దయ్య వినయము, చిత్తశాం౭ి, నిష్కామత్వము, పవిత్ర హృదయము 
ముఖ్యముగా నార్జింపవలయు నై కికగుణములు. 


శాశ్వతమగు నీశ్వర ,పేమాను ౩ భవమే మోక్షము. స్వర్గజివులు 
వరమేశ్వర కింకరులై మహాభ క్తులై యుందురు, (ప్రేమయే మోక్షము. 
భక్తియే యథార్థమగు ముక్తి. భక్షివలన పునర్థన్మవిచ్ళేదమై, జీవుని 
కీశ్వరసారూవ్యము కలుగును. జీవేశ్వరై క్య మెన్నండును గలుగదు, * 
నిర్గుణ (బహ్మామభూతి కలిగి, తరువాత సగుణ (బ్రహ్మమైన భగవానుని 
సొక్షాత్కారము లభించును. నిర్గుణ |బహ్మామభూతి, జ్ఞానసిద్ధ మగుటచే 
నుత్తమమైనది కాదు. భక్టీవలనం గలుగు భగవ తృంసిద్ధి, దేహ 
వతనానంళళమే కలుగును, బ్రహ్మజ్ఞానము వలన జీవన్ముక్తి లభించుట 
కవకాశమున్నది కాని, భగవంతుని (పేమించుట కది చాలదు, రామా 
నుజుని విశేషణ సిద్ధాంతమును దనశ క్రి సిద్ధాంశముచే జీవగోస్వామి 
మార్చు చేసినాండు. కాని తన స్వభావమునకు విరుద్ధమగు గుణము 
నీశ్వరునకుం జెప్పరాదన్నచో నీశ్వరలక్షణ వ్యతిరేకమగు శక్తిని మాత 





1) దూమూలు భక్తి కళలను చై ఈన్ముల డంగికరించెను (1౯056 (2) దాస్య 
(8) వఖ్య (4) నాత్సర్య (ర్‌) మాధుర్యములు, పూర్వదళ లుక్రరదలో నిమిడి 
యుండును మధురభక్తి ఎిరివూర్ణ ము వంగిసారస్వతము భక్రిీధావముల నతి విశిక 
విభాగములుగాం దేనెను (గూ? రూప్పని ఉజ్జ్వల నీలమణి.) (2) సచ్చిదానందై కరవే 
కక్రీయోగేతిస్టతి ((గోపాలతావలి ఉవనినత్తు ) చూ ఇలదేవుండు ౩,౩, 12, 

2) దిలదేవభాష్యము 11,17, 


824 భారతియత త్త ్వశాస్త్రము 


మెట్లు చెవ్చ వీలగును ? ఈ శాఖకుంజెందిన కొందణు తాము నిధ్వాక 
చరులమని చెప్పుకొందురు కొని నిజముగా వీరు రామానుజునకు సని 
హితులు; వీలన్క, భిన్నత్వవు'ను వీ రంగికరించినను, జివేశ్వరై కళ 
మును సముర్థింతురు. భేదము లీశ్వరశ క్రీ సంజాతములు. ఈత్భం౦బం, 
మచింత్యము, తన నర్వినంవాదినిలో నీశ్వరు(డు, గుణములు నేకమ న 
గాదు భిన్నములునుగాదని జీవగోస్వామి యంగీళరించెను. 





ఉదాహృత [గంథములు 


1. అవలస్‌!1... మహానిర్వాణతం_తము 

4 అవలస్‌ ! శక్తి; కాక్తము 

త, బార్నెడ్‌ 1 భారతీయహృదయము 

4 కార్పెంటర్‌ 1-_ భారతదేశ నుధ్యయు గా స్తీకముతము 

6, ఛటర్జీ 1. కాళ్ళీర శైవము 

6. మాధవుడు :._ సర్వదర్శన నం|గహము, $, శ్రీ అధ్యాయములు 

7. మాధవుడు | బ్రహ్మనూత, గితాభాష్యములు 

8. వల్ల స్వామీ పిళ్ళ ;... శై_వసిద్ధాంత రచనము 

పద్మనాభా చార్యుండు 1... మధ్యకజివితో ప దేశములు 

10. పోస్‌! కిరువాసగమ్‌ 

థీనివాసయ్యంగార్‌ 1__. భారతీయతతి ౪ ముఖ్య దశలు, 
అధ్యా కల, 


bad 


టను 
సాను 
అ 


శివస్మూత విమర్శిని, 


భారతీ యతత్వ్వశాస్త్రవంం 
ఎకాడశాధ్యాయ ము 
సమాప్తి, 


1. త_త్త్వజ్ఞావ వికాసము 


భారతదేశ విజ్ఞాన చరి తియొక్క సర్వదశలలోనుు మానవుడు 
జీవించు భాహ్య వ్యావహారిక [వవంచమునకు లోవల్క నాత్మశక్టికి నివా 
సమై, సూక్ష్మము, వధికసత్యమునై న చేతొక యథార్థ జగత్తున్న డను 
థావము జాతి దృక్పథమున నెప్పుడును | నకాశించుచునే యున్నది, 
జగ్యదహస్యము నెజీంగ్సి వకుదళాతీశ మైన ధార్మికాధ్యాత్మికోన్నత సీమ 
కుద్గమన మొనర్చుటకు మానవుడుజేయు నఖండ కృషికి భారతవర్ష 
ముదాహరణము కాగలదు, చళున్నహ్మ్యన వత్సర వరిమితి గల యీ 
కృషి మనయెదుట నున్నది. సింధు, వంజాబులలో లభించిన పూర్వ 
యుగచిహ్నములను బట్టి యీ చరి_తకాలము. చాలనెనుకకుం బోవు 
చున్నది, వనుష్యుల [వన ర్హనము స్మ్యకమమైనదో, వకమైనదో పై 
మండి చూచుచున్న ఆకాశ సూర్యదేవతలు లోకమును బరిపాలించు 
చున్నారను నమాయికపు విశ్వానిము మన (పార్ణనలను వినికాని మన 
వై దిక కర్మాచరణ ఫలితముగాంగాని మన కోర్కులను పసొదించు 
దేవత లొక్కండే యగు పరమేశ్వరుని భిళ్నరూపము అను విశ్వానము; 
ఏ పొవనోత్మ నెజుంగుటచే శాశ్వత జీవితము సిద్ధించునో ఆ యాత్మ 
మనలో నిహితమైయున్న పరమాత్మయేయను స్థిరనిశ్చయము; నా సిక 
సంశయ కర్మవాద సమున్భవము, నావెనుక దేవుండున్నను లేకున్నను 
మనో వాకా యతీద్ధి గలిగి, యెట్టిముష్కార్యమును జేయకుండుట వలననే 
జీవబంధ విచ్చేద మగునని బోధించిన జై న బౌద్ధ నైతిక త త్త్వములచే 
నివి తుడిచివేయంబడుటయు; పరమాత్మకుం బరమార్ధగుణ వఏపూర్ణతయే 
కొక నై తిక గుణపూర్ణత నాపొదింను భగవగ్గితయొక్క విశాలా సిక 


326 భారతీయత త్త్యశాస్త్రము 


త_డ్యము; వేటికి నువయోగములోనున్న జ్ఞాన్నవవంచ ప్రధాన (ద్రవ్య 
నీర్మాణముచేసిన న్యాయశాస్త్రము; |ప్రకృత్యర్థవివరణ మొనర్చిన 
వై.శేషికదర్శనము; బాహ్యాంతరంగిక (పకృతి త క్త ్వవరికశోధన లొనర్చిన 
సాంఖ్యమతముు ము _క్టీ మార్గమున బాటలు వేసిన యోగ శాస్త్రము; 
సాంఘిక నై తిక నియమావళిని గల్చించిన మీమాంసయు; పరమాత్మ 
స్వభావ వివరణ మొనర్చిన శంకర, రామానుజ, మాధ్య, నింబార్క 
వల్ల భ. శీవగోస్వాములి మతనృష్టి, మానవజాతి చర్మికలో స్తుతిపొ|త 
మగు తత్త్వ వికానమును (వ్రదర్శింవంగలదు. ఒక పద్ధతి నుండి 
యింకొక పద్ధతియు, నొక శాఖమ౦డి యింకొరశాఖయు సహేతుక[కమ 
మున నుద్భవించెను. భారతీయుని జీవితము, భౌతిక సాంఘిక 
సాంస్కృతి కావనరముల ననుసరించి పరివర్తన మందుచుం బురోగ 
మించుచు నూత్నరూనముఐందాల్బుచు వచ్చినది. ప్రారంభదశలో 
మొట్టమొదటి సారిగా. (వాచీన భారతీయులు సర్వము తామే చేయ 
వలసి వచ్చెమ. తా నూధారవడుట శెట్టి పూర్వ విజ్ఞానమును లేక 
పోయెను. ఇప్పుడు లేని యనేక కష్ట సమస్యలను వా రెదుర్కొనవలసి 
వచ్చినది. కొని విజ్ఞానానుష్టాన జగత్తులో వారు సొధించినది సామాన్య 
విజయము కాదు. కాని విజ్ఞానచక్రము స్పూర్తికొలేదు; నూత్నరూవ 
నిర్మాణావశ్యకత లేకపోలేదు, జగ్యదహస్యము సువ్యక్తము కాలేదు 
శత్హ్యజ్ఞాన మింకను బొల్యదశను డా౭టిపోలేదు. భారతీయు విజ్ఞాని 
వరిశీలనము--వీ విజ్ఞాన పరిశీలన మైన నిట్టిదే- పరమార్థ మసంతరహన్య 
సమస్యాన్వితమైనదనియు, దానిని. బరిష్మరింపంగోరు మానవు 
నవిచ్ళిన్న కృషి మహోల్లాసపూరిత మైనదనియు విదిత మొసర్చును. 
మానవ విజ్ఞాన దేవాలయ నిర్మాణములో నొక [కొత్త శీలను జేర్చుట 
కును; జ్ఞాననిధిలో నొక (కొత్త నాజెమును వడనేయుటకును వరం 
వరగా నుదయించిన వై జ్ఞానిక శేఖరులు తీవర్చషిసల్సిరి. కాని మానవ 
(వజ్ఞ అక్ష్యమును జేరలేక పోయెను; గమ్యుస్థానముమ జేరుటకు యత్న 
మును విరమించుటకు. గాని దానికి వీలులేదు. ఘనమైన గత విజ్ఞాన 
మునకు వారనులమై, వారు వెలింగించియిచ్చిని విజ్ఞాసెదీపిక, అనేంత 
ముగా మనలనలముకొని యున్న గాఢాజ్ఞానాంధ కారము దొలంగించుటకు? 
జాల వను విషయము మన కెక్కుడు స్పష్టముగా దెలియుట కనకాళ 


వీకాదశాధ్యాయము। సమా ప్తి 327 


మిచ్చినవి, త_్త్యవే_త్తల నర్వ(వయత్నముల ఫలిత మేమనంగా, 
సత్యమునుగూర్చిన మహాసమన్యల యెదుట, బూర్యయుగారంభ 
దశలలో మన మెచట నిలిచికఠిమో నేడు నతటనే నిలిచియుంటిమి; పరి 
చ్చిన్న మనఃకల్పిత పాళములచేం విరమార్ధరహ న్యసనున్యయును జాతికీ 
బంధింపబడిన మన మెన్నండు నబ్లీ నిలిచియుందుము. కాని తత్త్వ 
జ్ఞానాన్వేషణ చమెన్నటికిని వ్యర్థమైన కృషి యని తఅంవరాదు. మనకుం 
దగుల్కొనియున్న గొలుసుల యొ క్తిడిి చప్పుడులచే నివీ మనకు 
సువ్యక్తము అగును. మన యవరిపూర్ణతను మనకు నుస్పష్ట మొనర్చి 
వరిపూర్ణతకై మనలోనున్న దాహము ను, దేకింవ(కేసి, మన క్షణిక 
జీవితము లెంత నిస్సహాయ "లో |పదర్శించును. (సపంచ స్వస్య 
రూవము మన బుద్ధిగోచర మగునంత నత్యక్షవిషయము కాదనీ తెలియు 
టలో నాశ్చర్య మేమియును లేదు, ఏలన దక్త్వవేత్త యనంగా జ్ఞానము 
నుపొసించువాండే కాని పొందినవాండు గాండు. యాత్ర ముగి 
యుటలో భిశేషములేదు; యాశయే ముఖ్యము, కడం జేరుటకందెం, 
జేీరుయత్నములో నధికానంద మున్నది. 


మన రచన ముగించుచుంటిమి కావున, మనకు? దెలిసిన చారిితక 
సత్యాంశముల ననుసరించి మన కభ్యుదయ మున్నదని నమ్మనగునా 
యని |వశ్నించుకొన వచ్చును. మానవ విజ్ఞాన పరిణామము పురోగమ 
నమా లేక తిరోగమనమా ? నేండు మనకు గలిగిన ఫలిత మర్థ రహితము, 
హితు శూన్యమును గాదు. పురోగమనమునందు భారతదేశమునకు 
విశ్వాన మున్నది; మన మిదినజలోం జూచినరితిగా నృష్టిలయ చ|కమున 
కొక (కమాను బంధ మున్నది, కాలగతిలో నంతర్వ ర్రియైయున్న 
నూత మవిచ్చిన్నము. గతము నున్మూలింవ యత్నించు విప్లవము 
లైనను దాని నుద్ధరించుటకే సహకరించును. తిరోగమించు తరంగ 
ములు |పవాహపురోగమనము నరికట్టుటకు బదులు ముందునకే కొని 
పోవును. మనదేశమున మొన్న టితో గతించి నట్టి జీర్ణశకములవంటివి 
నీజముగా* బూర్వదళలం దొలంగించి, సూత్న జీవిక సృష్టిేచేయుటకు6 
దోడ్సడు సంధికాలములు. జీర్ణ దళ, వికానదశ, రెండును గలసిపోవును. 
ఒక ఘట్టములో నభ్యుదయశక్తు ల్మప్రతిహతవేగముతో ముందుకు? 


328 భారతీయత త్త్వశాస్త్రము 


బోవును; మజణొక దళలో నీ శక్తి ముందుకు వెనుకకు నూగిన లాడును; 
కొన్ని వేళల నభ్యుదయ శక్తుల నణంచివేసి తిరోగమనశ కులు 
విజయుమందుమ; కాని మొత్తముమీంద, భారతీయత _క్త్వచరి|శ మభ్యు 
దయ మార్గమునే పట్టెవని చెవ్పనగుమ. ఇట్టి వరిణామ వవాహములో? 
గొన్ని విలువగలవి కొట్టుకొనిపోయి, నశించినవని చెప్పుకొనకుండు 
టవివేకము. గతచరిిళ మొకవిధముగా నడచినదని దూషించుటకాని, 
విచారించుటకాని వ్యర్థమైనవని ఇంకొఠపద్ధతినే చరిత నడచియుండినిచో 
నింతకంటి నికృష్టథలితము లిచ్చి యుండెడిదేమో ! రాంబోవుదశ మనకు 
ముఖ్య మైనది. వెనుకటి తరములవారి భుజములపై మనము నిలిచి 
యుండుటవే వారికంటె దూరముగా మనము చూడ(గభము. దృఢ 
తంముగా౭ బూర్యులు వేసిన పునాదులనుజూచి సంతుష్ట్రినొంది యూరు 
కొనక, నవ్యదృష్టితో. [భొచీమల యత్నమును మిళితమొనర్చి, 
మటియు నుత్కృష్టమగు నిర్మాణమును జేయుటక్షై మనము కృషి 
యొనర్పవలెను. 


U భః 
2 సర్వత _త్త్వవఖులలో నేకత్వము 
భారతీయ విజ్ఞానవేత్తల సర్వ |పయత్నమ.లలో నేదోయొక 
రూవమునం (బస్ఫుటముగా గోచరించునూతములు రెండు గలవు. 
సంప్రదాయము నాదరించుటయు, స్వ చృ స తో పొసనయునై 
యున్నవి. తనపూర్వులు |వవచించిన సిద్ధాంతములు త_త్త్వసొధ 
నిర్మాజమునందు. జేరిన శిలలు; వాని నూడంవెకజికినచోం దన సంస్కృతి 
దూషిశమగును, కొన్ని యననుకూల లక్షణము లున్నను కమ సంవ 
దాయ వైభవము నిభ్యుదయ కాములై నవా రెన్నండును దృఖీకరించరు, 
ఈ నిజ్ఞానవేత్తలు సం్యవదాయవిజ్ఞానరాశి ప్లై _బజలఅదృష్టి కేం దీకృత 
మైయుండుటచే దానిలోని భావముల కర్థవిపరణమున్కు నర్థాంతరము 
లను, నూత్నార్థములను జేసి, కొన్నిటి నుపేక్షింతురు. అర్వాచీన 
భారకియ వైజ్ఞానికులు జగద్యథార్థస్వరూపమునుగూర్చి [పాచీను 
లొసంగిన భిన్నములగు తత్త్వనిర్ణయిములను సమర్థించి, మొత్తనముపైై 
నవి యేకనత్యమునుదెల్పు భిన్న భావములని నమ్ముదురు. ఈ విభిన్న 


ఏకాదశాధ్యాయము 3 సమా ప్తి 329 


భావములు మన కజ్ఞాతమగు (ప్రవంచమును గూర్చి మానవమానన 
మొనర్చిన సరన్సర నమన్వయళూన్యములై న కల్పనములనికాని; కేవల 
మూహాపై నాధథోరవడిన నిరాధార క త్త్యభావ సంకలనములనికాని వారు 
తలంవరు, తత్త్వసొధరాజమంతయు నేకై క మహామానన వరికల్చి 
తమే యనియు, నందలి భీన్న భావము లా సొధరాజములోని _న్లంభ 
ద్వారాది వివిధభాగము అనియు వారు విశ్వసింతురు. 


తర్కము శాస్త్రము తత్త్వము మతము నవినాఖావ సంబంధ 
ములు గలవి, విజ్ఞాన వరిణామములలో. (బతి నూతనశకము నొక 
నవ్యతర్కసంస్థారముతో నారంభ మైనది. మానవ విజ్ఞాన స్వభావాంతర్య 
మును జూపున దగుటచే విజ్ఞాన నిర్ణయ విధాన మధిక ప్రయోజనము 
కలది, తర్మహేతు నియమావళి ననుసరింపనిదే స్థిరత్వనిర్మాణ మసాధ్య 
మని న్యాయకాస్త్రము (వకటించును. భౌతిక (పవంచ నిర్మాణములోని 
ఖిన్నాంశముల నెటుంగనిదే నంతృ_ప్టీకరమగు తత్త్యజ్ఞానము అభింప 
దని వై శేషికదర్శన ముగ్గడించును. మనము మేఘముథలో మేడలను 
గట్టంజాలము. భౌతికశాస్త్రము త_్త్యశాస్త్రము వేజై నవి; వానిని 
మనము మిశ్రమముచేయుటకు వీలుపడదుకాని ప్రకృతి శాస్త్ర ఫలిత 
ముల కనుగుణమైన తత్త్వశాస్త్ర వీధానమును నిర్మించు టవసరమై 
యున్నది. కాని భౌతికజగత్తును గూర్చిన నత్యములను విశ్వజగత్తున 
కన్వయింపంజేయం బూనుటం (బకృతి శాస్త్రము ననుసరించి తత్త్వ 
మును నిర్ణయించు దోషమునకు బొల్పడుటే యగును, ఇట్టి (పమాద 
ములో. బడరాదని సాంఖ్యదఠ్శన ముద్దోషించుచున్నది, _వకృతి సామిగి 
చైతన్యము నుదయింవంజేయలేదు, అచేతిన (ప్రకృతినుండి చేతన 
(వరృతిని చేతన జగత్తునుండి యచేతన జగత్తును సృజింపంబూనుట 
వ్యర్థ వయత్నమగును. యథార్థ జగత్తు పకృతి శాస్త్రమునకును, 
వ్యవహార జీవిశమునకును జూవట్టునిదేకాక, యోగత తామ భూతి విషయి 
మని యోగదర్శనము చెప్పుచున్నది. పూర్వ మీమాంస ధర్మమును, 
వేదాంతము |బహ్మజ్ఞానమును బోధించును. చేతనాచేతన జగత్సంబం 
ధమే తశ్త్వశాస్త్రమునకుం ప్రధాన సమస్య దీనినే వేదాంశము స్వీక 
రించి వరిష్కరించును. బుషు అన్యోన్య వ్యతిరేక జ్ఞానులు కారను 

ధ్యా 082 


330 భారతీయత క్త ్వకాన్ర్రేము 


సత్యము త త్త్వదర్శనమునకు నన్వయించును. న్యాయవై శేషిక భౌతిక 
తత్త్వము, సాంఖ్యయోగదై ్వతము, చేదాంతా ద్వైతముల లోని భేదము, 
వీనిలో నొకటి సత్యము, వేజొక టనత్యము నగుటబేంగాక నల్పొధిక 
సత్యములను గలిగియు౦డుటబేం గలిగినది. అవి క్రమముగా మంద 
మధ్య మో త్ర మాధికారుల కుపయోగించుననై యున్నవి. ఈ భిన్న 
భావము లొకేనత్య మను శిలమండి చెక బడిన భిన్నాకృతులు. అనత్య 
శీలమాాత మేకను., పరిపూర్ణమునై నది. జగత్త త్త్స్వమును నిర్ణయించు. 
నే శాస్త్రమ.న్కు తర్కవకృతి శాస్త్రముల యొక్కయు; మనశ్శాస్త్ర ధర్మ 
శాస్త్రముల యొక్కయు, మతవేదాంతనుల యొక్కయు, వివిధ ఖావ 
ములను స్వీకరించి సవ.న్వయింపనిదే, సమ్మగము కాంజాలదు, భారత 
దేశములో నుదయించిన [సతి దర్శనము నొక (వత్యేక జ్ఞానసిద్ధాంత 
మును, చేతనా చేతనములను, ధర్మ మతములను గూర్చిన విశిష్టభా వ 
ములను నిర్వచించి యున్నది, ,వకృతిశాస్త్ర్రముల పరిశోధనా ఫలిత 
ముగా భౌతిక జగత్తును గూర్చి మన విజ్ఞాన నువరిమితముగాః బెంపొంది 
నది. అందువలన నెట్టి సంకుచిత దృష్టియు నునకు సంతృప్తి నీయం 
జాలదు, (పకృతిశాస్త్ర మనస్త త్త్వళాస్త్రముల ఫలితముల నమశీలింపని 
థావిశ_క్త్వ నిర్మాణములు నిరర్ధికము లగును, 


శ. తత్త్వ్వశాస్త్రము _ జీవితము 


జీవితమును నియమించి, సక్రమ (వవృక్తిలో నడపుటే తత్త్వ 
శాస్త్ర కర్తవ్యము, (భమ (సమాడములతోం గూడిన భవసాగరమునందు 
మన జీవితమును నావ చుక్కానిపట్టి క్షేమముగా నడపునదే తత్త్వశాస్త్రము 
సజీవమై ఈత్త్వశాస్త్రమున్నచో నది (నవా జీవితమునకు దూరమై 
యుండదు. విజ్ఞాన వేక్తల భానములు వారి జీవీకానుభఖవ పరిణామ 
ఫలితములే, మనమువారి నభినందించి, పూజించుటేకాక, వారిదృష్షిని 
మన మార్జింవవలెను. వసిష్ట విశ్వామ్మితులు, గార్లీ యాజ్ఞ వల్క్యుకు, 
బుద్ధ మహావీరులు, గౌతమ కణాదులు, కపిల వతం౦జలుల బాదరాయణ 
క్రైమినుల్కు శంకర రామానుజాదులు చరిత్ర కవయోగించు నామ 
మా్యతములు కాక్క నున జీవితములను తీర్చి దిద్దు మహావ్య క్తులు. 


వీకదళాధ్యాయము ౩ నమా్తి 331 


వారిదృష్టిలో నంతర్దర్శనాను భవములపై నాధారవడు (బవ్మాండమును 
గూర్చిన విశ్వవిశాల భావము త త్త శాస్త్రము, విజ్ఞానము తుదిగాంచి 
నపుడు, జీవికానుభూతి యను సంమ్మపమాణముచే నిరూపింపండి 
యది మతి మగును. తత్త్వశాస్త్ర మొసంగు నుశిక్షణమే మశానుష్టాన 
సిద్ధి యేకకాఖముం దగును, 


4. మధ్యయుగ త_త్స్వకాష్ర్ర జీర్ణదశ 


ఈ గంథ ముద్ధరించి చూపిన సాక్ష్యమును బట్టి, భారతియ 
మానసము సమాలోచన వృ క్తియనిన భయపడునను విమర్శ కవకా 
శములేదు. పుక్కిటిపురాణములను నమ్మి, తదశీతమైన విజ్ఞానము 
మద్భవింన( జేయుటకు వలయు నిష్పాక్షిక పటుత్వసంవదలేనిదే (పొక్టండ 
దృష్టి యని, భారతీయ విజ్ఞాన పరిజకి నంతను మనము |తోసిపుచ్చు 
టకు వీలువడదు. కాని గతించిన మూండు లేక నాలుగు శకాబ్దముల 
భారతీయ విజ్ఞానచరి_తలో నట్టి విమర్శ కవకాశ మిచ్చు సందర్భము 
లున్నవి. తా నిదివజళో వహించిన ఆసియాఖండవీజ్ఞాన నాయకత్వ 
మును భారతదేశము వహించుట మానివేసినది. యుగయుగముల 
నుండి అవ్యాహత వేగమున వరదలై (వవహించిన భారతీయ విజ్ఞాన 
సహావాహినిి నేండు వేగము పోయి, చలనము నశీంచి, నిలువ నీటికి 
నిలయమై, పొడుపడియున్నది. ఈ జీర్ణదశకుం జెందిన తత్త్వశాస్త్ర 
రచయితలు తామును సత్యారాధకుల మని చెప్పుకొనిరే కాని నిజముగా 
బాక్షికపాద శాఖలకు కెందిన సంవదాయాగత సిద్ధాంతముఅనుబట్టుకౌనీ 
(పొతులాడువే సక్యారాధనమని వారిభావము, ఇట్టి వాదలాలనులగు 
క త్త్వకోవిదుు తమ యెదుట కృశించి సైకత భూములలో నింకి 
పోయి యదృశ్యము అగుచున్న పిల్ల కాలువలను జూచి సువిశాల 
గంఖీరమగు భారతీయ విజ్ఞాన |ప్రవాహిని యని _భమించుచున్నారు. 


ఇట్టి ఫలితమున కనేక కారణము లున్నవి. మహమ్మదీయ వరి 
'పాలనవేం గల్గిన మార్పులు ,పజా మానసములమ సం|వదాయ సంకు 
చితదృష్టికి బంధించి నవి. స్థా నిర్ణయములను, సాంఘిక స్థాయాభావ 


332 భారతీయత త్త ్వశా స్ర్రము 


మును (ప్రతిఘటించి, వ్య క్కిగజాభఖి పొయములను న్వతం_తముగా 
(ఐకటించి భావ సాంకర్యము నుదృవింవంకేయు దినములలో: |బమాణ 
భూతమై శాసించు విజ్ఞానావసరము కన్పట్టినది. మత ప్రచార కార్య కమ 
ముతోం గూడిన మహమ్మదీయ విజయము ననంతరము వచ్చిన 
కై) స్తవ (వచారకోద్యమము హిందూనంఘ స్థాయీ భానము మబ్టూ(త 
లూంగింం యత్నించినవి. అట్టి సంచలన యుగములో సంఘధర్మ 
ములకు క్రేమ ముండవలె నన్నచోః |బమాణ శాసన మను నిశ్చల స్తం 
భము నందిపట్టుకొని యుండుజే మార్గమని తలపంబడెను. విజ్ఞాన 
సంఘర్షణనమయమున్క హిందువు తన ధర్మక్షేత నంరక్షణార్థము నియ 
మావళి యను కంచె వేసికొని, విజాతీయు భావములందు. (బవేశించ 
పండ నరికల్ణైను. హిందూ సంఘము హేతువును నమ్మక, వివాద 
ములకు విసిగి, నంశయించుటే పాపమును [వమాణము నాలింగన 
మొనర్నుకొని కూర్చుండెను. ఈ విధముగాం దాను బెట్టుకొన్న దీక్షకు 
బద్ధురాలై_ హిందూనంఘ నుపజయ మందెను. అంతతో స్వతం(త విజ్ఞాన 
చేత్త అంతరించిరి; పూర్వసందిశములనే న్మరించి, కొత్తవాటలను 
దొక్కుట కసమర్థులై న వండికులు మిగిలిరి. తమకుం దెలిసినదే కొక 
మిగిలిన దేమియు లేదని కొన్ని శకాబ్బములపొటు వారాత్మవంచనకు 
లోనై ర. వారు తత్వశాస్త్ర మనంగా గతించిన తత్త్వశాస్త్ర చరిితిమే 
యని _భమించుటచే నిర్మాణాత్మకశక్తి వారినుండి శొలంగిపోయెను. 
హిందూనంఘము తనక ర్తవ్యమును దిగవిడచి మిథ్యాభావ పాశబద్ధ 
మైనది. హేతునద్ధతికి మార్గదర్శి, సంరక్షకురాలునై న సంఘము దానిని 
విడిచి, తనకుందా నపకృతి యొనర్చుకొనెను. విజ్ఞానయా(త చిరకాలము 
మండి చాల దూరము చేస్తి నేటికి గమ్యస్థానమును జేరినదని యనేకులు 
భావించ్చి వీసిగి, వేసారి, విశ్రాంతిపుఖులై రి. ఇది.నిజముకాదని యెటి 
గిన కొల(దిమందియు, నజ్జాశిక్షే త వైశాల్యమును జూచి దానిని 
బరికోధించుయాతన అనుభవించుటకు ఖీతిగొని యూరకుండిరి. శాశ్వత 
ములు మవహోక్లి ష్టములునై న సమస్యల నెదుర్కొనుటకు దుర్చల హృడ 
యులకు జంకు పుట్టును. సత్యముయొక్క అనంతస్వరూపము నన్వే 
షించుటవలనం గలుగు మకిసంచలమునుండి కొలంగిపోవ నెంతటిమే ధాన 
లైనమ యత్నింతురు. బలవత్తమములై న మానవళ కులకుంగూడ 


వికాదళశాధ్యాయము : సనూ ప్తి 333 


మాంద్యమున(బడు దశ లుండును. గతించిన మూడు, నాలుగు శతాబ్ద 
ములలో కా శ్రీ కోత్చాహము మాంద్యమునం బడినది. 


ర్‌ =|[వసుత స్గితి 
వ బ్చుత జ్ఞ 


నేండు ప్రవంచ మహామతములు భిన్న విజ్ఞాన వాహినులు భారత 
పుణ్యభూమిలో గలసికొనినవి, వళశ్చిమ ఖండ విజ్ఞాన సంపర్మము 
మనలో నిటీవలం బెంపొందిన నివృత్త్యాత్మకా సంతృష్తి పినీ చెదరంగొట్టినది. 
ఇతర సంస్కృతి నభ్యసించుటవలన6 బారమార్థిక సమస్యలకు నెన్న (డు 
మార్పు లేకుండ నిర్ణయింవంబడిన శాసనపూర్వక సమాధానములు లేవని 
తెలిసినది. దానివేలన సంప్రదాయ సిద్ధములగు సమాధాన ములందు 
విశ్వాసము దెబ్బతిన్నది; విజ్ఞాన వై విధ్యస్వాతంత్యము అధికముగా 
గురి ంవయుడినవి, సం్యవదాయము కదలుట కారంభించినది, కొందు 
విజ్ఞానవేత్తలు పూర్వపు పునాదులపై నూతననిర్మాణము చేయందల 
పెట్టగా మటీకొందలు వానినిం బూర్తిగాం నిర్మూలింపం బూనిరి ఈ 
సంధియుగ ముత్చాహాందో ళనాభరిత మైయున్నది. 


గత శతాబ్దములో భారతదేశము |వవంచవిజ్ఞాన [ప్రవాహమునకు 
దూరమైన యొక దుర్గంధ జలతటమున నిలిచినదికాని నేం డట్టి యేకాంక 
జీవితము తుదముట్టినది; మూ౭డునాలుగు శ కాబ్బముల యనంతరమువచ్చు 
చరిత రచయితలు భారత పశ్చిమఖండ సంపర్క ఫలితములనుగూర్చి 
విశేషము [వ్రాయవలసి యుండును, కాని యా ఫలితము లింకను మన 
దృష్టి గోచరములు కాలేదు. భారతదేశ మందు గలిగిన ఫలిత మే 
మనంగా పజల అనుభవరంగము వై శాల్యమును బొందినది; విమర్శ 
దృష్టీ పెంపొందినది; నిరర్థక భావములయెడ నరుచి జనించినది. 


ఈ పరిజామములో నింకొక విశేషమున్నది. విజ్ఞాన |క్రియారంగ 
ముల రెంటియందును గూడ, నరాజకదశ యందువలెనే అస్వతం,తదశ 
యందును మానవు నుత్సాహశ క్రీ మందగించును, విజ్ఞాన నాగరికత 
విషయములో నీ 'రెంటికిని ఖేదము లేదు, అరాజకము వలన వార్థిక 
శ్లేశ వినాశములు సొంఘిక (వమాదములు కలుగును; వరదాస్యము 


334 భారతీయత త్త్వ్యశాస్రము 


వభన నార్థిక సుఖ ఫైర్యములు, సాంఘిక శాంతియు లభించును. నాగర 
కత్రా వ్రమాణముటకో నార్థిక సంవదను, సంఖ శాంతిని బోల్చుట భావ 
సాంకర్య మగును. కొన్నితరములుగాం దా ననుభవించుచున్న యంతః 
కలహములు, తతృ్ళలితములుగా సంభవించిన వ్యక్తిగళశ్లేశములు 
భరింవలేక 18-వ శకాబ్దారంభమున ,బిటిష్‌ వరిపొలన సంభవించు బొక 
న్వర్ధయుగారంభముగా భావించిన భారతీయుఅనాఃటీ భావములను మన 
మర్ధము చేసికొనంగలము. కొని నేంటిపరిస్థితిలో మానవ వృాదయకోశము 
నుండి బయల్వెడలు కోర్కి సొ కర్యముకొఅకుంగాదు, సుఖముకొజకు; 
శాంతి కమగరికొఆకుం గాదు, స్వత౦్యత జీవితముళొజకు; స్టిరమగు 
నార్థికస్థితి, న్యాయమగు వరిపాలనకొజకు గాదు; ఎంత దుర్భరవ్యయ 
ప్రయాసలతో నిండియున్నను తనలక్ష్యమును కానే స్వయముగా 
సాధించుకొను స్వాతం త్యముకొజకునై యున్నది. ఇట్టి నేటి భార 
కీయునికోర్మి నాదరముతో మనము గహింపవలెను. రాజకీయ 
స్వాతంత్యలోవ మున్న చోట నితర గుణనంపొదనమును సొధ్యవడదు. 
ఆంగ్లవరిపాలనము దేశమునకు శాంతి భద్రతలను జేకూర్చినది కాని 
యవి సాధనములే కొని అక్ష్యములు గావు. అగస్టానము దేని కీయ 
వలెనో దాని కిచ్చినయెడల, ముఖ్యమైన దాత్మ స్వాంంత్యము; ఆర్థిక 
ఫైర్యము, రాజకీయ రక్షణము సాధనము మామే, ఎంత న్యాయ 
విజ్ఞాన హేతువై నమ, నాత్మలక్ష్యములను గురర్తింవని వర్మ పభుత్వ విశ్చం 
ఖల వరిపాలనము తనరాజ్యములోని |వజల కుత్చాహనము నుదయింవం 
జేయలేదు; వారిలో సజీవ్యవవృ త్తిని రేకెత్సింపం జాలదు, (వజాకోటికిం 
(వాణ్వపదములై వ్వ చై తన్యవభ, న్య్వతం_ సమాలోచన శక్తి 
ఫస్వేచ్ళకోం గూడిన వినుగడ్య మానసికావందము, శాంతి సమృద్ధి 
మున్నగు జీవశక్తు లింకిపోవుచుండంగా, భారతీయులు తమ భారము 
తగ్గినదిని కొక్క మ యన్వతంతతాభారము |కుంగించుచున్న దని 
తరించుటలో? దవ్వులేదు. అట్టివజల కాంగ్లేయుల మ హాకార్యములను 
గూర్చి చెప్పుట న్మిషృయోజనీము; bes. చరిితయొసంగు నిర్ణయ 
మొక కార్యమువభన గలుగు నాత్మాన్నత్యముపై నాధారవడును, గేం 
చిన తరములలోని |పజానాయకుల అక్ష్యములు పూర్వభావ |వతిధ్వమలే 
కొని నూత్న భానములను (బకటింవలేక పోవుటకు గారణము పశ్చిమ 


వీకొాదకాధ్యాయము ; నమా ప్తి 335 


విజ్ఞానపుదాడిచేం గలిగిన వరవశశ్వముు వరాజయవరాభవము.వై యుండె 
నని చెప్పవచ్చును. [వ్రనుత భారతీయ దృష్టి నే పేరునం బిలిచినను, 
అశాంతి, |వతిఘటన్క విప్లవము ... ఏదై నను దాని మూలకారణములు 
(బిటిష్‌ వారెజుంగనివికావు. సహజముగా శేష్టకరమైనదిని కాము నమ్మిన 
తమ నాగరికతను దెచ్చి, భారతీయులపై జొప్పించి భారకీయోద్ధర 
ఇమునకు, వికానమునకు నది యు క్ర మైనదని _ | బిటిషువారు బలవంత 
ముగాం (బచారముచేయం బూనుకొని, మిక్కి వీరతి లేటండంబేసిరి 
ఇట్టి సాంస్కృతిక స్మానూజ్య [ప్రచారము నెడ థారతదేశమున శెట్టి 
యాదరభావమును లేదు. (ప్రాచీనాచారములను వారు సమ్మీ వాని 
న్మాశయించిరి; ఏలన రాగద్వేషోదేకాంధత నుండి వారి నవి కాపాడి 
వబి. భారతీయ పూర్వచరి తతో బరిచయముగలవారు |పజలు తను 
యాధ్యాత్మిక స్వగ్భృహమున నీవసింవం గోరుట నాదర దృష్టితో దిల 
కింవంగలరు; వీలన్క, “(వ్రతివ్యక్రీయుం దన స్వగృహములో రాజే, 
ఈ యాంతరంగికస్వేచ్ళ నరికట్టు రాజకీయదాస్యము దారుకానమాన 
హేతువుగాం బరిగణింపంబడెను. అంతరంగ స్వపరిపాలనోత్మంఠయే 
బాహ్యమున స్వరాజ్యకాంక్షయై వబలిసది. 


కొని భావిదశ విశేషాశా సంభరితమైయున్నది. భారతదేశ 
మాంతరంగిక స్వాతం త్యమును గాంచినచో నప్పుడు వశ్చిమనిజ్ఞానము 
విశేష ముపకరింపంగలదు. సంస్కృతి విషయములో నేశాంతజీవితము 
గడపు సిద్ధాంతము హిందూవిజ్ఞాన మెలుంగదు ప్రొబీనకాలముంందై నను 
దన |పజలకు సరిసడునంత నాత్మవిద్య నార్జీించిన వెనుక్క విజాతీ యుల 
విజ్ఞాన భావముల నారరీంచుటకు సంశయించిన దశయున్నదని యే 
చరిితయును జూపంజాలదు, తన పూర్వ మహోచ్చదశలో భారత 
దేశము ఎథీనియనుల విజ్ఞాన సాదృశ్యమును జూపినది. పెరికిల్చు చెప్పి 
నాడు “ వరాభిపాయములను సంతోషముతో నాదరంది మనతో 
నేకిభవించనివారిని నిరననదృష్టితో మనముచూడము.”  అన్యాఖిపా 
యము అలన్నచో భీతి మనలోని దౌర్బల్యము, స్యవిశ్వానలోవినుల పరి 
మాణానుగుణమై యుండును, నిజమే: నేడు మన ముఖమందు 
విషాదరేఖ లున్నవి; వార్థక్య సూచకముగా మనజుట్టు తెలు పెక్కినదిం 


336 భారతీయ త శ్ర్వళాస్త్రము 


మనలోం గొందజు విజ్ఞాన వేత్త అశాంలిపూరిత చిత్తులై ర; కొందలు 
నిరాశోపహతులు కూడనై , మానసిక తపోగుహావానులై ర. పాశ్చాత్య 
విజ్ఞానము నెడ సహాయనిరాకరణ భావము కొన్ని అస్వాభావిక సందర్భ 
ములచేంగలిగిన కాక్కాలిక ఫలితము, పాశ్చాత్య సంస్కృతిలోని జీవ 
శక్తుల నర్ధమువేసికొని, జీర్ణించుకొను యత్నములు జరుగుచునేయు న్నవి, 
వళ్చిమ విజ్ఞానమందలి విలువగల యంశములను భారతీయులు జిర్జింఛు 
కొన్నచో నందు విశేష ముండదు. ఇట్టిదశలు భారతదేశచరి తములో 
నెన్నియో యున్న వి. 


వశ్చిమవిజ్ఞాన సంపర్కము లేనివారిలో నధికనంభ్యాకులు మేథా 
వులు నై తికోన్నతవర్గమునకుం జెందినవారు. వీరికి రాజకీయములతో 
సంవర్కము లేదు. వీరు కానున్నది కాకమానదను నిరాశావాదులై , 
మన మేమియుం జేయలే మను మం్యకమును బఠించువారు, తాము 
నేర్చుకొనవలసియున్నదికాని, వినర్ణింవవలసి యున్నదికాని యేమియు 
లేదని వారు నమ్మి, "ప్రాచీనమైన శాశ్వతధర్శ్మముపై ౧ దను దృష్టిని 
నిగిడి, తమ క ర్తవ్యములను నెరవేర్చుచుందురు. మన మడ్డుపెట్టుటకు 
గాని నిగహించుటకుంగాని వీలులేని యనేక శక్తులు పనిచేయుచున్న 
వనియు, నీ మహామారుతములను మన మాత్మగొరవ విశ్వాసములతో6 
దిలకీంచినచోం (గమముగా వాని వ్యర్థత బయల్పడు ననియు వా రువదే 
శింతురు. కాల మనుకూలించిన దినములలో | ఉత్యర్థములకున్ను హేతు 
బద్ధత_త్స్వ నిర్ణయములకును సామరస్యముమ గల్పింపంబూని విశాల 
హృదయమును జూపుట కలవాటువడిన వర్గమే యిది, నాస్తికుల 
యొక్కయు, మత(దోహుల యొక్కయు దాడులనుండి మతమును 
సంకక్షించిన దీ వర్గమే. మళార్శవివరణమునకు వీ రవయోగించువద్ధతి 
యాబంకొరికము. వీరియభ్మిపాయనులో మత మనంగా సర్వరన భావ 
పమన్విత మైన సంపూర్ణ మానవ స్వభావమును నిర్ణయించునదై 
యున్నది. నేంటి వండితులు తమపూర్వుల విజ్ఞానమునుండి నిజమగు 
నావేశమును గాంచియున్నచోం, (బస్తుతము దేశములోనున్న నూత్న 
శక్తులను బహిష్కరించుటకు బదులు, తను (ప్రాచ్రీన విజ్ఞానము నాధార 
ముగాం గొన్కి నిజమగు |పతిభనుజూపి నవ్యజీవితమార్గ నిర్మాణమునకు 


వీకొదశాధ్యాయము । నమా ప్రీ 337 


మార్గదర్శకులై యుండెడివారు, కాని భావవనృత్తులయందు వారు 
పూర్వ[వమాణములయెడ నతిశయాదరము:జూప్కి లౌకిక పారమార్థిక 
విషయము అన్నిటిలో దమదృష్టి (శేష్టకర మైనదని వంచి, నవ్య 
మార్గముల నన్వేషింవం జాలని భావదాన్యమునకు నంధ విశ్వాసములకుం 
బాల్చ్పడి రను నింధకు గుజియైరి. మవ్మదియుల యుగపూర్యదశలలో 
(శకి ప్రమాణమునకు స్వతం[త హేతువాదముతో విరోధము లేదు. 
తనుకు (బమాణములై న వేదములందును, నాగమములందును దమకుం 
గల విశ్వాసమునకు సహేతుకొధారములను జూపుట కొనాంటి వండితు 
తెన్నం డును జంకలేదు; కొన్ని (వలివాక్యముఅనేర్చి వానియర్థముఅను 
సకారణముగా వారు నిరూపించ యత్నించుచుండిరి; కాని నేండు వేద 
(వమాణగౌరవమే స్వతం[త్కపడిభకుం జెజసాలగాం బరిణమించినది. 
వమాణ గంథవిశ్వానమును శంకీంచుటనంగా మహనీయులగు [పాచీన 
మహర్షులను నిందించుటయే యని నేండుతలవంబడినది. అవితర్మ్య 
ముగా (శతి, వమాణమును నమ్ముదే సచ్ళీలమని చెవ్వంబడుచున్నది. 
(శుత్యువాహరణముచే శంకాన్వేషణముల నణంచివేస్తి నం|పదాయ 
విశ్వాసరాశి కనుకూలింనని ఖౌతికళాస్త్రసత్యములు నిరసింపంబడినవి, 
ఉదాసీనత, మాంద్యము, నంధవిశ్వానము ప్రధాన (వ్రజ్ఞా ధర్మములుగాం 
బరిగజింవంబడినవి, ఫలిత మేమనగాం |వాచీనముగు నేయు త్తమ రచనతో 6 
జోల్బినను నేటి తత్త్వశాస్త్ర రచనలు నికృష్టముల్లై చూపట్టును, నిర్బంధ 
ములు తక్కువ గాకున్నచో విజ్ఞాన మెక్కుడు ప్లై శాల్యమును గలిగి 
యుండిడిది. 


భారతీయవిజ్ఞానవే_త్త లుదారమైన హేతువాద విశ్వాస సంప 
దాయముకలవారు. (సాచీన మహర్షులు నూత్న నృష్టిచేసిరేకాని వరాను 
కరణను చేసినవారుకారు. తాము గాంచిన సత్యరాజ్యమును విస్త 
రింవంజేసి, నిత్యము మార్చునాందున దగుటబే నెప్పటికవ్పుడు (కొత్తగా 
బయల్వెడలు జగత్సమన్యలం బరిష్కరించుచుండెడు వారు. వారి కను 
(శతముగా లభించిన జ్ఞాననంవదకు వా రెన్నండును బానిసలు కాలేదు. 
గత సమస్యావరిష్కారములనే పునరుద్ధాటించుట నిరర్భకము; ఏలన 
పూర్వచరి తరమే తిరిగి సంభవింపదు. వారి తరములో వారు చేపిన 


338 భారతీయత _శ్త్వశాషస్రము 


దానినే తిరిగి చేయ నవసరములేదు. మనము మనకన్ను అందెజచి 
యుంచుకొని, నేటిసమస్యఅ నర్థమువేసికొన్సి గతామభవజ్ఞానము నున 
యోగించి.కొని, వరిమ్మరింవ యత్నింవవలెను. నత్యమునందలిళ క్రి 
బాహ్య రూపముల కంటిసట్లుకొని యుండదు. నూత్న రూవముల 
నెప్పటికవ్పు డుద్భవింవం జేయుచుండును, పూర్వ సమాసములకుం 
గూడ నవ్యార్థకల్పనము చేయంబడును, నేండు మనము నిర్మించు 
తర్ష్యము నేటి కవసరమగును గాని గత కాలమున కన్వయింపదు, 
జీవిత మెట్లు నిత్య నూత్నమో తత్త్వశాస్త్ర రూపొర్ధము లల్లి నిత్య 
నూత్నములై యుండును. వర్ధమానము భూతకాలముతో నవిచ్చిన్న 
సంబంధము కల్గియున్న రితిగనే త_క్ప్వళాస్త్రమును గత భావముతో 
నవిచ్యిన్న మై |వకాశించును, 


సం[ప్రదాయవాదులు చెన్న హేతువులలో నొక టీమన సత్య 
మకాలోపవాత పునునదే, సూర్యా _శ్రమయసొందర్యమును, బిడ్డ్ణయెడ 
మాతృ్యప్రేమయు నెల్లో యళ్లీ కలముచే సత్యము మార్చుబెందదు. 
సత్యిము నిర్వికారమే కావచ్చును; దానినింబకటించు రూవసొము గి 
సవికారమే. గతమునుండి మనము జ్ఞానళ _క్టిని స్వీకరించవచ్చును. 
ఆ భావములు లీకాళ్మికము అగుటచే శ_క్టిముంతములే; కాని వాని కాకార 
శేథా విన్యాసమును వ_ర్ధమానావసరోచితముగా నిర్ణయింపవలెను, నేంటి 
మన మతము, తరతరముల వీకృతరూవ నును నూటను మతివరాదు; 
భావశక్తి కనవసరములగు రూపములలో నేల మార్చుండరాదు? శబ్ద 
ముని “త్కుచి తప్పకుండ వాటీంచి యందలి అర్భముము తల్మకిందొ 
నర్నుట కవకాశమున్నది, ఎక్కువ జ్ఞానమును దర్శ పాండిత్యమును 
గల్గిన రెండువేల యేండ్ల నాంటి హందూ నాయకు లిన్ని శళాబ్బములు గడ 
చిపవెనుక నేండు తిరిగి భూలోకమున కరుదెంతురేని తాము |వేకటించిన 
వాహ్యశబ్దార్భముల నొకింత ఖేదము లేకుండ విశ్వసించు మన యనుచర 
కోటిలోం దమయాంతర్యము నెటింగినవారి నిరుదుగాం జూడంగల్లుదురు. 
నేండు పెక్కురకఘుఖ చెత్తయు చెదారమును పెరిగిపోయి, ఆత్మశక్తి 
యొక్క, స్యేచ్ళాప్రవావాముల కొటంకమైనది. వటుత్వమును గోల్పోయి 
నశ్యవిరహితము లై నను వత్యంత(పొచీన ములగుటబేం బూజ్యములని 


వీకాదశాధ్యాయము ? సమా ప్రి 339 


బాహ్యరూవములను సమర్థించుటనలనం జిరానుగక మై |క్షుళ్ళి కృళింపల 
వేయు విషజాడ్యముచేం  బీడింపంబడుచున్న రోగి బాధల కాలమును 
బొడిగించిన ట్లగును. పోర్యాచార్మపియు లు మార్పునకు దమహృదయ 
ములలో దా వీయనలెను. వారట్టి యవసరమును గుర్తింవని కారణ 
మున నేంటి తత్త ్యజ్ఞాన రంగమున సునిశితమైన (నతిభయుం దత్త 
విరోధమగు నజ్ఞానమును విచిత సాంకర్యము నంది గోచరించుచున్న దె; 
తాశ్కాలికముగాం (బాచీనముతము నొచ్చాదించిన కాలువ్యముల నెట్లు 
నిడ్మూలించుట; (వకృతిళాస్త్రదృష్టి మతమున కెట్ల నుసంధింసందగును। 
వ్యక్తిగత భిన్నశ్వావసరోచితముగా నుతము నెట్ల న్వయించుట; (పొచీన 
మతము తము [వభావముఅంజూపు నేటి భిన్నదృక్పథములనెట్లు సమ 
న్వయ మొనర్చుట; మున్నగు పెక్కు నమస్యల నెదుర్కొని పరిష్క 
రించు యత్నములో భారతీయ విజ్ఞాన చేశ్తలందజు తన శక్తులను 
కేర్యద్రీకరించవలసియు న్నది, దురదృష్టవశమున నీ సమస్యలను విడిచి 
కొన్ని సంఘములు [ప్రొచినయుగజీవుల కుచితమగువిషయములను 
జర్చించుచున్నవి. వండితవకొండుల కిది కాబక్షిపకారణ మైనది, విశాల 
చృక్పథములో జాతీయుమత (ప్రబోధము చేయు కార్య్యకమ ముద 
యించలేదు,. అనుతీతమైనచ్చిన ఆధ్యాత్మిక నంపద యే కొలంది 
మందికో చెందిన గుస్హధనము కొద." విషయము (గ్రహింవంబడలేదు, 
భావములు శ కులు (ప్రస్తుత జాతి జీవితము మృత్ఫుగ స్థముగాకుండం 
గాపొడ్రుట కీ భావములను నలుమూలల వ్యాసింపంజేయవలెము. మానవ 
హృదయమును (ద్రవింవంజేయంగల ఉవనివద్గీకగా గౌతమబుద్ధ వాక్య 
ములు వ్యర్గ్ణము అగుట నిజముగా విచితమే, పుణ్యకాలము మించ 
కుండ, జాతీ యజీవిళము దిరిగి నిర్మించినచో, భారతజాతికొక భావిదశ 
యుండ(గభదు, ఈ జాడియను పురాణజవృక్షమున నిం కెట్టీ నుమరాజ 
ములుపూయునో, యెబ్దీ మధురరనభరిత ఫలములు వండునో యెవరు 
చెప్పగలరు? 


పాశ్చాత్య విజ్ఞాన సంవర్మము లేనివారు సర్వవిషయములలోను 
| కియలలోను పూర్వాచాగవరులై యుండగా బళ్ళ్చిమి విజ్ఞాన వరవథు 
అగు కొండజు ప్రాకృతిక త_క్స్యములను (ప్రకటించుచు మనము మన 


340 భారకియత త్త ్వశా ప్ర్రము 


(పొచీనవిక్ఞాన శృంఖలములనుండి పూర్తిగా విము కులము గావలెనని 
బోధించుచున్నారు. వీరు సంప్రదాయ "విద్వేషముగలిగి, పూర్వ విజ్ఞాన 
మును బ్బూరర్తిగా శంకింతురు, ఈ ““యభ్యుదయ” వాదులభానములు 
మనమెలుంగనివి కావు విజాతీయుల దాడులనుండియు, దోపిడుల 
నుండియు మన ఆత్మజ్ఞానము మనలను రక్షింపలేక పోయినది. పూర్వ 
విజ్ఞానము జాతికి [దోహ మొనర్చి, |పన్తుత దురవస్థకుం గారణమైనది, 
పాశ్చాత్యుల భౌతికవిజయి మార్గములను వీ రనుకరించి జాతికింగల 
పూర్వనాగరికకా వృక్షమును వేళ్ల తోం వీశివై చినయెడలం బశ్చీమదేశ 
సవీన భావముల నిచటకు దిగుమతి చేయవచ్చునని వీరితలంపు, మొన్నటి 
వజకు భారతీయ విశ్యవిద్యాలయములలో భొరతీయ విజ్ఞానము బోధన 
(వబాళికలో లేదు నేండ్రై నను త_త్వ్వబోధన| ప్రణాళికలో దానిస్థాన 
నుత్యల్బము. భారతీయవిజ్ఞాన మన్య విజ్ఞానములకు దీసికట్టను వాథా 
వరణము సర్వత వ్యాపించియున్నది సొంస్కృళలికముగా విలువ 
గలదేయైనను, లార్డు మెకాలే వేసినవాట నిరాఘాటముగా నొకవై పున 
నున్నది. వళ్చిమఖండసంస్మతి యొక్క శక్తి సటుత్వములు మన 
దృష్టి నరికట్టున ట్ల దిచేయుచ్చు నున విజ్ఞానమును మనము _పీమించు 
నట్లుగాని, వలయుచో సంస్కరించుకొనుటకుంగాని పోత్సహించుట 
లేదు. కొంతవజకు మెకాలే కోరిక ఫలించినది; ఆంగ్లే యులకందె నెక్కు 
డొంగ్ల దృష్టి మనకు గల్గినది. సహజముగా నిట్టివారు భారతీయ 
విజ్ఞానమును నిధసించు పొశ్చాత్యవిసుర్శకుల కండయై నిలుతురు, 
భారతీయ విజ్ఞానపరిణామమంతయు నంతర్విఖీద మూఢవిశ్వాసరంగ 
మని వీరి నమ్మకము. వారిలో నొకండీమధ్య * భారతదేశము బాగు 
పడవలెనన్న చో మన దేశమున కాంగ్గ దేశ “మా ధ్యాత్మిక జన నిియు, 
(గీకుదేశము * జననీజనని*యుం గావలె” నని ప్రకటించెను. ఇంక మత 
ములో నాతనికి నమ్మకమే లేకపోవుటచే, హిందూమళస్థానమున 
కై 9స్తవమతము రానలెననీ చెప్పకుండుట దోషనుకాదు, అజ్ఞానాంధకార 
వతికులై, అపజయ వరాభూతులై నవీరు, మనకు భారతీయవిజ్ఞానము 
గెడ పూజ్యభావ మొక జాకిదౌర్భల్య మనియు; లేక స్వజాతిదురభిమాన- 
మనియుం జెప్పుదురు, 


వీకాదశాధ్యాయము 1 సమా ప్రి 341 


పాశ్చాత్యుల దృష్టికి భారతదేశ మొక మవాద్భుత న్మిష్కియత్వ 
మున ముగ్గిన దేశముకాదని చూవట్టు నీ సమ యముననే, కొందణు స్వజాతి 
సోదరుల కల్లే చూపట్టుట మీక్కిలి వినోదకరమగువిషయము. భారతీయ 
మగు శడ్త్వ మర్థరహితము, కళ గిస్సారము, కవిత్వ ముదారఖావ 
ఛూన్యమ్యు మతము మూఢవై చిత్య సమ్మి_శితముు ధర్మము విజ్ఞాన 
హీనము నని భారతీయులకు నచ్చంజెప్పుటకుం బశ్చిమఖండ మఖండ 
(వయత్నము చేసినది. నేంటికి భారతదేశమును గూర్చిన తన భావము 
నిజము కాదని వశ్చిమబాతి గుర్తిం నారంభించుచుండంగా, మనలో? 
గొంట ఆది పూర్తిగా నిజమేయని నమర్థించుటకుం బూనుకొనిరి. వరిశీల 
నకు (భాముఖ్యముగల నేంియుగములోం బజలను బూర్యయుగ 
విజ్ఞానములో నికి నెట్టి నమ్మకములను జలింవంజేయు తర్మనంశయ 
వొదములనుండి రక్షింవంబూనుట దుర్భటమేకాని, కేవలము నూతనము 
శ్రీవ మతధర్మ నీతివద్ధతులపై (గాక, యిదివజకే సుస్థిరముగా స్థాపిత 
ముల్జై యున్న (ప్రాచీనపద్ధతులపై జాతినిర్మాణ మొనర్చుబే క్రేమకర 
మనుమాటను మనము మజవరాదు. మన జీవితములకు మూలము 
లైన జలాధారములనుండి తెగగ్యదెంపికొని మనము జీవింపంజబాలము, 
తత్త్వవణాళికలు, రేఖాగణితాకృతివలెం గాక్క జీవితానుభవము నుండి 
జనించునవి,. గత చార్మితక సంపదాయము మన _బతుకున కవసర 
మైన యాహారము; దానిని విడుచుట కృశించి నశించుటకే. 


పూర్వ సంప్రదాయవాదులు _పాచీన విజ్ఞానమ హ శ్త్వమును విశ్వ 
సీంచ్హి యభివవసంన్కృతి నిరిశ్వరమని నిర్ణయించిరి నవనాగరికులు 
(పాచీన విజ్ఞానము వ్యర్థమైన దనియు, (బరృతి సంబంధ వజ్ఞయే విలువ 
గల దనియు నమ్ముదురు, ఈ భావములకుం గొంత యర్థమున్నది; కాని 
యుక్తమైన దృష్టిళోం జదివినచో భారతీయ విజ్ఞానచరిశ యీ రెం 
డభి ప్రాయములును సమానముగా లోవభూయిప్లము అని తెలియ 
గలదు. భారతీయ విజ్ఞానము ని|ప్ప్రయోజన మైనదని ఖండించువారు 
దానినెజుంగరు. అదియే పరిపూర్ణమైనదనువారు వేజి విళ్ఞానవరితయా 
మును లేనివారు, పూర్వవిజ్ఞాన గొరవముగల సంయ్మపదాయవాదులును, 
నూత్నాశయము.లుగల సంస్కార వాదులు శొకరినొక రర్భము చేసికొన 


రైశ2 భారతీయత త్త ్వశాస్త్రము 


యత్నింపవలెను. ఓడలు, విమానములు, పొగబండ్లు, తం|క్రీమార్గ 
ములు, మానవులందటి నొక్కజాతిగాం గలిపివేయుచున్న నేంటి[సవంచ 
ములో మన మేకాంత జీవితము గడపుట సాధ్యముకాదు, మన విజ్ఞానము 
(నవంచాభ్యున్న తికి హేతువై, |వ్రనంచ దృష్టిచేం వెంపొందవలెను. 
నిర్జీవ త్త్వములు పొడుగోతులవలిం (గిమీకీఎకాదులను బెంచును; 
[వనరించుచున్న |వవాహము లెప్పటి కవ్వుడు నూత్న ర్సురీజలసు.లచే 
వ్మృఖోదక పూర్ణము లగుచుండును, అన్యులు నంన్మృతుల స్వీకరించి, 
జీర్ణించుకొనుట దోషముకొదు; కాని మనము స్వీకరించు విషయములను 
తద్ధియొనర్చి, వాని కున్నతి ఘటించి మన విజ్ఞానమునం గల నము 
న్నత భావములతో సమన్వయించుకొన వలెను, నేండు మన జాతీయ 
విజ్ఞాన మను మూసలోనికి వచ్చి బాహ్యము నుండి వడిన భిన్న విజ్ఞాన 
విషయములను సంధించి సమన్వయించిన వద్ధతి యించుమించుగా 
గాంధీ టాగూరు, అరవిందఘోషు, భగవాన్దానుల రచనలలో గోచ 
రించును. శాఖా పొండిత్యములను జయించి మన కట్టెదుట నూత్న 
ముగా గన్ఫట్టిన మహనీయ సంస్కృతిని స్వీకరించి పెంపొందుచున్న 
మహోన్నత భావిదశా కాంకిరేఖ అళ్చముగా నీ రచనలలో? జూవట్టు 
చున్నవి. (పొచీన భారతీయ విజ్ఞాన రాశిలోని వరమోత్మ ఎన్టీ మాన 
వత్వ ధర్మాంశములను విరవీగాం బరి|గహించి, పశ్ళ్చిమవిజ్ఞానవ.. లోని 
విలువను విశేషముగా గుర్తించిన లక్షణములు వీరిరచనములలో గోచ 
రించును. పురాతన విజ్ఞాన జలధారమ నేండు పునస్పాక్షాత్కార మొనర్చు 
కొని యందలి _పనన్నసలిలముల నాంకలి దవ్వులచే నెండి వీటలువడిన 
భూముల లోనికి, బిరిశద్ధములగు గొట్టముల మూలమునం జొప్పింవ 
వీరు పూమకొనిరి, కాని మనము నిజముగా జూడంగోరు భావీదశ 
నేడు లేదు; నేండు దేశములోని [ప్రతిభావంతుల శక్తుల నన్నిటి నాక 
ర్లించు రాజకీయాందోళనము శాంతించి పూర్వ విద్యాలయములలో 
నల్పతరముగా జోధింప(జడుచున్న భారతీయ విజ్ఞానము నూతనముగా 
బయల్వెడలు విద్యాలయములలో నధికారదృష్టితో నభ్యసింపంబడు 
గొరకళ్ళ మైన్రచో ఖావిదకారుణోదయుకాంతి గోచరింపంగలదు, పూర్వ 
విజ్ఞానాభిమానముచే రాబోవు దశను విన్మరించు సర్మవదాయశ శక్తులు, 
భాషిదశలో నెట్టి (పాబల్యమును బొందంజాలవు. 


వికాదశాధ్యాయము £ నమా ప్రి 343 


భారతీయ తత్వ్వశాస్రమున కుంగల నేంటీసమస్య యేనమునలాం 
(పస్తుత నత్యాంశములకు సంబంధము లేకుండ దానిని సంకుచిత పజచి 
యొకశాఖగా వర్షింపంజేయుటా? లేక మిక్కిలి విశేషముగాం బెంపొందిన 
అభినవ |పకృశిశా స్ర్రజ్ఞానముతో భారతీయ తత్త్వ వేశ్రల (పాచీనాదర్శ 
ముల నమసంధించి మానవ జాత్యభ్యుదయమునకు వలయు నద్భుత 
నిర్మాజశ క్తులలో దాని నొకటిగాంేయుటయా యనునదే, త్య 
శాస్త్రలక్ష్యమునందును, (ప్రొచీన దర్శనోద్దేశముల యందును మనకు 
విశ్వాస మున్న చో మన దృక్పథము నిత్యము, విశాలవంతము గావలె 
నగి విదిత మగును. మానవ జీవితమున  కౌన్న త్యాభ్యుదయముల 
నీయంగలుగుట వలననే భారతీ యళ త్త్యశాస్త్రము నేం డర్భవంత మై, పూజ్య 
మగును. గత (ప్రాచీన భారతీయత శ్ర్యాభ్యుదయ చరిత్రము మబద్దీ 
చూచినచో భావిదశనుగూర్చిన యాశారేఖలు పొడ(నూపుచున్న ఏ. మహా 
విజ్ఞాన వే శ్తలై న గార్గీ-యాజ్ఞ వల్క్యులు, బుద్ధ-మహావీరుల్కు గౌతమ 
కపిలులు, శంకర-రామామజుల్కు మధ్వ-వల్లభులు తదితరులు భారత 
దేశ సజీవా స్తిత్వమున కత్యుత్తము సొక్ష్యములు మహానుహిమాన్విత 
మైన అత్మళ క్తి గల జాతియొక్క నిరువమానౌత్కృష్ట్యమునకుం (బ్రబలా 
ధారములు; భారకనర్ణ మింక నున్న తస్థితికిం బోంగళదనీయుం బోయి 
తీరుననియుం జెవ్పంగల (వతిజ్ఞాన్విత మైన నిదర్శనమ.లునై యున్నవి. 


ణు 


